


వ్రపాక పదసాహిత్యం - సంపుటం - 7 


శృంగార సంకర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 


పరిష్కర్త 
క్రీ శే॥ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
కేంం8 


ప్రథమముద్రణ : 1960 
ద్వితీయ ముద్రణ : 1998 









కొ.న0దరి ౮) క. 


(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


ప్రతులు : 2000 





ప్రచురణ : 

థ్రీ .4.గి. వినాయక్‌, 1.4.5. 
కార్యనిర్వాహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


ముద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


విన్నపము 
ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంచిబంగారు చేయి 4 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్మాన్ని, 
తత్త్యాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంక్షీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు, ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు స 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక[గ్రామం. 

'శ్రీః:శ॥ 15వ శతాబ్దంలో వైష్ణవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అర'లో లభించాయి. 

తాళ్లపాక కవుల సంక్షీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం ్రీ॥శః 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి ్రీ;శ॥ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్షీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములవారు క్రీశ; 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీ॥4। 1922 సంవత్సరం నుండి 
(క్రీఃశః 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంక్తీర్తనలను వ్రాతప్రతుల్లో వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


17 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక న్‌ జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్గ్‌నె తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శేః సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణళర్మ, ఏ.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రొమసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్వాప్తి ఏర్కడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షర్తనలు 
సాహితీవత్తలకు, సంగీత విద్యాంసులకు వరకనిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే. విశిష్టరచనలు. _ పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై. విలసిల్దుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ'గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది. 

('ప్రథమతః; తాళ్లపాక కవుల సంకర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్బ్యయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీన్‌, శ్రీ వేంకటేళ్ళ్‌ర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ 'ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వంకటేశ్చర ప్రాచ్య పరిశోధనాసంస్థ శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
1/.0..?౧.0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
(ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్ళర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

[4.[.2. వినాయక్‌ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


'్రీశ, 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంకీర్తనలు; 
జీవాత్మ పరమాత్మల ఐక్యాస్టిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపా॥ 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్యాన్ని ఎన్నోవేల సంక్రీర్తవలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని సరతత్మ్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోనేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్యాన్ని ప్రబోధించారు. 

(శ్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్యామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమా (ల జన్మించాడు. తన సదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్రీర్తనరచనకు శ్రీకారం చుట్టి అనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కారుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు నూర్గరర్శకుడై పదకవితాపితామహుడని శ్రీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహెత్యం, భగవద్భక్తి గ్ర 'ల్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్ష్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్ఫమయ్య కీర్తించాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్ఫమయ్య భగవత్రత్య్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
యత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంధిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక, భాషాశైలులలో సంస్కృతాంధ్ర 
ంకీర్తనల్ని రచించాడు. జానపదుల జీవడ్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 


డీ 


7 


చనాపై! చలిలో తర్యాలి వా 'గేయకారులకి మార్షదర్శరుడైనాడు. 
అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్ళరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరునులాచార్యులు. 
ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల లిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆంధ్రేతర 
రాష్ట్రాలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 
అన్నమాచార్వ ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర లాళ్లిపాక కవుల సం ంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్టింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ ౯కారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధములచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదిలచేసి బహుజనామోదం 
పొందింది. 
తిరుమల లిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్ధంతి ఉత్సవాలు 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి. మరియు. అన్నమాచార్య సంకీర్రనోత్సవాలు కుగ్రామ. స్థాయినుండి 
మహానగరాలస్టాయివరకు. జరుగుచున్నాయి. _ అన్నమాచార్య ప్రాజక్ట్‌ చవిధ విశ్వవిద్యాలయాల 


ళో 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల త్తిరుపతి దేవస్థానం 
1978సం; నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ విద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్తీర్తనలపట్ల నానాటికీ పెరుగుచుణ్నీ 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అ 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది. 

పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింవ 
బడుచున్నాయి.  పరిష్కర్రచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము[ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు (ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర, గకర్భత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచందద్రరాజుగారికి, మరియు ధర్మకరృృత్వమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంబలి. 

ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం:కె.ఆర్‌.వినాయక్‌ 1.గ.5. గారికి కృతజ్ఞతాంజలి. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపాందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ, వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
సిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు [/.ి...౯౧. 0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పొరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గొడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ 4.4. 5౧.0 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక _ 1008 


సంపుటాలు మునుపటి ఇప్పటి సంక్తిర్తనాచార్యుని 
సంఖ్య సంఖ్య పేరు 


అధ్యాత్మ సంకీర్తనలు 


































2 
తె 
104112భాగాలు) 
12 
డీ 
1 
కేత్మ 
15 
16 
శ 
18 
గం 
20 
2] 
22 
23 
24 
25 
26 
27 
28 
29 


అధ్యాత్మ సంకీర్తనలు . 








అధ్యాత్మ సంకీర్తనలు 





అధ్యాత్మ సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 






శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 


1 0 *ఇ 6౮ ౮౫ ;:౫ అ [౧ 4 






శృంగార సంకీర్తనలు 








లతే 
లు 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 








అధ్యాత సై సంకీర్తనలు 






శృంగార సంక్రీర్తనలు 













శృంగార సంకీర్తనలు తాళ్లపాక పెదతిరుమలాచార్యుక 
తాళ్లపాక అన్నమాచార్యు. 
(గు 


తాళపాక అన్నమాచార్యు 
(౧ 








శృంగార సంకీర్తనలు 








శృంగార సంకీర్తనలు 








శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 









శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 


ఛ్న్న 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
"శృంగార సంకీర్తనలు 


, శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమగ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్ధతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, సై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినది. ఈ మార్పును సహృదయ పాఠకులు 
గమనించగలరు. 


థ్రీ 
పిఠీక 
ఇది [4 అన్నమాచార్యుల శృంగార సంక రృనమ్ముల సంప్పట 
ములలో రెండవది. ఆదినుండి పదుమూ(డవది. రేకులలోని రండవ 
శతకములోని 506 సంకీర్తనలు ఇందు క్రమముగా చేర్చంబడినవి. 


శ్రీ వెంక పేశ్వర ప్రాచ్యపరిశోధనాలయమును శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్థానాధికారులు (శ్రీ వెంక పేశ్వర విశ్వవిద్యాలయమునకు 
సమర్పించిన తరువాత కొన్నిమాసముల లోపలనే నేను, వయోమితిని 
దా(టియున్నందుచే, ఉద్యోగమునుండి విరమించుకోవలసి వచ్చినవి. 


అప్పటినుండి ముందుకు సా(గక యున్న యీ సంకీర్తన ప్రకటన' 
కార్యమును మరల శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారే స్వీకరించి 
సాగింప సంకల్చించిరి. (శ్రీ కార్యనిర్వాహకులు శ్రీ చెలికాని అన్నారావు 
గారు మరల నన్నే యీ సంకీర్తనల పరిళోధన కార్యము వహించునట్లు 
న. ఉం 
నియమించి యథాపురముగా నాయెడ తమకు(గల అసామాన్య ప్రణయ 
మును వెల్లడించినారు. వారికి నాధన్యవాదములను సమర్చించుచు నా 
శక్షికొల(ది ఈ మహాకార్యము సా(గించుటకు తలయొగ్గినాను. 


్రీనివాసుని ఉయయన్నుగహబలమునే రా(గల సంపుటములు ఇంత 
విలంబములేక (క్రమముగా వెలువడ(గలవని నా యాశంస; నా ప్రార్థన. 


ఎప్పటివలె అందచందములకు కొదవలేక యీ సంప్పటమును 
సిద్ధపణచిన శ్రీ వేంక పేశ్వర ముద్రాలయాధీకారుల శ్రమక్షమలు నాకృత 
జతను చూరగొన్నవి. 
జో 


స్థిరవారమ్ము తిరుపతి 


శ్రీవికారి ఫాల్లున శుక్ల ?”) 
12-3-1960. 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. 


థి 
శుభమస్తు 
శ్రీమతే రామానుజాయ నమః 


క్ర తోన్ల 5 
న ( జ అ? టా ర 
అన హూచాముల నంగాల సంఎరనలు 
వు ౬ ౮ గ 
-ధర్రీటిక 


స్వ స్త్రీ జయాభ్యుదయ శాలివాహనశక వరుషంబులు ౧౩౪౬ 
అగు. నేటి క్రోధి సంపత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు 
అవతరించిన పదారుయేండ్షకు తిరు వేంగళనాథుయ ప్రత్యక్షమైతేను 
అది మొదలుగాను శాలివాహనళకవదడషంబులు ౧౪౨౪ అగు నేటి 
దుందుభిసంవత్సర ఫాల్గుణ బహుళ ౧౨ నిరుధానకు ' తిరు వేంగళనాథుని 
మీ(దను అంకితముగాను తాళ్లపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన 
శృంగారసంకీ ర్తనలు. 

10!_వ రేకు. సామంతం 
అతివ నీయంగముతె అతనుతొపపు మాటు 
శతినొకటికొకటికని దైవమే సేనె ॥పలవి॥ 
నిట్టూర్చుగాలికిని నీలాహివేణికిని (ణి యిదె 7) 

నెట్టనను విరహాంపునెగులే(టి కే 

చుట్టు! గన్నీటికిని చూప్పుంజాతకములవె 

తొట్టి యి(కమీ(దనవి తుదమీజ( గలవా 1 అతివ॥ 

చిగిరింత పులకలకు జబిగి(బలుకు(గోవిలదె 

సగటు మరుఘాతలకు వెగ పే(టికే 

ఆగడు( దాపపురవికి నారనే రాహువదె 

తెగి యిందుమీ(దనది దిష్టించ(గలగా ॥అతివ॥ 

1. ఈశన్దిము ఆసరిచితము, _ శ్రీ ప్రభాకరళాశ్త్రిగారు “నిరో ధానకు? తిరో 
ధానానకు ?” అని సందేహముతో పాఠము సూచించిరి, * సరిగా " అను నర్ధమున (ప్రయో 
గించినట్లున్నది, ఇది యింకను అన్వీక్షణీయము. 


౪701 7-51 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రతి మనసుమఅప్పులకు రమణి నీ గోరదివొ 
ప్రతిమరునియుద్ధముల భ్రమతే(టికే 
యితవైన శ్రీ వేంక పేశ్వరుండు నినుంగూడె 
=. 
చతురతల యివి నిన్ను సాధించ(గలవా. 


రామక్రియ 


ఎఅ(గనా నీగుణాలు యింతక తొల్లి 
విబుగని నామనసే వెజ్టి(జేనె( గాక (గాని ₹) 
'నేసపాల పెండి వారు వేనలయండ(గాను 
ఆపపడి నాకో నవ్వేవంతే కాదా 
యీ సుద్టులకెకా నే నీయింటికి రాను వెబతు 
దోసకొరి చెలికత్తె తోడితెచ్చె. గాని 
తఅితో వరుసవారు దగ్గరి కాచుకుండంగా 
నజీిముఅీ( శేయివ స్టేవంతె రాదా 
యెజి(గుండి మానక నేనిస్టై మాటాడ(చగునా 
పఅచుగూ(టి చిలక పలికించె. గాని 
కప్పురప్పబళ్ళవారు కాచుకి ప్లే వుండ(గాను 
అప్పుడే నన్ను గూడితివంతె కాదా 
నెప్పున (ఈటె వేంక పేశ చేపూ సీవూ నొక క్కటే 
యిష్పుడే వీరిడి మరు(డింత మ గాని, 
నాదరామక్రియ 


ఈ 


దేవరవై తివిన్నిటా దేవులాయనాపె నీకు 
ఆవల మిమ్మిద్దరినేమని పొగదేమయ్యా 

పున్నమ వెన్నెలజోడు పూవులలోని వాసన 
ఉన్నతిమీరి నీ వురమెక్కెను 


॥ అతివ॥ 


॥పలవి॥ 
ఏ. 


॥ఎఆఅ(గ॥ 


॥ఎఐి(గ॥ 


॥ఎఅ(గ॥ 2 


॥పలవి॥ 


శృంగార సంకీఠృనలు | 


మన్నన సంపదరాశి మదనుని పుట్టినిల్లు 
వన్నెతో నీకు రాణివాసమాయను ॥ దేవర॥ 


పాలజలనిధితేట బంగారులోపలికళ 

కీలితముగా నీకెంగేలు వ స్జైను 

మేలులో సాకారము మించులోకము భాగ్యము 

తాలిమితో నీకు మూలధనమాయను ॥ దేవర॥ 
అందరిని గన్నతల్లి ఆదిమూలమైన లక్ష్మీ 

కందువ నీముంజేతికంకణమాయను 

యిందనె శ్రీ వేంక పేళ యీపె సర్వమోహనము 

కందు వాయ నిన్ను(గూడె (డి?) కలిమెల్లా మెరనె ॥దేవర॥ 0 


నామంతం 


నీవెట్టితన మెంతునో నిన్ను( బు త్తెంచినట్టి 

ఆవెలితనమెంతునో అమ్మరో నేం ॥పలవి॥ 

అ నో 

అక్కు విలిచీనంటా' నాత(డూ కొలువుండ6గా 

ఇక్కడ! బిలువ వచ్చేవింత యే6టికే 

చిక్కించుక యింటిలోనే చెల్లినట్లు శేసుంగాక 

గా _ 
తక్కి మీయేలికసాని తగవేంటి తగవే నీవె! 


అప్పటి. దోదువుగాని అందా(కా విచ్చేయుమంటా 

దుష్పటికొంగు వష్టేవు దొడ్డదానవే 

చెప్పి తన వూడిగెపు చెలిచే నింత సేయించె 

తప్పని మీయాపె దొరతనమే(టితన మే 1నీవె॥ 
ఆసలు చూపి మాటాడి ఆనవెట్టి సన్న సేసి 

బేసబెల్లి తనమున( బెన(గేవవునే 

యీసుల శ్రీ వేంకటేశు నింత సేయించి తా(గూడె. 

వాసితో మీదొరసానివరు నే/టి వరునే. ఇనీవె॥ 4 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
(శ్రీరాగం 


ఆదట దయదలఃచి యావరించినంతె చాలు 
సోదించి యాతనినంత జోలి( బెట్ట జాలను 


చనవు మెజయంటోతే స్వతంత్రము చూపవలె 
మనవి చెప్పంగంటోతే మారుమాట్లాడవతె 
ననుపు నడప(టోతే నగి మందెమేళఇమౌొను 
ఘనుండాతనికి నేనింత గాసింబెట్టనోపను 


బలిమి నేయ(గంబోతే పట్టి పెన;గంగవలె 
చలము సాధించ(టోతే జంకించవవె 
అలిగి సాలయఃదోతే అన్నియును. దలపౌను 
చెలువు(డాతనినంత చిమ్మి రేంచనోపను 


మేలములాడ(గ(టోతే మీంద( జెయివేయవలె 
నాలివె ఏగదాకి రై తే నాయంత నేనుండవఠె 
ఈలీల (శ్రీ వేంక పేశుండింతలోనే నన్నుంగూడె 
ఆలరి యాతనినంత అలయించనోపను. 


గౌళ 


అందుకే వేగిరమయ్యీనప్పటినుండి 
గొందికి స్టే రాండుసుమ్మీ కొంకు విడిపింతును 


తప్పక చూచినవాండు దగ్గరి రాండ సుమ్మీ 
కప్పురము నోరికిచ్చి కౌంగిలింతును 
అప్పుడె నవ్వేటివాండు ఆయములంటండు సుమ్మీ 
చిప్పిల మెయి చేమరించ( జేతును 


చేకొని మాటాడేవాండు చెజంగు వట్టండు సుమ్మీ 
దాకొన( బెదవిని ముద్రలు వేతును 


॥పలవి॥ 
గ్‌ 


॥1ఆోద॥ 


1ఆద॥ 


॥1ఆద॥ 5 


॥పలవి॥ 
ర్‌ 


॥అందు॥ 


శృంగార సంకీర్తనలు 


యీకడనింతటివా(డు యెదుకుపడండు సుమ్మీ 
లోకమెల్లా మెచ్చని ప్లే లోంగొందును 
గూ రా 


కాకలు చన్లేటివాండు కందువ దీర్చండు సుమ్ము 
మా(కువలె మేనెల్లా మజపింతును 
యే(/కటతో శ్రీ వేంకపేళుండిసై నన్ను. గూడె 
రు 
వూ(కొనండు సుమ్మీ పంతారొప్పగింతుసు. 


[లవ రేకు. మంగళకౌొళిక 


ఏల తలవంచుకొ నేరిద్దరును నస్ను( జూచి 
తాలిమినద్దరిపాటు తగదు నావల్ల 


ఇక్కడ నీవేశ చూడనింతి నంపి మబికాక 
గక్కన నేవచ్చినదే కల్ల నావల్ల 
మక్కువ నదియు(గాక మంచముపై సోదించక 
'మొక్కళాన( గూచుండు పబ మోసము నావల్ల 


అందంద మాటలాడే అలబలము చూడక 
కందువ( దెరదీసుపే రం నావల 
గ శ్రి 
దిందుపడూరకుండక దీపమెగసన దొబ్బి 
ముందు నేనే నవ్వినది మోసము నావల 
వ. 
ఇన్నాళ్ళవతెనె యంటా నీపెకు వకుసియ్యక 
కన్నళవి గూడినదె కల నావల 
న. టి, 
యిన్నిటా థ్రీ వేంకపేశ యి(శకనేలనే నిన్న 
మొన్ననే రానిదిమెల్లా మోసము నావల్ల. 
ఖాలి డి 


సామం౦ంతం 


ఇంత సేయ(గ(గదా యీడ వెల వెట్టితివి 
కాంతు(డవు నీవు మాణిక్యమువంటివాండవు 


సఖి 


॥1అందు॥ 


అందు! 6 


॥పలవి॥ 
యి 


॥1ఏల॥ 


॥1ఏల॥ 


॥1ఏల॥ 7? 


॥పలవి॥ 
న. 


థి తాళ్లపాక అన్నమాచార్యుల 


మచ్చరించ(గ( గదా మనసుపట్టిం దిరిగే 
విచ్చకములాడుకంటె యిదె మేలు 

_ కచ్చుపెట్టి బంగారము కరంగక వన్నెలేదు 
అచ్చముగ వోరి నీవు అటువంటివా (డవు 


రాకుండంగ నీవే నన్ను రతికి. బిలిచితివి 
యేకమై వుండుటకంటె యిదె మేలు 
మేకొని కస్తూరై నా మేదించక యెనయదు 
ఆకడ నీవు వోరి అటువంటివా(డవు 


గుట్టుననుండ(గ( గదా కూడితి శ్రీ వేంక పేక 
యిష్టునట్టు దూరుకంటె యిదె మేలు 
చెట్టుమీ(ది విరులై నా చేతుల గోయకరావు 
అ ప్టైవోరి నీవు అటువంటివా(డపవు 


వరాళి 


_ ఎరవా నీవు నాకు యిందుకే కాక 
సరవితోనుంశనా యీచలాలకే కోక 


పంతహా నే నీకు బాగాలిచ్చేయందుకు 
అంతలో నీవాపెకిచ్చేవని కాక 
చెంతల నీకేమి సేవ చేసినాను దోసమా 
కొంత నీతోంగూడి యాపె కూచుండ(గాంగాక 


నలువంక నే నీతో నవ్వకుండేదాననా 
సొలసియాపె యీదిక్కు చూడ(గా( గాక - 
మలసి యప్పటి నీతో మాటాడ( దగదా 
వెలయ నీవద్దనాపె వినగా గాక 

యేమాయ నీపాదములిటు నేము పిసికితే 
,దోమటినాప్కెకొూలు దొక్క(గా(.గాక 


॥ఇంత॥ 


1ఇంత॥ 


॥ఇంత॥ 8 


॥ప లవి॥ 


॥ఎరవొ॥ 


॥ఎరవా॥ 


శృంగార సంకీర్తనలు 


నేమాన శ్రీ వేంక'పేళ నీవు నన్ను( గూడితివి 


మోముచూతునా యాపెను మొక్కించ(గా గాక. 


ముఖారి 


నిండనానలు వెట్టకు నీ వంతాను 
అండనితళత్రు(డ నీయాఅడి( జిక్కితిరా 


కష్పురపు ధూళి దెచ్చి కన్నులనిండా( జల్లి 
అప్పుడే యాపె( గూడితివొరా నీవు 
తప్పులే కూడై నట్టి తొటోటుకా(డవు నీతో 

౬ బట 
యిష్పుడు నమ్మి సీ పొందులెటు నే(జేసితిరా 
ట్‌ 

చేరెండు తట్టుపుణు(గు చెవులనిండా( దోసి 
యీరీతి మాటలాడితి వింతితోడను 
తీరువడ్డ పెనులోకదిమ్మరివి నీకు నేను 
ఆరితేరి నేడు నీకు నాలనెమ్లై తిరా 


కౌ(గిట నన్నుబిగించి కళ వట్టించి యాపెతో 
చే(గదేర నవ్వితివి (శ్రీ వేంక పేళ 
దా(గిలి ముచ్చిములాదే దాయిగా(డవై న నిన్ను 
మా 
తోంగి చూచెట్టు నీరతిదొమ్మికి లోనై తిరా 


రామక్రియ 
అంగన యెట్టుండినా నమరు(గాక 
" సంగతే నీకు నాపె సొటికి. బెనంగను 


తనకు బో(దైనచోట తగిలి మాటాడకున్న 
మనుజు(డా వొ(డు 'పెద్దమాకు గాక 
ఛనవున( బెన(గ(గా సమ్మతించకుండితేను 
ఘనత యేది? చులకందనమే కాక 


॥1ఎరవా॥ 0 


॥1పలవి॥ 
నా. 


1నిండ॥ 


॥నిండ॥ 


॥నిండ॥ 10 


॥పలవి॥ 


॥అంగ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలుబడి గలచోట సిగులు విడువకున్న 
యి గి 
దల్లిదు(డా వాడు కడు పందగాక 
పెల్లివిరి నవ్వంగాను వీడుదోళ్ళాడకున్న 
చల్లటి వలప్పలేవి ? సటలింతే కాక 


తారకాణలై నచోట తమకించి కూడరున్న 
చేరంగ జాణండా గోడచేరుపు గాక 
యీరీతి శ్రీ వేంక పేళ యిస్టై రఘునాథు-డవై 
కూరిమి( గూడితివిది కొత్తలింతే కాక. 


ముఖారి 


అంది వాదులకు వచ్చేవదేమోపే 
మందపసులు దవ్వే(గె మమ్ము విడచోపే 


'పేయ చెరంగానే యిల్లు వెంబడీ.( జొచ్చితి(గాక 
ఆయెడ నన్నేల తిప్తేవదేమోపె 
టు 
చాయలనాపుట్టచెండు చవి నేనంటితి(గాక 
మాయల నీ చన్నులంట మాకేలవోపే 


బచ్చెన మంచము దా. పై(బడికి నీవుండేది 
యచ్చట సవ్వ(డెబు(సున దేమోపే 
పెచ్చు(బిల్ల(గో వెనుచు బెదవిమోపితి౦గాక 
పచ్చి నీమోవనెబింగే పని మాకేలోపే 


ముందర నీతొడదా(క మొలగంట వా(గ౯గాక 
అందుకు నన్నంటంబ ప్టేవదేమో పే 
అంది (శ్రీ వేంకటపతిననక తోదోపులనె 
సందడి( బెన(గితివి చాలదా వోషేే 


అంగ! 


॥ఆఅంగ॥ 11 


॥పన్లివి॥ 


అంది! 


॥అంది॥ 


॥ఆంది॥ 12 


శృంగాం సంకీర్తనలు గి 


[03వ రేకు. ఆహిరి 
. ఎటింది డాననింత మెచ్చంగదరమ్మా ॥పల్లవి॥ 


చలము గాదించంచోతే జవ్వనమా(పంగరాదు 
సలవకుండేనం పే ఫలముచేదు 
చెలువు(డెదుట వచ్చి చెయి వట్టుకున్నవా(డు 
తొలంగందోయంగరాక తూర నవ్వేసమ్మా ॥ఏల॥ 


కోపగించుకొన(బోతే కొసరంగ( జోటులేదు 

చూపుల జంకించేనం పే సాగయదది 

యేపున నితడు వీరెమిందమనుచున్న వాండు 

పై పెనొదుగలేక భావించేనమ్మా 1ఏల॥ 
'పంతములాడేనంపే పతితో బలము లేదు 

వింత సేసుకుండేనం పే వేడుక లేదు 

యింతలో (శ్రీ వేంక కేశుండెమ్మెచూపి నన్ను(గూడె 

చింతదీర వెరగుతోడి స్నపడేనమ్మా. ॥ఏల॥ 10 

పొడి 

ఎవ్వ రెవ్వరిచిత్తాలు యెట్టుండునో 

యివ్వల నీకు మొక్కేది యెట్టుండునో ॥పల్లవి॥ 
పగట్ల నీతో. బలుమారు నవ్వ(గాను 

యెగసక్కెమని సీకు నెట్టుండునో 

తగిలి నీవొద్దన జై దాయక పాయకుండ(గ 

అగడుగ నేమడిగేనని వుండునో 1 ఎవ్వ॥ 


చెంతల నేచెక్కు నొక్సి_ సేవలు నేంజేయంటోతే 
“ఎంత అటిడిది యని యెట్లుండునో 


శ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొంతనే యాటపాటల పొద్దులు గడపితేను 
యింత మాయదారి యని యెట్టుండునో 


కాతరాన మాయింటికి గక్కనణ బిలిచితేను 
యేతులెంత నేనేనని యెట్టుండునో 
ఆతుమై (శ్రీ వేంకపేశ అసె నన్ను( గూడితివి 
ఆ ట 
యీతగుమన్నన న్నాపై నెట్టుండునో. 


వరాళి 


ఏకతంబాయనిదె యిద్దరికి నొకచోట 
యేకొల(ది. బడునొ వలపేమందునే 


ననుపు గలవారికిని నవ్వకుండంగరాదు 
మనసులెనసిన తగులు మానరాదు 
చనవు వెగ్గళమైన సరసముల కొదలేదు 
తనివి దీర(డు విభుడు తనకు నే నెదురా 

మగలకును సతులకును మాటలాడక పోదు 
మొగమోట గలచోట మొర(గ రాదు 
పగలేని తావుకును పంతంబు పనిలేదు 
తగవులెంచీనత(డు తనకు నే నెదురా 


శూటములు గలయపుడు కొంకు గొసరే లేదు 
పొటించి 'మొక్క(గా( బదర(దగదు 
యీటుతో శ్రీ వేంక పేశుండిటు నను గలసి 
తాటించి పొగడీని తనకు నే నెదురా. 


సాళంగనాట 


మాతోడి నవ్వులు మఠఖి యాలచే 
చేత నెదురుచూచీనదె చెలియ 


1 ఎవ్వ॥ 


11 ఎవ్వ॥ 14 


॥పలవి॥ 
గ్ర 


1॥1ఏక॥ 


1॥1ఏక॥ 


॥1ఏక॥ 15 


॥పలవి॥ 
న! 


శృంగార సంకీర్తనణ 


వలసిన యెడలకు వచ్చేదేమేఎి 
వలవని జోలికి వాదె మేలు 
బలిమి నేయమి(క పడ(తికడకు మ 
మ్మెలమినంపినా యెజ్టైనా మేలు 


మనసు వచ్చితే మాటాడుపే మేలు 
ననుచకున్న మోనము మేలు 
అనలేము నిన్నునాసపడినచెలి( 
జెనకక నీవేమి సేసినా మేలు 


పొందే కలిగిన భోగించు పే మేలు 
కందినయెడ నలుకలు మేలు 
యిందులో శ్రీ వేంకటేశ కూడితివి 
యిందుముఖికి నీకిదియే మేలు. 


గౌళ 
వేజే నేమూరకుండిన వెంగెమే కాదా 
నీలు పై( గోపాలు చూప నీయంతవారమా 
కొంగువట్లి నిన్ను( బేదుకొననై తినని దూరే. 
ట్‌ రా ॥ 
వెంగిలినోర( బిలిచేదెన్సు గాదా 


కుంగని కుచాలు దాంచుకొంటినంట నాడేవు 
నింగిమోవ( బెరుగ6గ నీ యంతవారమా 


అంచ సీవొద్ద గూచుండనని యలిగేవు నీ 
“మంచము కౌళ్ళ! దొక్కేది మదము గాదా 
అంచు మోవనొర(గంగ ఆనుకోనై తిననేవు 
'నించిన కొండలు మోవ నీయంతవారమా 


అమర నీతో బెనంగనై తినంటా గొణగేవు 
చెమటమెయి నీపై మోవ సిబ్బితి గాదా. 


॥మాతో॥ 


1మాతో॥ 


॥మాతోః 160 


॥పలవి॥ 


11 వేజే॥ 


4 వేతే | 


12 థ్రీ తాళ్ల పాక. అన్నమాచార్యుల 


తమితో (శ్రీ వేంకపేళ దక్కి నన్ను( గూడితివి 
నెమకిప్రేమ( గూడ(గ నీయంతవారమా ॥వేజే॥ 17 


రామ్మకియ 


వేడుకపదేముగాక వెంగెమాడేమా నిన్ను 
వాడలో నాపెతో నేము వాదడిచేమా ॥పల్లవి॥ 


ఏయింతికి వలతువు యి జై నిజమాడుమంశే 
మాయలు నేసి మాటలు మజపించేవు 
ఆయములెజ(గ నేము అరుహులము గామా 
చాయల నిన్నంతలోనే సాదించేమా ॥ వేడు॥ 


ఎంతచక్కనిది యాపె యిస్టె నే(జూచేనంపే 

దంతపు నవ్వుల జాణతనమా దేవు 

ఇంతటి నీ మేలుచూడ యిందుకును దగమా 

అంతలోనే నిన్ను పెద్ద ఆరడి( బెష్టేమా ॥ వేడు! 
ఏమని యడుగు నిన్ను యిళ్లై నీ ప్రియరాలంపే 

కామించి పరాకు నేసి కౌ6గిలించేవు 

చేముంచి శ్రీ వేంక పేళ చేకొంటివిదె నన్ను 

ఆమగువ' దెచ్చుకొంపే అడ్డమాడేమా. నేడు! 10 


104_వ రేకు. 'దేసాళం 


అట మీందనై నట్రులయ్యి! గాని 

ట్‌ 6=* 6 

పటిన దె పంతమె బలియగ'. జొచ్చును ॥ప లవి॥ 

ళ్‌ యా. లి 

మగవారిచే(తలకు మానినులై నవారు 

వెగట్లాడకుండరు వేఘైనాను 

అగపడి యెవ్వరై నా నారిచి తీరిచేమం పే 

చిగురు(6 గొమ్మును చాంగ చిమ్మి రేంగంజొచ్చును 1॥1అటె॥ 

యమా ట్‌ 


శృంగార సంకీర్తనలు 18 


వసమైనవారిమాట వలచి వచ్చినవారు 
పిసరు మందెమేు?ాల పెంచకుండరు 
అసమున నండవాలు అందాలు చేేమంపే 


పిసికితే పసువ్నై పిప్పిం(గంజొచ్చును ఆ స్టై॥ 


సరసుల పొందులకు డాణలె న సతులెలా 
యా రం 
ఒరసి నాదించకుండరొరమా టైనా 
యిరవై (శ్రీ వేంపేశ యిచె నన్ను గూడితివి 
సెరరే(గిన రతులు పెంటలుగా( జొచ్చును. ॥అ ప్టై॥ [0 


శ్రీరాగం 


ఇచ్చరములాడరే యింతులాల 
పచ్చిజవ్వనమింతలో పదను దీసీనా ॥పల్లవి॥ 


ఏంటికి విభుండు రాండొ యింటన స్టేవుండనీ 
మాటలైనా నాడి రారె మగువలాల 
తాట తూ(టలూనేల తావచ్చిన ప్లే వత్తము 
పాటించిన నావలపు పండి పొట్లవొయ్యీనా ॥ఇచ్చ॥ 


సౌగిసి యెంతపరాకో జూజాలస్ట్రే ఆడీని 
మొగమైనా( జూచి రార ముదితలాల 
యెగసక్కేలి(కనేల యేకమౌదమీతనితో 
నగ(గానే సరసాలు నాని విరిసీనా ఇచ్చ! 


కాయమెంత యలనెనో కడుదస్పిదేరనీ 
చేయెత్తి మొక్కెయిన రారె చెలియలాల 
యీయెడ శ్రీ వేంక'పేళుండేతెంచి తా నన్నుంగూడె 
కోయరాని కోరికలు కొల(దినుండీనా- ' ఇచ్చ! 20 


శ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 
సామంతం 


మిక్కిలి నేర్చరి యలమేలుమంగ 
అక్కర దీరిచి పతినల (దీరిచీ బతికల ?) మేలుమంగ ॥పలవి॥ 
య 


కన్నులనె నవ్వునవ్వి కాంతుని. దప్పక చూచి 
మిన్నక మాటాడీనలమేలుమంగ 
సన్నలనె యాస రేంచి జంకెన బొమ్మలు వంచి 
అన్నువతో! గొసరీని యలమేలుమంగ మిక్కిలి 


సారెకు( జెక్కులు నొక్కి సరుసనె కూచుండి 

మేరలు మీఠీ నలమేలుమంగ 

గారవించి విభునికి. గప్పురవిడెమిచ్చి 

యారతులె త్తీన దె యలమేలుమంగ ॥మిక్కిలి॥ 
ఇచ్చకౌలు నేసి సేసి యిక్కువలంటి యంటి 

మెచ్చీనతని నలమేలుమంగ 

చెచ్చెర కౌగిట గూడి శ్రీ వేంక పేశ్వరుని 

అచ్చముగానురమెక్కీ నలమేలుమంగ. ॥మిక్కిలి॥ 21 


ఆహిరి 
ఏమిభాగ్యముననో యిటు విచ్చేసితిగాక 
వోమి నీయవసరము వొకరికినబ్బునా ॥పల్లవి॥ 


కడు విరహినై నిన్ను( గన్నుల జూచేమంటేను 
స. 
వడదేరి కొలువుచావడినుందువు 
తడవి అక్కడికైన దగ్గరేనంటే నిన్ను 
యెడసి నావంటివారు ఎందరైనా వత్తురు ॥ఏమి॥ 


పక్కన నే నీకు విన్నపము నేసుకొనేనంపే 
యెక్కడ లేని పరాకు యెప్పుడు నీకు 


శృంగార సంకీర్తనలు 
చెక్కువట్టి తీసి నిన్ను చేతనెచ్చరించేనం పే 
వెక్కసాన నట్రివాలు వేవేల గలరు 
లట 
పారితెంచి నే నిన్ను బలిమి, గూడేనంపే 


నేరుతురందుకు( దిగు సపముతెల్లా 
రోరి (శ్రీ వేంక పేశుండ కూదితివి నన్ను ని్టై 


ప. నలమేల్‌ముంగను ౨౦ఎము( జుట్టాలే. 


సాళంగనాట 
ఆతడు నీవు నచ్చ పెతే నాదముదగార 
యేకున మమ్మంటకు నేమెవ్వరిలోవారము 
వంతులకు( బెన(గేవు వస్టుసుమీ సవ నాతో 
యింత పోరితే నీవే యెజఖు(గుమువు 
రంతురి నేనేమన్నా రా(గంజేసి చూరవర్హు 
యంతకెంత సగేవునే 5 మెవ్వరిలోవారము 
గేనున్నాడ నే వుండేవు నీకిదేమే చలమా 
కానీవేవే _ఎందపసెక్తు గసునాన 
పూని మమ్ముశేంచి చి వటిబూమెలు శేయవమ 
ప ౮ ది 
యూ సరుపులే(టికి నే మెన్వరిలోవారము 
నన్ను బేముకొనకు.ఎ నాయముగాదు నీకు 
చిన్నదానవు గేంజాటి చెప్పితి నీకు 
యెన్నికెతో శ్రీ వేంకపేశుండు నన్ను. గలనె 
ఇన్నాళ్ళదా(కాను నే మెవ్వరిలోవారము. 


సాళంగం 


బౌలే విరహూలజొడలటువలెనే 
తాలిమి లేక తామే తమకింతురు 


1ఏమి॥ 


॥ఏమి॥ 22 


॥పలవి॥ 


॥ఆోత॥ 


1ఆత॥ 


॥1ఆత॥ 2 


॥పలవి॥ 
మ. 


1 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాటకు మునుపనే మగువల' దిస్టేవు 
పొటించి విన(గరాదా పనులెల్లాను 
సూటిగా నీ పతిమోము చూచిన యంతటిలోనే 
కాటుకకన్నుల నీరు కడు నించేవు ॥బౌలే॥ 


చేయివట్టి తీయంగానే చిమ్ముచు విదిలించేవు 
ఆమెడ సోరుచరాదా అయినదా(కాను 
దాయికొని రమణుడు దగ్గర గూచుండితేనే 
పాయక అవ్వలిమోమై పవ్వళించేవు ॥బాలే॥ 


వీడెము నేనియ్య(గానే వేసరి వొన్లననేవు 
యీడనె మీనేరుపుతెంచుకోరాదా 
పొడిగా. గానపే పక్కన శ్రీ వేంకపేశ. 
యట నే 
కూ (పేళు గూ?) డితి వింతటిలోనే కొల్లున నవ్వేవు. ॥ బాలే! 24 


1[_వ లేకు, సాళంగనాట 


మేకులు నావద్దనే మెరసీనా 
యీకతలతెఖు(గుదు నన్నేల పిలిచీనే ॥పల్లవి॥ 


సంగడి( గూచుండి సరసములాడి యాపె 
అంగము కస్తూరి పూంతలంటించుకొనె 
ఎంగిలిదేహముతోనే యీడకు విచ్చేసినాండు 
యింగిత మెబీ(గితి నన్నేల పిలిచీనే ॥ మేకులు॥ 


నమ్మికలా పెకునిచ్చి నయగారముననాపె 
సొమ్ములు దా(బెట్టుకొనె6 జూడ(గానే 
అమ్మరొ నా మంచముపై నాపె. దానునున్నవా(డు 
మెమ్మెలెల్లా. గంటి నన్నునేల పిలిచీనే ॥ మేకులు! 


శృంగార సంకీర్తనలు |? 


చేరి యాపె వాసన చూచిన చెంగలువబంతి 
'మేరతో, దాంబట్టుకుండి మీ(దవేనెను 
యూారీతి శ్రీ వేంక పేశు( డిప్పుడి పై నన్ను6గూడి 
_దారానిచనవులిచ్చె నేల పిలిచీనే. ॥మేపలు॥ 25 


మాళవిగొళ 


మరిగేమునెజంగనసు మంకీ గొల్లదాన ను 


సరిలేని నవ్వులతో సరపమాడుదును ॥పల్లవి॥ 


బలిమి నే( జేయ గాని పంతమాడి నిన్నుని బై 
వలపెంచి నీ మోము వాడు దేర్తును 
చలము సాదించ( గాని చనవు చేసుక నీ 
వెలలేని మోవెలా వేడుకల నింతును ॥మరిగే॥ 
బొమ్మల జంకించ. గాని పొద్దు పొద్దు. గాచుకుండి 
. సమ్మతించ నీ మనసు జట్టిగొందును 
చిమ్ముచు. గొసర6 గాని చేతులు నీపై( జాచి 
ఉమ్మడి నా గోరి కొనలొడలెల్ల నింతును మరిగే॥ 


నేరమెంచ గాని నేను నీతోనే మాటలాడి 

చేరువ సీ మన్ననలు చేకొందును 

యీరీతి శ్రీ వేంకటేశ ౧బఐటె నన్ను( గూడితివి 

టె 
"పీరకొని యింక నిన్ను ప్రియాన 'మెప్పింతును. ॥మరిగే॥ 26 
ముఖారి 

ఇన్నాళ్ళు నెజంగనై తి నెచ్చుకుందులాడితి నీ 

వన్నెదీయ' మెరసేది వనితా భూమిని ॥ప న్తిమి! 
యందరు సతులు నీకు యె జై నానుందురుగాక 

ముందరివీడెము నాదీ మోహము నాది 


౪4 7-52 


థ్రీ తాళ్ల పొక అన్నమౌచార్యుల 


పొందుల( దొలుత నిన్ను ఖోగించిన నా యెంగిలి 
అందుక చేయొగ్గినది ఆ(టదా భూమిని 


అవ్వల నీవారమని ఆడుకోనీ యెవ్వరైనా 
నవ్వులు నీవు (నీకు ?) నాతోనే ననుపు నాదే 
రవ్వల నేనిన్ను నిజ్దె రతిససిన వలప్ప 
తవ్వి తలకెట్తదా ంపే తరుణే భూమిని 
పెకొని నిన్నెవ్వరాస పడేది పడుట గాక 
రా 
న్‌ ఎైకొన్న 5 కౌగిలి నాది ఘనత నాది 
యీకడ్త (శ్రీ వెంకకేశ యిట్లు నన్ను( గూడితివి 
రు 
వాకు కసివుచ్చుకుంటే వనితా భూమిని. 
ముఖారి 
చెలంటో యింకానేల సిగఒగాదా 
గ క. 
యమెలవారునెరి(గిరి యింకనేడ సుములు 
(ఉం . 
సిరులతో( చెజి(గుమాసినదాని( జేరరాకు 
సారిదినల్లంతనుండి చూతువు గాని 
వరుసదప్పితే నాడవారిషు(ది యానే సుమ్మీ 
యెరవులవార మైతి దము(ంరనేడ సుస్తులు 
మాంటుననున్నదానితో మాటాడకువయ్య నీవు 
ఆటదానిచేత ] చెప్పంపుము గాని, 
కూటమికి బెన(గితే కుచ్చి అట్టు నేకు సుమ్మీ 
యేాటికి నవ్వులు నవ్వేవింక నేడ సుద్దులు 
చిందువందై నదాని( శెనకకువయ్య నీవు 
కందువ చెప్పంపి ఓ6ంద( గలతు గాని 
ఫొందితి వింతలో నన్ను( టోనీక (శ్రీ వేంక పేళ 
ఎందులో నన్నియు( గ౦ంటిమి(కనేడ సుద్దులు. 


॥ఇన్నా॥ 


1॥ఇన్నా॥ 


ఇన్నా! 2? 


॥పలవి॥ 
న. 


॥చెల॥ 
గ 


॥చెల॥ 26 
డ్‌ 


శృంగార సంకీర్తనలు 
గౌళ 


ఎంతకెంత నా దిక్కు యేమీ చూచేవు 
కాంతు(డవు నాకు ఆపె గలయంతకాలము 


మజీ వరునదప్పని మగువవంక గాక నీ 
పజచుగుణాల కెల్లపాటి వున్నదా 
యెజంగనా నీ సుద్దులు యేల నవ్వే వెన్నటికి 
మజచేవే యాకెంజూచి మలజచితి( గాక 


ఆంగవించి మాటాడేవు ఆపెకు వెజచే కార 
ముంగిటి నీయంత నీకు మోహమున్నదే 
యింగితాన( గానరాదా యేల మొరగేవు నాకు 
కంగవద్దా ఆపె జూచే కంగనైతి. గాక 
కౌగిట గూడితివా పెకనుసన్నలనె కాక 
వీంగి థ్రీ వేంకటాద్రి గోవిందరాజా 
చేంగదేరనింకేల నీ చేతలకు గడె వెట్టి 


ఆ(గవద్దా ఆపె. జూచే ఆ(గనైతి( గాక, 
రామక్రియ 

ఏల మమ్ము రట్టు నేనేవింతటిలోనే పెను 

వేలనే గడెవెట్టితి వెళ్ళనియ్య నిన్నును 
టబ 

వొద్దనంగా( బొయ్యేవు వొంటి జిక్కించుక యాపె 
అద్దలించి యేమైనాననకుండీనా 
అద్దో నాతో నీవు అలిగి యందు చేరిన 
పొద్దుగాని పొద్దనక పొందులు' సేసేరా 

తుమ్మగానే లేచేవు తొయ్యలి యెవ్వతెమైనా 
_దిమ్మురే(చి వాదుదీసి తిట్టకుండీనా 


13 అవి॥ 
గం 


1 ఎంత ॥ 


॥ఎంత॥ 


ఎంత! 20 


॥పలవి॥ 


॥ఏల॥ 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


థైమ్మెల నాతో మేకులకెవ్వతె( బిరిపించినా 
నమ్మరాదనక నీతో నవ్వవచ్చేరా. 


మొక్కగా నడుగిదేవు ముందటనెవ్వతెైనా 
. చిక్కించుక చే(తలెల్లా( జేయకుండీనా 
మక్కువ శ్రీ వేంక'పేళ మగిడి నన్ను( గూడితివి 
తక్కినవారు నవ్వక తాము లోనయ్యేరా. 


[00=వ రేకు. సామంతం 


మగువలతోడి దేల మందెమేళాలు 
తగినయంతే కాక తమక మేలయ్యా 


“పెక్కు మాటలోడితేను ప్రియమెల్లా. జవుకౌను 
మెక్కుడు సుద్దులు నన్నునేలడి గేవు 
మొక్కులే సారెకున్నైనా మోపుర్లై వేసటవుట్టు 
యెక్క సక్యాలకు( బాదమేల పష్టేవయ్యా 

విడువక నవ్వితేను వెస మొగచాటగును 
అడరి మాతో సరసాలంత యేలయ్యా 
యెడయక చూచితేను మెదిరికి ససవుట్టు 
కడు నీయెదుటనేల కమ్ముకొనవయ్యా 

బలువై కౌంగలించితే పరవళములు మించు 
నెలకొని మమ్మునెంత నెట్టుకొ నేవు 
వెలయ శ్రీ వేంక పేశ వేమారు నన్ను. గూడితి 
వలపులజడి యంత వంచితివో అయ్యా. 


న 
పొడి 


ఇంకసేల సుద్టుబు యెదురూ! గుడురుగాను 
సుంకు మోచిన కళలు సూట్లాయను. 


॥ఏల॥ 


॥ఏల|| 00 


॥పలవి॥ 
ణి 


॥మగువ॥ 


॥మ*ఏవ॥ 


॥1మనువ॥। 0! 


॥పవి॥ 
వ 


శృంగార సంకీర్తనలు ల 
స 
సరస నిలయలచుండ(గా సతితురుము విరులు 
పరిమళముతో నీపై రాలెను 
ధరనవే నేసలాయ తగ మరునమ్ములాయ 
మరిగితీమర(గేల మంచిదాయను 


వేతికి విడెమియ్య(గ చెలియకుచాలు నీకు 
నాతల యీతలను ఆయాలు మోచెను 
ఘాత నిమ్మపండ్రాయ కానికలవే ఆయ 
యీతల మాయలేటికి నియ్యకోలే ఆయను 

చె థ్రీ వేంక పేళ నేండింతి నీతో మాటాడ(గా 
"పెదవి పెదవి దాకి ప్రేమము రేగె 
అదన నన్ను? గూడితివనువాయ' దనివాయ 
కొదంల్లా€ దీరెనిదే గుటులాయను 
ముఖారి 
వల నాతో బొంకవచ్చేవెజంగనా సందొన్ల 

వాలాయించి మాకు దుంచివా(డవే దుష్పుడును 

చవ్వుల, మొక్కుమని దయనా_పై( బెట్టుమని 
ఎఎవ్వతె చెప్పెనో రార యాబుస్ట్రాలు 
నివ్వటిల్ల సయంత నీవె జ౭గవింతేన 
చివ్వన నొకరి పెట్టుంచెట్టవే యెొప్పుక్తును 

చేచేత వేయవొమ్మని చెక్కునాకు నొర్కుమని 
యేచమదువులో నుండెనో యావోజలు 
నీచందములివి గావు పండ ౧ గె త్తలో నాతో 
సూచింప నొకరాడించే సూత్రము వెప్పుడును 

అక్కర నిచ్చలాడేవు ఆయము గర(గెంచేవు 
యెక్కడ గేరిచితివి యారతులు 


॥ఇ0కః 


జఇంక॥ 


*ఇంక॥ 82 


॥ప న్లువి॥ 


4ఎల॥ 


జ 
1॥4౮|॥1 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నిక్కి (శ్రీ వేంక'పేశుండ నేండు గూడితివిగాక 
గుక్కకొకనిపెంపుడుగున్న వే యెప్పుడును. 


శంకరాభరణం 


ఇందులోపల( దనకు నెందువారమె నేము 
అందంబుగానతని నడుగరే చెలులు 


తగులు గలిగినయడల తమకమింతయు నమరు 
నగినయడలను మిగుల నటనలమరు 
తేగువ గలిగినయడల తే/(కువలు గడునమరు 
మొగమోట గలమెడల మోహంబులమరు 


మనసులెనసినమెడల మాటలన్నియునమరు 
ననుపు గలిగినయడల నయములమరు 
చనవు గలిగినయడల సరసమంతయునమరు 
'పెనకువలు గలయడల ప్రియములునునమరు 


కూడియుండెటియడల గులుతులిన్నియునమరు 
వాడికలు గలయడల వలపులమరు 
యీడనే (శ్రీ వేంక'కేశుండిటు నను గూడె 
వేడుకలు యీయెడల వేవేలునమరు. 


(శ్రీరాగం 
మాప్పదా(/కొ వట్టిమాటలేమిటికి నింక 
తీప్పులకు( గుటి 'మోవిదిష్టంబులే 


తలపో(తలకును గుజీ తమకంబులే చెలియ 
“'వలప్పలకు గుజటీ నిండువయసుమదమే 


చలములకు గుజి తగిన సమరతుల నిబ్బరము. 
పీలుపులకు గుట్‌ మంచి ప్రియములివిట్దే _: 


॥ఏల|॥ 09 


జపలవి॥ 
వ్ర, 


| 
॥ఇందు॥ 


॥ఖందు! 


శఇందు॥ గిశీ 


+ లి * 1పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు శి 


యెనయునాసలకు గుజీ యెడతా(కులే చెలియ 

ననుపులకు గుఠీ నెలవినవ్వులివియే 

చనవులకు గుణి మిగుల సరిగెలు మెరయుటలు 

మొనయ పొందులకు గుజీ మొగమోటలే ॥మాపు॥ 
జిగి. గలయికలకు గుజీ సిస్‌ విడుచు'టె చెలియ 

తగులమికి గుజీ యేకతములవునికే 

తగిన శ్రీ వేంకటోత్తము౪డు ననునిటు గూడె 


పొగరుమన్ననకు గుటీ థభోగంబులే. ॥మాప్ప॥ 05 
గౌళ 
ఓసరించి యేమిటికినోపినట్టి దానం గాను 
ఆసల రక్షించు పుణ్యమదే సుమ్మీ యి(కను 1పల్లవి॥ 


ఊరకున్న నన్ను( దెచ్చి వొకటొకపే నేరిపి 

యీరీతినె చనవిచ్చి యింత సేసితి 

నేరుపు నేరారెంచవు నీవు గాచేవాండవే 

గోర పెట్టి విరహాన గుమ్మకుమీ నన్నును ॥ఓస॥ 
చిన్ననాండే నన్ను( దెచ్చి నేవలు నేయించుొని 

యిన్నిటా( బెద్దరికొన యింత నేసితి 

వన్నెలు మెప్పుడు నేనేవే వలప్పు నే నరుంగుదు 

వున్నమాయలకు నన్ను వొడ్డకుమీ యి(కను ॥ఓన॥ 
మాయింటికి విచ్చేసి మంతనాన నమ్మికిచ్చి 
_ యీ యెడన నన్ను. గూడి యింత నేసితి 

పాయపు శ్రీ వేంక పేళ బదికించే దెజ(గనా 

చాయల అపకీర్తికి చాల సుమ్మీ యి(కను. ॥1ఓస॥ 86 


[07వ రేకు, మధ్యమావతి 


ఏల వేగిరించేవీపె నిస్టెమాటలాడుమని 
నాలినాపెమోముచూచి నవ్వులే(టికయ్యా ॥ప లవి॥ 


4 '్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేగినంతా నీతోడ వెలది మాటలాడి 
భోగించీ నిద్దరలిదె పొద్దెక్కెనంకా 
చేగదేరినట్టి పెక్కుచింతలు గలవాండవు 
యీగత్‌ నిద్దురలు నీకేల వచ్చీనయ్యా వం! 


'పెక్కుదడవు నీతోడం బెన(గినది గనక 

వుక్కుననలసి కొంత వూరకున్నది 

అక్కడ సొములు చేనే యలవాటు గలవా(డ 

విక్కడ సీ కింళయలపేల వచ్చె (చ్చిశి నయ్యా £పల॥ 
తతిగొన్న నీరతుల( దనిసినది గనుక 

మతిపరవళముల మజచున్నది 

యితవై. (శ్రీ వేంకచేశ యీపె గూడితివి నీకు 


నితరకాంతలవలె నేలవృండీనయ్యా. జఏల॥ 37 
ముఖారి 
మొక్కేలేవే (వేలే? యిందులకు మొదల “ను 
మొక్కితే దీవెనలు ముందుముందే రావా ॥ప్లుద॥ 


చిగురు(జేతులనేలే చిమ్మువా(దిరొనగోళ్ళు 
చిగురుంగొమ్మున వోరి చే(గలే కావా 
తగు తీ(గెవంటి నీక దంటతనమింతయేలే 
వెగటుతీ(గెలే కావా విజ్ఞవీ[గ( గాచును ॥మొక్కే॥ 


ఇంచుకంత మోమునకు యింతలేసి కన్నులేలే 

యించుకంత అద్దమేరా యిన్నీ( జూచేది జ 

కొంచెప్పు నీనోరికేలే కొండలంతలు మాటలు 

కొంచపునడుమే కాదా కుచగిరులానును ష్క॥ 
పండువంటి మోవికేటే పచ్చిలక్కముదద్రలివి , 

సండినపంటకే కావా ఐబలుముద్రలు 


శృంగార సంకీర్తనలు ళ్‌ 


నిండు (శ్రీ వేంక'పేకండ నిన్నునే( గూడితిం/గదే 
నిండు నీవురము నాకు సెలవు గాదా. ॥మొక్కే॥ 6 


శ్రీరాగం 


ఈపాటి వలపులు యెజ(గనివా 

పోపో ఆతనికేల బుద్ది చెప్పేరే ॥పల్లవి॥ 
మనసు ముట్టిన( గాని మాటలూను( జవిగావు 

తనువు సో6కిన( గాని తనివి లేదు 

చనవులిచ్చిన. గాని సరసములు చెల్లవు 

'ెనంగి యూతనినేల పెరరేంచేరే 1 ఈపా॥ 


తప్పక చూచిన౦గాని దగ్గరి రాంగొలుపదు 
చెప్పుడుసుద్దులం గాని చింతదీరదు 
చొప్పుగా నవ్విన( గాని చుట్టరికము నిండదు 
యిష్పుడే యాతనినేల యేసపెప్టేరే ॥ ఈపా॥ 


ఏకతమయ్యిన( గాని యెరవులు విడునవు 
రాకల( జోకల గాని రతివుట్టదు 
శ్రైకొని శ్రీ వేంకటాద్రిఘను,డి ట్రై నన్ను గూడె 
యీకడ యాతనినేల యియ్యకొలిసేరే. 1ఈపా॥ 00 


సాళంగనాట 


నవ్వితినే నీమాటకు నాలో నేను 
నప్వులలోనున్నదిరా నాంటుకొన్న వలపు 1ప్లవి॥ 


కప్పురమువంటిమాట కారమువంటిచూపులు 
చొప్పులు రెండువంకలా( జూపేవిదేమే 
'దెప్పరపు మదముతో! 'దెలుసుకో వేర నీవు 
కప్పరపు విడెములో( గారమే కాదా . ॥1నవ్వి॥ 


£్‌ (ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


విందునంటివినయాలు వే(డివంటి జంకెనలు 
అందుక రెండు నడపేవొనే నీవు 
అందరినీ వారి వీరినడుగవేమో కాని 
విందువెట్టినందులోనే వేడి చవిగాదా 


మె తని పరవళశాలు మిక్కిలి గట్టిచన్నుల 
నాకా! లట 
నొ తి కూడిన కూటాల నొదికెతివే 
వ. దఆా 
యితల థ్రీ వేంకపేళ యిష్పుడెజింగితివేమో 
అబజటీ 
మె _త్తనినేలనుండవా మేటిమైన కొండలు. 


హిందోళవసంతం 


ఏమనేవే యీతగవులిందరూ నెజంగరా 
కోమలపు మగవాడు కొలందులెజు(గునా 


వరుసలంతా సరే వలపే యెక్కుడు గాని 
గరిమెల నీవేల కాంతాళంచేవే 
పురుషుడు నాత(డే భోగించేవారిభాగ్యము 
మరిగించి కలిసితే మజి చలివాయదా 


సవతులంతా సరే చనవే యెక్కుడు గాని 
వివరించుకొననేదే వేగిరింపులు 
కవగూడి (డే ?) వాడొకండే కలపేవారి నేరుప్ప 
చివురు బలిసితేనే చేంగల్లై నియివవా. 


'కళలూనంతా సరే కరంగేదెక్కుడు గాని 
... పలుమారు నీవేల పంతమాడేవే.. 


_ తొలుత మీనవ్వరల్తా దొంతులకునెక్నవా.... 


అలమె శ్రీ వేంక పేశుండంటిన మావొడంబాటు' ...! 
,*ఏమ॥ 4! 


॥నవ్వి॥ 


॥నవ్వి॥ 4 


॥ప్ర బ్లివి॥ 


॥ఏమ॥ 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 


ఎవ్వరికి( గలదమ్మ యింతభాగ్యము 
ఇవ్వల సీతోసరి యెంచరాదే వొరుల 


వీడినతురుముతోడ విరులు పైపెరాల 
వాడినకన్నులతోడ వచ్చేవేమే 
యేడనుంటివిందా/కా యెవ్వండు నిన్ను భోగించె 
చేడె నీసొబగులిదే చెప్పరాదె నేండు 


వడియు(జెమటలతోడ వత్తినంటి మోవితోడ 
నడప్పమురి పెముతో (డ ?) నవ్వేవేమే 
యెడచొచ్చి నీజవ్వనమెవ్వండు కొల్లలుగొనె 
పడతి నీచెలువము పట్టరాదె యిప్పుడు 


నిద్దురకన్నులతోడ నిండు( బులకలతోడ 
ముద్దుగారే మోముతోడ మురినేవేమే 


॥1పలవి॥ 
క. 


॥ ఎవ్వ॥ 


1 ఎవ్వ॥ 


వొద్దనె శ్రీ వేంకపేజుండొగి గూడుతె (1?) అంగమే 
౧ 


ముద్దరాల నేండు నీమోహమెంచరాదే. 


108_వ రేకు. కేదారగొాళ 


మాజలుమోమిదే(టికి మంకుందనమే(టికి 
జొణువడ నేనవ్వితే సంతసించవలదా 


వడి నీకెమ్మోవిమీ(ది 'వన్నెదీసినది చూచి 
తొడరి వీడెమిచ్చితే దోసమాయిది 
- కడ్రుచెముటల నీపై గందవొడి చల్లి తేను 
జడియక ,నీవిందుకు సంతసించవలదా 


కలికి సీకన్నులపై కుంకుమవన్నెలు 'చూచి 
-బిలిమి( బన్నీరిచ్చితే పాపమా యిది 


॥ఎవ్వ॥ 42 


1వ లవి॥ 
తి 


£ి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కలసిన వేండి వేడి కాళలమేనటు చూచి 
చలిగా నే విసరితే సంతసించవలదా 


పిప్పియైన నీమేని పెక్కులాగులటు చూచి 
ముప్పిరి( గళలంటితే మోసమా యిది 
అప్పటి (శ్రీ వేంక'పేశ అలమితివిటు నన్ను 
చప్పుడుగాకియ్యకొం టే సంతసించ వలదా. 


ఆహిరి 


సిస్గవడ( బోతేను చింతలెక్సీని 
వెగళించితే వెన్నెల వేండులయ్యిని 
ళీ 


చెలువపు నీమోము చెక్కిటనేల మోపేవే 
వలపు వెసురు (7) దాంకి వాడళబారీని 
నిలువున( దలవంచి నేలలేల (వానేవే 
చలివాసి మదనుడు చదివించీని 

మూలనున్న నిట్టూర్పు ముంగిటనేల వేచేవే 
గాలిగొష్టై యధరము గరివడీని 
జాలింబడ్డ చెమటల సరితెప్పలేలెక్కేవే 
వేళతోనే చ న్లిగాలి వే/టలాడీని 

నంటు మీజి నెలవుల నవ్వులేల వుమినేవే 
గెంటు లేని కన్నులను కెంపురెక్కీని 
యింటిలోనే (శ్రీ వేంక పేశుండం గూడితి నేను 
పంటతె పృలకపెరు పాలలెకీీని. 

హా మజా ౮ 


రామక్రియ 


పోపో సీకిదిద్దేమి పొద్దువోదా 
తీప్పలు చూపి మమ్ము. దియ్యకురా యింకను 


॥మాజు!! 


॥మాబజు॥ (9 


॥పంవి॥ 
(ఉం 


॥సిను!॥ 
౧ 


॥సిగు॥ 
గి 


॥సెటు॥ 44 
(| 


॥ప ౨వి॥ 
లొ 


శృంగార సంకీర్తనలు | లి 


ఇల్లనివాండవు మమ్ము నూరకేల పిలిచేవు 

మల్లాడి మాపై మనను మజవరాదా 

బల్లిదురాలాకె గొన్న బాస దస్పినా( దప్పని (దప్పీని ఛి 

పల్లదానని(క నీవు పట్టకురా నన్నును 4పోపో॥ 
ఇంటికి రానివాండవు యేడనై నా నవ్వనేల 

వెంటనే మాతో తగులు విడువరాదా 

గొంటర్రై యిందుకునాపె కోపగించినా. గోపించి 

అంటి ముట్టి సరసములాడకురా యి(కను 4పోపో॥ 
పంతపువాండవు మమ్ము పట్టి కౌంగిలించనేలా 

అంతయు నాపెనేపో అ(య ?) డుగరాదా 

చెంతనే శ్రీ వేంకటేశ చేకొని నన్ను( గూడితి 

వింతకంచె రతినలయించకురా నీవు, ॥పోపో॥ 45 


భైరవి 


ఇందరి సాకిరి వెప్టేవిందుకే నీవు 
అందిన చెలులతోడ నాడుకోరాదా పల్లి వి॥ 


కోపగించి నిన్నునింత కొసరంగరాదు గాక 

మోప్పుగట్టి వొక్కచేత 'మొక్కరాదా 

తీపుల పెదవి వంచి తిట్టరాదు గాక నిన్ను 

చూప్పల' దప్పకమైనా( జూడరాదొ ॥ఇంద॥ 
వాసికెక్కించి సీతో వాదులెల్లా మానె6గాక 

పూసగుచ్చి సిగుణాలు పొగడరాదా 

వేసరించి నీగుట్టు వెళ్ళ వేయరాదు గాక 

వేసాలకు నిన్ను నేదీవించరాదా ॥ఇంద॥ 


నీవు గాంగలించ(గాను నిన్నేమనరాదు గాక 
నావలపు చూచి నన్ను నవ్వుకోరాదా 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


థ్రీ వేంకటేశ యి్టె చేరి కూడితివి నేండు 
శాపుల నాకొనగోరు తాకించరాదా. 


రామక్రియ 


ఇంత నేనెంగా నేండు యింతి నీగుణములెల్లా 
చెంతలనాకె పసల జిక్కితిగా నీవు 


కోపగించుకొన్నవేళ కోరి నీవు మోహించిన | 
అఆపెపైనాన వెట్టితే నట్టె మానేవు 
పైపై నాసెమీంది పదములు వాడితేను 
మాపుదా(కా పరాకెల్ల మానుదుగా సీవృ 


అనవసరపువేళ నాపెవారు వచ్చిరంపే 
వెనుకొని యెదురుగా వెళ్ళి వచ్చేవు 
పనివడి యాపె అప్పణగల మగువల 
వినయపు విన్నపాలు విందువుగా నీవు 


అలనె నిద్రించేవేళ నాపే నీవ వొద్దం గూచుంపే 
సలురతులకు లోనై భ్రమతువుగా 
వొలిపి శ్రీ వేంకటాదదినుండి వచ్చి మాడుపూర 
మలఠలసి నన్ను(గూడి మన్నించితిగా. 
సామంతం 
అంగనలేమన్నా నన్నునంటిరి గాని 
కుంగని' కుచాలః దన్ను కుమ్మ వద్దాయి(కను 


అల్ల బాగ త నమేననప్పటి 'పెంచెమటలు 
"మల్లాడి నామేన( జమరవచ్చీని | 
[గ నాన నేందన్ను పట్లుక యిందుకు(దగ 
ని , "టె 
. వెల్లవిరి. దమల్దాన వేయనర్దా యి(కను 


॥ఇ0ద॥ 46 


॥పం వి॥ 
శాల 


॥ఇ0త॥. 


॥ఇ౦త॥ 


॥ఇంత॥ 17 


॥పలవి॥ 
గ 


| అంగ॥ 


శృంగార సంకీర్తనలు శి 


ఇదిగదే తనమేన యెరవులకంటమాల 
బెదరక నామెడం బెట్టవచ్చీని 
కుదియించి యిందుకు( దనకురులు నాపదమున 
నదిమి యేమైనా. జేసి ఆ(గవద్దా యింకను ॥1అంగ్య 


కట్టుకవున్నాండదె కానెగా యెవ్వతో చీర 
వెట్టికి నాపై( గొంగు వేయవచ్చీని 
ట్‌ ర్‌ 
ఇట్టె థీ వేంక'పేశుండు యెమ్మెతో(గూడినందుకు 
తిటరాని తిపెలా( దిటివదా యి(కను. ॥అంగ॥ 48 
బ్‌ గాగ ఏఏ ౧ 


[119వ రేకు. ముఖారి -ం 


అప్పటినాతనినేమి యనేవు సుమ్మీ 
కుష్పల్లైన వలపుల /ఏణమిది సుమ్మీ ॥పల్ల వి॥ 


పాసిన కూటమి చవి భావించు (వించి ?) తోలో రెప్ప 
మూసి యెత్తి చూచినట్టి మోహము చవి 
యీసున సొదించేనంటా యింటికి వచ్చుట చవి 
వేసరి యాతనినేమి వెంగెములాడకు వే ॥ అప్పటి॥ 


తగవుల( బెట్టినట్టి తరితీపులు చవి 
అగపడకున్న( బెప్టేయానలు చవి 
జగడపుఎళల సరియా(కలు చవి 
తగదనాతనినేమి తప్పువెంచవలదే ॥ అప్పటి॥ 


తెరమాటుననుండే తేటల మాటలు చవి 
సురతపుచేళ గోరినోంకులు చవి 
ఇరవై (శ్రీ పంక పేళుండింతలో నిన్నుంగూడె 
ష్ష్‌ 
_ తరవాత్తిపనురెల్లా దక్కెనీకు గదవే. ॥అప్పటి॥ 40 


శ్‌ (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
నాదరామ [క్రియ 
సీతలనే వే(గేనా నిన్ను దూర బనిలేదు 
జాతి( బుల్ల(దీ(గెలకు సారెనలుగుదురు 


తియ్యని మాటలెపో తెజవ మోవినాడేది 
కయ్యమడిచి వూరకే కొరమనేవు 
ఆయ్యరో నీవేకాదు ఆలినొల్లనివారు 
వొయ్యనె యీలకూరకు వుప్పు చాలదందురు 
చల్లని చూపులేపో సతికన్నుల జళ్లేవి 
వొల్లవివాండవై అవే వుడుకనేవు 
మెల్లనె నీవేకాదు మేలుమేలు అంపే నీళ్ళు 
బల్లిదులై నవారు పొట్‌గంప దెత్తురు (౧ 
కూరిమి కౌ(గిలేకా కొమ్మనిన్ను( గూడినది 
_.. పీరాన నీవేమిటికో బిగువనేవు 
యీరీతి (శ్రీ వేంకపేశ యేకమైతివితరులు .. 
మేరమీరేవారిం/గంటజే మిక్కిలి: లోనొదురు. 


రామక్రియ 
ఇటమీ(ద నొకు బుద్ధియేదే చెలియ నీవు 
తటుకన నెజీ(గించు తడవు నేయకువే 


కంటివక వానిని కొంతరో నేనన్న ప్రై 
అంటివా యించుకించుక ఆయాలు సో(క 
చొంటినున్నా(డో వేరేవొకరు వద్దనున్నారో 
యింటికి నేనే వత్తునో యేమనెనే వాండు 


తెచ్చితివా వానిని తివిరి నే నిమ్మన్నవి 
యిచ్చితివా ముందుముందే యియ్యకొనెనా 


॥నీతల॥ 


ఇసీతల1) 


కనీతల॥ 1 


4పల్లవి॥ 
టి. 


1ఇట॥ 


శృంగార సంకీర్తనలు 
వెచ్చపెట్టండు గదా వేడుకనెవ్వరికై నా 
ల న 
అచ్చలాన నేనాసుద్ది యడుగుదునా 
నగితివా వానిని నామనసులోనున్న స్టే 


అగడుగా నా సంగడి నప్పే నిలిపి 
పగటు శ్రీ వేంకటపతి నన్నునిదె కూడి 


తగులాయ నన్నియును తారుకాణలాయెనే. 


సామంతం 
ఎస్‌ సిస్ట దలంచవు యే౮ూ నీవు 
వొగ్గుచు నిద్దరు సతులొద్దనె పుండంగను 
కొన వేలు వట్టి యా కె( గూచుండం బెట్టుకో6గా 
తనువిందువంక( గొంత తనినెనా 
'పెనంగి పాదాలు నాచే. బిసికింఛచుకొ నేవి దె 
వనిత నీవద్దనుండి వలపు చల్ల6గను 
అప్పుడే వీపున. ఇవ్నులానుకొంటానా పెచేత 
కొప్పు వెట్టించుకొ నేవు కోరికాయనా 
యిస్పుడే నాచెక్కు మోవ నేకతములా డేపు 


చిక్కి౦చుక ' సతి నీపై6 జేతులు చాంచంగను 
(= 


సంగతిగానాపెతోడ జాణతనాలాడేవు 
అంగవించి నేండు నీకు నాసవు ఫైనా 


ముంగిట శ్రీ వేంకపేళ ముంచి నన్ను( గూడితివి 


కంగక మగువ నీకు( గాచుకవుండ(గను. 
బౌళి 


చెప్పకున్న దోసము చెంగట! గన్నంతవట్టు 
యిప్పుడె యాతనిచి త్తమేమైనా( జేయని 


న! 


ఇట! 


॥ఇట॥ 5! 


॥పలవి॥ 


॥ఎగు॥ 
గి 


॥ఎగు॥ 
ళం 


॥ఎగు॥ 62 
గ 


॥1పలవి॥ 
ర 


1. ఇందు పప్రాసభంగము, ' చెప్పించుక” అని కౌ(బోలు పాఠము. 


౪01 7-53 


84 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మంతనపు విచారాలు మాటలపచారాలు 
కాంతకు విభుని బాసి కలిగె నేండు 
యింతయును గంటిరిగా యింతులార మీరైనా 
వింతగానిసే విన్నవించరే యాతనికి 
మం౦ంచముప్రై ముసుగులు మనసులో విసుగులు 
అంచగమనకిదివో అమరతె నేండు 
మించినవో చెబలాల మీరే తెలిసితిరిగా 
ముంచి మీరాతనిపై మోప్పగట్టి వేయరే 
కన్నుల తెలినిసులు కా(కలలో సిగ్గులు (ను 
పన్నిన యీసతిపైనే పైకొనె నేండు 
యిన్నిట శ్రీ వేంక పేశుడింతలో విచ్చేసి కూడె 
కన్నెతసము ఫలించె ఘనునిస్టే మెచ్చరే. 


సామంతం 


ఇంతట విచ్చేయవయ్యా యింతి విలిచీనిదివో 
ఎంతలేది దెంచుకొం పే నిద్దరునూనొక్క పే 


జవ్వన గర్వముతోడి సతులు దమకోపాన 
రవ్వలుగానాడుదురు రమణులను 
నవ్వులు 'నేసుకొనక నాతులతో జగడించి 
పువ్వుమొన వా(డినేసే పురుషుండూ. గలడా 
సరసమాడేటి వేళ సతులష్టే చనవున 
“సిరులతో వెగ్గళించి చేయి ముంతురు 
సరుస గురుతు మాయించకీ కెను రట్టు నేసి 
బిరుగాలి ముడిగ ప్లే ప్రియండూ. గలడా 


రానీ పోనీ తమకాన రామలు తమచూపుల 
సానలః దిట్టుచు( బగ చాటుదురు 


॥చెప్ప॥ 


॥చెప్ప॥ 


॥చెప్ప॥ 88 


॥పలవి॥ 
ళం 


॥ఇ౦0త॥ 


॥1ఇ0త॥ 


శృంగార సంకీర్తనలు 


దీనికే శ్రీ వేంక పేశ తెలవ( గూడితివి పై 
మెనము సూలము నేసే మగవాడూ! గలడా. 


1[10=వ రేకు. సామంతం 


ఇబ నిన్ను రమ్మనె నేమమ్మ 
నెట్టుకొన్న తమ మేలు నే(జూడవలెనా 
కస్పురమింద కోవమ్మ కాంతుండు నీకు( బెస్టెంపె 
అప్పుడే పెండ్లి దనకాయనటరే 
ముప్పిరి పువ్వులు నీకు ముడుచుకోనం పెనమ్మ 
చెప్పరే యాపెయు. దాను. జని మిగిలెనా 


గంవము నీకు(బెప్లెపె గైకొన( గదవమ్మ 
అందుతోనే సోబనప్పుటక్షంతలివా 
చందనకావులు నీకు సరిగట్టనం పెనమ్మ 
యిందు నాగవెల్లి కట్నాలింతలోనే వచ్చెనా 

ల్సి | 

పై సె నీకిదివో పల్లకి వెప్టంపె నమ్మ 

కాసా ర లట 
యీపొద్దే తమకు నేండే(గు(బెండ్లా 
చేపట్టి నిన్నిదె కూడె (శ్రీ వేంక పేవడోయమ్మ 
కోపుల( దోడ బెండ్లి కూంతురనా నేను 


ముఖారి 


ఏ(టికే యీదోసము మీరెజ(గరపే 
ఆంటదాననింతే నన్ను ఆజడి(బెట్టకురే 


తామర మొగ్గలవంటి తగిన నాచన్నులివి 
కామునియమ్ములనేరు కాంతలిదేమే 
నామగనికౌ6గిటిలో ననిచే జక్కవలవి 
(ప్రేమమున మారుంటేరు పెట్టుదుర పే 


క్రి 


॥ఇం0త1॥ 54 


॥పలవి॥ 


1ఇ పై॥ 


19 బ్జై॥ 


॥ఇ ట్రై! ర్‌ర్‌ 


॥పలవి॥ 


॥1ఏ6టి॥ 


8| శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చందురుని. బోలేటి సరసపు నామోము 
అందప్ప(బూబంతియంటానాడుకోకుదే 
ముందు నారమణునికి మోము చూచేటద్దమిది 
కందువలేని నిందలు గడింతుర పే ॥1ఏ6టి॥ 
తీగెవంటి నామేను దిక్కుల మెలు(గనుచు 
పోగులుగా వహ బొగడకురే 
బాగుగ (శ్రీ వేంక పేకు పానుపుపై చిగురిది 


యోగము గూడెను వేరే వుష్పటించనే(టికే. ॥1ఏ6టి॥ 56 
రామక్రియ 
ఎంతచెప్పినా నెలి(గవేలే చలము 
పంతగా(డు నేండువాని పనులెల్లా దక్కెను. ॥పల్లివి॥ 


ఆతడు, నీతో మాటలాడండం (నం 7) టా నిలుచుంపే 
యేతులకే పాటవాడేవేమే చలము 
కాతరించి యా(టదింత కక్కూరితిపడి తేను 
వేతులార మగవాడు చేసిన ప్లే చెల్లదా ॥ఎంత॥ 
చుట్టి చుట్టాతంయ నన్ను (నిన్ను 9 జూడవలెనంటానే 
న! ఖ 
యిప్లే జోలిమొక్కు మొక్కే వేలే చలము 
న! 
గుట్టుతోడి మగువలు కోరి తామె పైకొంటే 
బెట్టుగా( దనవిభు(డు విగియక మాన,డు ॥ఎంత॥ 
పైపై థ్రీ వేంక ప్రేకండు పరాక్రైవున్నా(డం టే 
యేపుమీజీ నవ్వు నవ్వే వేలే-చలము 
రాంపుగాని యాంటదింత రతికి. బెన(గితేను 
యీపొద్దాతంి ప్రై కూడె నెదురాడ(గలనా (వా. 1). ॥షంత॥ 57 
సాళంగనాటి 


చొల్లెప్పు(జట్టుతోడి చుంగుల రాజసముతో 
వెల్లవిరిగా నేగీ వెలందులు గొలువ ॥పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు 87 


వీ(పునం గుచాలు మోపి వెలది కౌ6గిలించ(గా 
నేపున నేనుగనెక్కెనిదె దేవుండు 
చేపట్టి యాపెచేతులు చేతుల బిగ్గె. బట్టుక 
పైపై వీధులవెంట( బరువుదోలీని ॥చొాలె॥ 


అంగనకు( దనపాదాలంకెవన్నెలు నేసుక 

రంగుగా. దొడ(దొడయు రాయఃగాను 

సింగారపు సొమ్ములతో చెంగావి ముసుంగుతోడ 

అంగవించి యాపె దనకాసలు రేంచ(గను ॥చొల్లె॥ 
కలకల నవ్వుతోడ కస్తూరినామముతోడ 

ఆలమేలుమంగ దన్నున జై మెచ్చంగా 

యెలమి శ్రీ వేంక పేళుండేతులు నెరపుతాను 


బలిమి నంకుశమున. బట్టి వొ తీనదివో. ॥చొతె॥ 58 
రామక్రియ 
ఉండనీరా యీపాటి వూరకే నన్ను 
కొండెగోడితనాలకు( గోపమెల్లావచ్చును ॥పల్లవి॥ 


చుట్టమవుతానెణ(గము సూడుబంటవో యెజంగ 
న్‌! నాత్మోనాపె సుద్దులాడుకొ నేవు 
ముటి ముట్టి నేము నీతో ముచ్చటలు చెప్పుకోంగా 
ట్‌ ”ట 
యెటు వచ్చునో యెఅంగమేమీనననొలము ॥1ఉండ॥ 
ట్‌ గం 
నగవవుతా నెజ(గము నాటకమో యెజ(గము 
తగవు నన్నడిగేవాతరుణ్‌ మాట 
నిగిడి పోపో చాలు నిన్నునెవ్వ(డెజు(గును 
యెగసక్కీ(డవు తొల్లే యేమీనననోపము ॥ఉండ॥ 


నెపమవుతా నెజఖ;గము నెయ్యమవుతానెణంగము 
యిపుడు వచ్చితిరి మాయింటికి మీరు 


88 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అపుడె శ్రీ వేంక పేశ అలమేలుమంగ నేను 
చపలత( గూడితిని సాదించ నేసోపను. 


గొళ 


పూవుంబోణుల కొలువే పుష్పయాగము 
పూవక పూచె నీకిప్టె పుష్పయాగము 
కలువరేకులవంటి ఘనమైన కన్నుల 
ను 
పొల(తుల చూప్పలె నీ పుష్పయాగము 
తలంచి తలంచి నిన్ను. దమమేనుల( బొడమే 
పులకజొంపములె నీ పుష్పయాగము 


కరకమలములను కందువగోపికలెల్లా 
పొరసి నిను. జూపుపే పుష్పయాగము 
సరసపుమాటలే సారెనాడి తమనవ్వు 
పొరి నీపై( జల్లు పే పుష్పయాగము 

గా(టపు్పు( గొలనిదండ( గాంతలు సిన నిన్ను 
బూటకానకు( దిట్టుపే పుష్పయాగము 
యీటున శ్రీ వేంక పేళ యిప్టై యలమేలుమంగ 
పూంటవూ(టరతులివి పుష్పయాగము. 


[111వ రేకు. లలిత 


దక్కె నీకు. బంతము తగిలినప్పుడె నేము 
మొక్కితిమి పై నీతో మొక్కలములొల్లము 
కూరిమినై నాం గాని కోపాననై నా గాని" 
వూరకే నీమోము చూడకుండలేమురా 
చేరి యిజ్టై పట్టరాని చిత్తమువారము నేము 
యేఠీతినె నాం జేయుమి(కనేల మాటలు 


॥1ఉండ॥ $0 


॥పల్ల వి॥ 
మ. 


॥పూవు॥ 


॥పూవు॥ 


॥పూవు॥ 60 


॥పల వి॥ 
గ 


॥దక్కె॥ 


శృంగార సంకీర్తనలు 


తత్తరానక్రైనా( గాని తగవునకైనా( గాని 
వొత్తి నిన్ను( బిలువక వుండలేమురా 
చిత్తిణిగుణాన నీకే చిక్కినవారము నేము 
వుత్తరువు నీకునిదె వొద్దనే వున్నారము 

నగవున క్రై నా( గాని నాటకాన [కై నొ( గాని 
వొగి నిన్ను(గూడక వుండలేమురా 
చిగురు/బాయమునాండే నేసవెట్టితిమి నేము 
మిగుల శ్రీ వే.కపేళ మెచ్చితి నిన్నిపుకు. 

కాందోది 

తారుకాణలె యుండగ దాంచనేల 
కూరిమెల్ల నీమీ(ద గుంపులైన యట్లు 

కలువపువ్వుల బంతి కన్నులనదుమూని 
బలువుగ నిన్ను వేనె. బడ(తి యిదె 
సొలసి తాంజూచినట్టి చూపులు నీకు( దెలిపి 
సళుపు మరునమ్ములు సాక్షి వెట్టినట్లు 

తుంచి తమలపాకుల తొడమెలు నీమీ(ద 
ఇంచుకించుకె వేనెనిందరు( జూడ 
ముంచి చిగురుమోవినీమోవి మోపెనని చెప్పి 
పొంచి వసంతుని నీకు. బూ6టవెట్టినట్లు 

మొగలిరేకుల బే(ఠతముంటికొన నీమేను 
వగగా రేకలు దీనె వంకలుగాను 
తగు శ్రీ వేంక:శేశుడ తరుణి దనపెండ్లికి 
'మొగి( జందురులనెల్ల మూ(కగూర్చినట్లు. 

సామంతం 


నీవంటి సతులతో నెయ్యమాత(డు చూపంగా 
ఆవలిమోమె యుందానవారడింత గలదా 


80 


॥ద క్కె॥ 


॥దక్కె॥ 6! 


॥పలి వి॥ 
లం 


॥1తారు॥ 


॥ఠారు॥ 


॥లారు॥ 62 


॥పలివి॥ 
(ిి 


40 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సిన నుందానవో చింతతోనుందానవో 
సిస్గుకు( జింతకు సాక్షి చెక్కిటిచేయే 
దగ్గరి నీరమణు(డు తమకించి పిలువంగ 
భ్‌ అగ్గలమయ్యేవదేమే ఆఅడింత గలదా 


మాయలు సేసేవో మంతనాననుందానవో 
మాయకు మంతనానకు మంచమే సాక్షి 
చేయివట్టి యాతడు నీచింతచీరం దియ్యంగాను 
ఆయాలు దా(క దొబ్బేవు ఆజడింత గలగా 


కరుణ నీకు( బుప్టైనో కా(కలు నీకు ముంచెనో 
'కరుణరు( గా(కలకు కొంగిలే సాక్షి 
అరుదై శ్రీ వేంఠ పేశుండ పై నిన్ను( గలనెను 
ము ట్‌ 
అరమరచేవు మేను ఆజడింత గలదా. 


ముఖారి 


అదివో నిన్నంటి(గా అప్పుడే నిన్ను వోసి 
తుద మొదలెజ(గక దోసమేలాడేవే 


అప్టె కోపించకుమీ అడిగే నేనొకమాట 
యెట్టనెదుర వున్నాపె యేమౌరా నీకు 
ఉట్టిపడి వోసిపోవె వొకటికొకటి గప్టేవు 
చుట్టపువరుసవారి సో(కనాడవచ్చునా 

సిస్థవడికుమీ వోరి చెప్పేరా నేనొకమాట 
దగ్గరి కూచుండనా పె తనకేలరా 
వొగ్గి మాటలాడితే వూరకే నిందవేనేవు 
నిగ్గులవారితో వాదు నీకింత వలెనా 


నవ్వకు (శ్రీ వేంకపేశ నమ్మించే నేనొకమాట 
యివ్వల( బండుండ ఆమె యేమౌరా నీకు 


॥1నీవం॥ 


॥నీవం॥ 


॥నీవం॥ (8 


॥పలవి॥ 


1అది॥ 


॥ అది॥ 


“శృంగార సంకీర్తనలు 


పువ్వక పూచెననేవు పొరుగిరుగులవారి 
రవ్వ నేయకువే యింత -రతి నిన్ను. గూడనా. 


శ్రీరాగం 


ఇంత మోహించిన పతివిన్నియును నీకు. జవి 
యెంతలేదు నేమెల్లా నిటువంటివారము 


కోమలులు మీ(దమీ(ద కోపగించినా( జవి 
దీమసాన( బెదవుల. దిట్టినా( జవి 
నేమమున మాటాడంగా నేరకుండినా( జవి 
వోముచును ముద్దరాలై వుండినా( జవి 


చనవుల బొమ్మలను జంకించినా( జవి 
చెనకి గబ్బితనాలు చేసినా జవి 
వనజమువంటి మోము వంచుకొనినా( జవి 
గునిసి కొప్పుభారాన కొంకినా( జవి 


చెక్కుచేతితోడుత సిస్టవడినా( జవి 
'మొక్కలప్న నవ్వులెల్లా ముంచినా( జవి 
యెక్కువతో శ్రీ వేంకపేళశ నన్ను. గూడితివి 
వొక్కమనసునని స్టే వుండుపే చవి. 


శంకరాభరణం 


బాదువే దొడ్డదానవందరిలోన 
సాదువలెనే యితని సాదించను 


తపము నేసితివే తరుణి నీరమణుడు 
యెపుడు సీవద్దనుండి యిచ్చలాడును 
_వుపమనేరుతువె వొద్దికతోనాతండు 
కప్పరుగా నవ్వు నవ్వి కరంగించును 


శ్ర 


అది! 64 


పల వి॥ 
స! 


ఇంత ॥ 


ఇంత ॥ 


॥1ఇ0త॥ 65 


॥పలవి॥ 


॥బాదు॥ 


42 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అన్నిటా జాొణవె నీవు అంగవించి నాయకుని 

పన్నిన మాటల. బెట్టి భమయించను 

సన్నల గెలిచితివే చాయలచూపులు చూచి 

వన్నెల నీతనినింత వలపించను ॥బౌదు॥ 
చెల్లునె యెస్పటివలె శ్రీ వేంక పేశ్వరుని 

మెల్లన కౌంగిటంగూడి మెప్పించను 

తల్లివె మోకెల్ల నీవు తగు నీకు చెలులము 


అల్లిదామెరలై నీవాతని( జొక్కించను. ॥బొదు॥ 
న. ట్ల 
112వ రేకు. శుద్ధవసంతం 
ఎజు(గుదుమి(క మమ్ము నేల రేంచీనే 
మజవమెపుడునివి మనసులోనన వే ॥పల్ల వి॥ 


తన నగవులె కావా తరుణుల కెల్లాను 

చెనకే వేళ ముత్యాల నేసలై నవి 

సనివడి తనచేతి పచ్చిచే(తలె కావా 

ఘనమై మరుచావడికళలు దించేవి 1॥ఎలి॥ 
నేటిమాటలె కావా నెలంతుల కెల్లాను 

మాటులేని వలపుల మందులై నవి 

కోటి నేయ తొనడచే గుణములివె కావా 

పాటించి రతియాసల బంతి సొగించినవి 1॥ఎయి॥ 
చూప్పలివియె కావా సూటులై మాటోంట్లకు 

రేపుమాపు కడు(బెరరేంపులై నవి 

యేపున శ్రీ వెంక పేశుండిదె తానె మమ్ము(గూడె 

తీపుల మోవి కెంపుల (ల 7) తిద్దుబడియైనవి. ॥ఎయి॥ 0? 

శ్రీరాగం 

చెప్పినట్టు నేయవే చెలువునికి 

కష్పురము దిన్ననోట( గడు దప్పిగలదా ॥ పల్లి వ్‌ 


శృంగార సంకీర్తనలు 


చలమెంత గలిగినా సతులకు( బతితోడ 
కొలచి కూరిమి చల్లి కొసరేదే 
బలిమి సేసీనత(డు పట్టిపెన(గనేల 
యెలమినీంతకు మిక్కిలింకలోంతు గలదా 


బింఠమెంత గలిగినా ప్రియురాండ్లు విభునితో 
వంకలొ త్తి మరి(గొంత వలపించేదే 
లంకెలకు( బొదిగితే లావులు చూస(గనేల 
వుంకు వపట్టినమీ(ద నొడ(బాట్లున్నవా 


సిగ్గలెంత గలిగినా శ్రీ వేంకపేశుతో నీవు 
బిగ. జన్నులొ త్తి కూడి బిగియించేదే 
క్‌ అటి 
దిగ్గనం గలనె నింక దేవునికి మర(గేల 
దగ్గరి మోములుచూచి తలపోంతలున్నవా. 


సామంతం౦ 


నేము నీవారమె యిందు నెరుసులేవి 
చేమీందయిన మీ(ద చెప్పనేల పనులు 


కందువపనులు సేయ! గలవు నీవేమైనా 
అందాలు 'నేసుకరాను ఆపె గలదు 
పొందులు చూచి మిమ్ము పొగడనేము గలము 
మందలించి నగవయ్య మజథఖీి యాల కడమ 


వన్నెలనెవ్వరినై నా వలపించ నీకు! జెల్లు 
అన్నిటాను దొరతనమా పెకు( జల్లు 
కన్నచోటనెల్లా వూడిగానకు నేము గలము 
యిన్నిటా మెరయవయ్య యి(ంకనేల మరఠంగ 


నెలంతల మర్మములు నీకొక్కనికె పాలు 
ఆలరిన నీరతులు ఆపెపాలు 


న! 


॥చెప్పి॥ 


॥చెప్పి॥ 


॥చెప్పి॥ 686 


॥పల్ల వి॥ 
గా 


॥ నేము॥ 


॥నేము॥ 


(శ్రీ కాళ్లపోక అన్నమాచార్యుల * 


యెలమి భ్రీ వేంకపేళ యిద్దరి నేవా మాపాలు 
నిలువున. జొక్కవయ్యా నీకేల వెఅపు. 


ముఖారి 


ఇద్దరికీ వచ్చె దూరులే(టికే నీకు 
తిద్దుకొండే నీవంకనే తేరుంగదవే 


మాటలాడే విభునితో మారువలుకక వుంటే 
ఆ(టదాని కెంత గర్వమనరటవే 
చీటికి మాటికి నీవు సిగ్గువడే దెజగరు 
సీటున నాతనిమీ(ద నిందలెంచరా 


నవ్వునవ్వే పతితోడ నగుతా నీవుండకున్న 
జన్వనమదములు రచ్చ! బడవపే 
రవ్వగా నీవు ముద్దరాలవౌట యెజంగరు 
నివ్వటిల్ల నాతనినే నిష్టారి యనరా 


కలే (శ్రీ వేంకపేశు కౌంగిటం గూడకుండితే 
కలిక్రితనమునకు కందు గాదటే 
చెలిమి నేసి యాతని నెలవిచ్చుపెజంగరు 
నెలవ్వై కళలాతని నిండుకొనవా. 


భైరవి 
జాణండపవు నీకునిదే చద్దివలప్ప 
రాణించె నింకెన్న(డు నీరపమాయ వలపు 
చెక్కు నొక్కి తనివోక చెలి నీపై మోహాన 
మొక్కులు మొక్కీనూరకే మోము చూచీని 


చిక్కని నవ్వులు నవ్వి చిదిమినానెజ(గదు 
వెక్కసములాయః బట్టు వేడి వేండివలపు 


॥నేము॥ 60 


॥పలవి॥ 
మ. 


॥ఇద్ద॥ 


1 ఇద్ద॥ 


॥ఇద॥ 0 
ద్‌ 


॥పలవి॥ 


జాణ! 


" శృంగార నంకీ ర్తనలు 


మమత నీపై బెంచి మనసు పట్టంగ లేక 
భ్రమసి  సీలోంచి (0 లోలో దియలీ!దీవి 
కొమెరమదాన జొక్కి కోపించినానెణ(గదు 
తమితోడ( బట్టుమీ పదను వచ్చేవలప్య 

పవళించి సన్నచేసి భావము నిలుపలేక 
చెవిలోన మాటచెప్పి చెమరించీని 
తివిరి (శ్రీ వేంక'పేశ తెరవేసి నిన్ను. గూడె 
నవకాన' బట్టుమీ కొన్నదికోలు వలపు. 

నాదరామ క్రియ 

ఇయ్యకొంటి గానీవే యిందుకేమి 
నెయ్యపృమాటలకెల్లా నెరవాది తాను 

చాయ నేసుకవుండితే సంతోషమే కదవే 
చేయి మీ(దైన తనచేంతలకును 
మాయలకు లోనై తే మంచిదాననే కదవే 
పాయప్పమదముతోడి పంతగా6డు తొను 

ఎదురు మాటాడకున్న నింతా మేలే కదనే 
కదిసి తానాదేటి కల్ల లకును 
చెదరక నేనవ్వితే చిత్తము వచ్చుంగదవే 
వెదచల్లే వలప్పల వేసదారి తాను 

చెప్పినట్టు సేసితేను నెలవాయ గదవే 
యిప్పుడు గూడె (శ్రీ వేంక కేశుండు నన్ను 
చిప్పిలు మోవి చేకొంటే చింతదీరె. గదవే 
దప్పికి నెయ్యిదాగేటి తగవరి' తాను. 


118వ రేకు, పొడి 


ఎరవులేని రమణు(డిత(డే కదే 
అరుదె నాకే మోహించునంటి! గదరే 


(కీ 


॥దొాణ! 


॥జాణ॥ 7! 


॥పల వి॥ 
గొ 


॥ఇయ్య॥ 


॥ఇయ్న॥ 


॥ఇయ్య॥ 72 


॥పల వి॥ 
లి 


శ0. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఏతులకు వనితలు యెవ్వరేమి యాడుకొన్నా 
నాత(డు నేనునొక్కపే అంటి( గదరే 
యీతల రమణుడు వారింటనుంటపే నుండె. గాని 
ఆతుమ నాతో( జెప్పెనంటి. గదరే ॥ఎరవు॥ 


వాసికి. గొలువులో నెవ్వరిదిక్కు చూచినాను 
ఆసలెల్లా నామీ(దివంటి( గదరే 
బాస యెందో నేనెనంటా భామలు నాతో! జెప్పితే 
ఆసుర్ది నేనెజింగినదంటి( గదరే ॥ఎరవ్వ॥ 


పదరి యాతనిమేను పచ్చియై వున్నదంపే 
అదియెల్లా నాచేంతలంటి( గదరే 
యెదుట (శ్రీ వేంకపేశుండిదివో నన్ను(గూడె 


అదిమీరే తెలుసుకొమ్మంటి. గదరే. ॥ఎరవ్వ॥ 7% 
దేసాళం 
మీజీ వచ్చిన పనికి మీరె సాక్షి 
వీజిడితనము నాకు వీసమంతానున్నదా ' ॥పల్లవి॥ 


తగులనాడినవా౦డు దా(పిరపుమాటలేలే 
నగవులు నగి నాతో ననుచు. గాక 
బిగిసితేని,క నాకు పెలుచు(గోపము రాదా 
మగువలాల నాయందు మజీ తప్పులున్నవా ॥మీలీ॥ 


తప్పక చూచినవాండు తమకించకుండనేలే 
కస్ప్రరవిడెమిచ్చి కలసు( గాక 
వుష్పతించితే నను వోరుచుకుండ(. గలనా 
కప్పురగందులాల కపటములున్నవా 1మీటీ॥ 


చేయి పట్టుకున్నవాండు సిగ్గులు వడ॥గనేలే 
యీ యెడనే నాకు మనసిచ్చు. గాక 


శృంగార సంకీర్తనలు 


పాయపు శ్రీ వేంకటపతి నన్ను నిటు గూడె 
చాయల మగువలాల చలము నాకున్నదా. 


సామంతం 


మాటలు నేరుతువే మాపుదా(కాను వోరి 
మాటలాడిన ప్రే వుండు మంతనప్ప( జే(తలు 


ఇంతలోనే నవ్వేవు యేమే చెలి అవురా 
యెంత కెంత కోపగించేనెందా(కాను 
పంతములాడవదేమే పలుమారును నీవు 
అంతేసి పాొడినడపసేవందుమీ(ద( గలదా 


ఇచ్చక మేల 'సేసేవే యింతిరో నాకు 
మచ్చరించితే నీవు మాట వినేవా 
వొచ్చెములెంచవదేమే వొక్కమాటును నిన్ను 
'మెచ్చినంచుమీ(దటను మెరమెర గలదా 


కన్నులనేల మొక్కేవే కలికి నాకు నిన్ను 
యెన్నికె తిట్లు దిట్టి యేమి గనేరా 
సన్నెజింగి కూడితివి జవరాలవే 
మన్నన శ్రీ వేంక పేళశ మనసిచ్చితివిరా. 


మంగళకౌశిక 


నిండుమోహమున నాపె నిలుచున్నదీమేలు 
వండ వండనట్లాయ వచ్చేవో రావో 


పిలువ(గ6 బిలువ(గ బిగిసేవు సారెసారె 
చలము సాదింతురా సతులతోను 
తలంపు గడుమెత్తన దంటతనమే గాని 
వలవని సటలేల వచ్చేవో రావో 


47 


॥మీటి॥ 74 


॥పల వి॥ 
ఉం 


1మాట॥ 


॥మాట॥ 


॥మాట॥ 70 


॥పల్ల వి॥ 
ణా 


॥నిండు ॥1 


థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


తడవ(గ( దడవంగ( దప్పించుకో. జూచేవు 
నిడీవి( బెట్టుడురా నెల(తలను 
వడిసీ( జెమటలు నీకు వట్టి దీమసమె కాని 
వడచల్లీ విరహము వచ్చేవో రావో 
కూడ(గ( గూడ(గ( గొసరేవు మీ(దమీ(ద 
తోడనె యలయింతురా తొయ్యలులను 
వేడుకతో దగ్గరి శ్రీ వేంకపేళ కూడితివి 
వాడి కెగా నిట్లనే వచ్చేవో రావో. 
రామ[క్రియ 
పొద్దువోదా నీక దేమి పోరులేలే 
పెద్దరికెము 'సేసితే బిగిసేవేమే 
బల్లి దురాలవై తే భ్రమయించవే పతిని 
పల్లదపు మాటలకు! బనిలే దే 
వెల్లవిరి నాతనికి వేడుక మీ(దివారము 
తల్లడించి మమ్ము దూర దగవేదే 
కలిమి గలిగితేను గడు సింగారించుకో వే 
చులుక(దనాన( జూడ( జోటులేదే 
వలప్పులు చవిగా(గా వాసికెక్కినవారము 
చలివాసి వాదించ సంగతేదే 
చేయి మీ(దై నదానవు చేతలు సేయించుకో వే 
మాయలు మాతో నింకా మటి యేళే 
యీయెడ (శ్రీ వేంక పేశుడెననె నన్నిన్నిటను 
నీయిచ్చ నేరముంంచ నెపమేదే. 
శంకరాభరణం 


అదియు నా పెద్దరికమన్నిటా( గాదా 
పదరినా యిందరును బలంగమే కదవే 


॥నిండు॥ 


॥నిండు॥ 76 


॥పల్లవి॥ 


॥పొదు॥ 
ద 


॥పొదు॥ 
ద్‌ 


॥పొదు॥ 77 
౧ 


*పలవి॥ 
ణా 


శృంగార సంకీర్తనలు 40 


మన్నించే యాతనికిని మజింగొందరు రానీవే 
కన్నులెంత పెద్దవైనా కలిమే కదే 
మున్నిటివారికత(డు మొక్కులెల్లా మొక్కనీవే 
చన్నులెంత పెద్దలయినా జవ్వనమే కదవే ॥అది॥ 


ఆడంగి మడగి వారిక స్టే తా నడచీని 
నడుమెంత కొంచెమైనా నయమే కదే 
బడిబడి( గన్నచోట బాసలెల్లా. జేసీని 
కడు గొప్ప పిజు(దు సింగారమే కవవే ॥ అది॥ 


సరికి బేసికి, దాను జాణతనాలాడీని 


కురులు గూడితే( గొప్పు గొప్పాంగదే 
యిరవై శ్రీ వే.కకేశు( డింవరిలో నన్ను( గూడె 
లు! 


వొరసితే మోవితేనెలూలేవే కవవే. ॥అది॥ 78 
114ఎవ రేకు. ఆహిరి 
నమ్మవా యింకా నీవు నామనసు 
చిమ్ము( బలుకు. దేనెల నేద దేర్తు( గాక ॥పల వి॥ 


ఇయ్యకొన్నదాన నీకు నెదురాడేనా నేను 
నెయ్యపుటిచ్చకములే నెరపే( గాక 
పయ్యెదకొంగు వష్టేవు బలిమికత్తైనా యింత 
వొాయ్యన నీప్రియములకొడిగ జ్టే( గాక ॥నమ్మ॥ 


వలచినదాన నీకు వసము గాకుండేనా 
పలుమారు నీచిత్తము పట్టుదు, గాక 
తల(పు నాతో. జెప్పేవు తగిలి వింతదాననా 
కలసిన ప్టే కలసి వైకొనే( గాక ॥నమ్మ॥ 


నీవే నేనై నదాన నెరుసులు వెదకేనా 
చేవమీరి వీరతుల( జెల(గే/ గాక 
౪౫17-54 


థ్రీ శాళ్లీపాక అన్నమాచార్యుల 


శ్రీ వేంకటేశ నన్ను! జిత్తగించి కూడితివి 
పూవులు వాసనవఠలె( బొందివుందు( గాక, 


పొడి 


ఆత(డు నీవును నేకమైన ప్రే వుందురుగాక 
యీతలనాతలా వింకాలేల దూసేరే 


మచ్చిక చేసినవారు మాటల. గొసరుదురు 
పచ్చిగా నవ్వేటివారు పైకొందురు 
విచ్చనవిడ్రై నవారు వెజపు లేకుండుదురు 
యెచ్చుకుందులు మీలోననేల పప్టేరే 


పొద్దువోని యట్టివారు బొమ్మల జంకింతురు 
వద్దనున్నవారు లోలో వాసి రే(త్తురు 
కొద్దిమీరినట్టివారు గురులు దా(కింతురు 
యిద్దరూను పంతాలకు యేల పెన! గేరే 


చనవులు గలవారు సరసాలు చూపదురు 
తనియ( గూడెడివారు తమకింతురు 
యెనసితిరి (శ్రీ వేంకశేకుండు నీవును నిస్లే 
యినుమడించె( దగవులేల పెష్టేరే. 


రామక్రియ 
ఏల నీకు నీవే పతినింత నేనేవే 
మేలు మీ(దనుండీతేనే మెచ్చవచ్చు(గాక 
మచ్చికచుట్టాలై తే మర్మాలెత్తుదురా 
యిచ్చకములాడితేనే యింప్పలుగాక 
తచ్చి నీరు వే(రైతే తామర వోరుచునా 
చెచ్చెర జల్లనైవుంపే( జెంగలించు( గాక 


॥నమ్మ॥ 70 


౧పలవి॥ 
గ 


॥ఆత॥ 


॥ఆఅత॥ 


॥ఆత!॥ 0 


1పల వి॥ 
న. 


॥ఏల॥ 


శృంగార సంకీర్తనలు ర్‌! 
వొడ(బాటు గలవారు వొచ్చము పట్టుదురా 
ఆడరి సరసమాడే వందముగాక 
బెడసి కూడు వేండై తే పెవవులోరుచునా 
జడిసీ (1) దగు పాశ్రైతేం జవి వుట్టుం గాక 
కౌగిట. గూడివవారు కడమ వెట్టుమరా 
వీ;గక సపెన(గితేనే వేడుక గాక 
ఆఃగెను నిన్నురము పైన టై శ్రీ వేంక పేశుండు 
వేగా తీగెకు/గాయ వినోదమేకాక. 
, ముఖారి 
అటువంటి సతి( గాని యాదరించవు 
మటుమాయముల మాటుమందులే నీకు 
కాటుకకన్నులయి.తి కందువచూపులు దాకి 
నాటుకొని నీతనువు నల్లనాయను 
మేటిమై యాసెచెక్కుల మెళు(గు కళలు దా+కి 
పొటించి సీకోకయెల్లా( బచ్చనాయను 
జలజవదన మేని జవ్వనభావాలు సోంకి 
పొలుపొంద సీబొడ్డుపూవక పూచెను 
ఆలర జఘనచ(క్రమాపె పొందు నేయంగాను 
తిలకింప( జ్మక్రము చేతికి వచ్చెను 
పాలవెల్లికూ(తురు( జేపట్టి పెండ్లాడంగాను 
పాలసముదము నీకు( బడుకాయను 
యీలీల (శ్రీ వేంకటేశ యిందరమాపెవారమే _ 
వేలసంఖ్యల సతుల విటతనమబ్చెను. '. స్నా 82 
నాదరామ [క్రియ 


॥ఏల॥ 


॥1ఏల॥ 6! 


॥పల వి॥ 
1. 
1 అటు! 


॥ అటు! 


నీవల్లనె కొత్తగాదు నిండుజన్వనము గల 
కావరపువారి కెల్లా కలదిదే చాలు ఓ 07 ॥వల్లవీ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఏమని మాటలాడెనో యింతి నీతోనల్లప్పుదే 
మోమున( గళలుదేరీ ముదముతోడ 
చేముట్టి నాతోనస్పటి చేరి సరసమా దేవు 
ఆమనికాలముగా(గా నగ్గువాయ వలపు 

సన్నలేమి సేనెనో జలజాషి నీకప్పుడు 
పన్నిన నీచిత్తమెల్లా పరాశ్రై నది 
మన్నించి అప్పటినాతో మాటలూనాడేవు 
నున్నగానుప్పొలికి యినుమడాయ వలపు 

కలసిన రతి యెట్టో కౌంగిటను మదిరాక్షి 
నిలువెల్లా( బులకలై నిగ్గు దేరెను 
అలరి (శ్రీ వేంక పే? అప్పటి నన్ను( గూడికి 


బలిమి( బయిరు నేయ(గ పంటవండె వలపు. 


వరాళి 


ఎంతయినా మీలోన యెరవున్నదా 
చెంతనున్న తీగెలెకా చిగిరించేవి 


జగడాలు మానరాదా 'సరసమాదేటి వేళ 
యెగదిగనాడితే యెగ్గులున్నవా 
పొగరుమా(కులమీ(ది పువ్వులవొగరేకాదా 
తెగడి పెర బెట్టితే శేనెలయ్యేవి 


ెన;గకవుండరాదా ప్రియముతో నాపె నిన్ను 
చనవున ముట్టితేనే సడివచ్చెనా 
ప్రవివడి వోరుచుక పలుమారు సాదించితే 
తిన(దిన వేములేకా తీపులయ్యేవి 


పిలిచి శ్రీ వేంకపేళ విగియంగనేల యాసె 
బలిమి( గూడితేనే పంతమాయనా 


॥1నీవ॥ 


॥1నీవ॥ 


॥1నీవ॥ 88 


॥పలవి॥ 


॥ఎ౦త॥ 


॥ఎ౦త॥ 


శృంగార సంకీర్తనలు క్‌ి 


చలువగా( దూరుపున చంద్రోదయమైతే 
వెలయ! జీ(కపేకాదా వెన్నెలయ్యేది. ॥1ఏంత॥ 84 


11$=వ రేకు. శంకరాభరణం 


చేయి మీ(దాయను నీకు( జెల్లదా మటి 
మాయింటనే వుండ/గాను మావంకదే చలము 4పల్లివి॥ 


_ దూరినదాన నేనింతే తొల్లి నీవు శాంతుండవే 
వూరకున్నవారితోడ నూరోపదు 
మారాడవన్నీ( జేసి మంచివా(డవౌదువు 
మేరతోనుండి మిమ్మాదేమేమే మంకులము ॥చేయి॥ 


సన్నల నే దిష్టేదాన సాదించవెన్న(డూ నీవు 
కన్నులు మూసితేనే లోకము మజంగు 
యెన్నిటికైనా నోర్చేవు యెందుండో వచ్చి దొరవు 
చన్నుల మోచి నిన్నొత్తి (క్తే ) చపలపువారము 1 చేయి॥ 


నేవకురాల నేనింతే (శ్రీ వేంక'పేశుండ నీవు 
'దేవరవంటివా(డవే దిట్టవిన్నిటా 
చేవనలమేల్‌మంగనై చెలగే నీవేలితివి 


త్రైవళమైవుండి నేమే కొతరపువారము. ॥చేయి॥ 80 
సామంత౦ 
ఇందరినేమడి గేవిందా(కొను 
సందడి మీకిద్దరికి జవ్వనమే సాక్షి ॥పల్లవి॥ 
ది య! 


వెలవి నవ్వులకును సిగ్గులే దాపు 
కలికిచూపులకును కన్నులు దాప్ప 
నిలుచున్న యాపెకును నీవు దాపు 
మలసిన నీకు నాపెమంతనాలు దాపు ॥ఇంద॥ 


64 శ్రీ తాళ్లపాక అన్నమాచాళ్యుల 


చెక్కిటి మెళ(గులకు చేయి మాటు 

'పెక్కుల చూటలకు పెవవి మాటు 

చక్కని యాపెకు నీ సన్నలు మాటు 

మొక్కలపు నీకు నాపె మొక్కులు బూటు ॥1ఇంద॥ 
గారప్పు గుబ్బలకుసు పయ్యద కాపు 

'పేరిన వలప్పలకు బింకము గాప్ప 

ఆరయ శ్రీ వేంక కేశ ఆలమేల్‌మంగకు నీకు 


యీరీతినొనగూడిన యింపులే కాపు. ॥ఇంద॥ 86 
దేసాక్షి 
చవి గంటి (పే 7) విడువండు సారెస్తారె నేపనులు 
యివల సీతనిపొందులెట్టు నేనేదే ॥పలవి॥ 


పాలమీ(ద( బవ్వళించి పాలవారియింట' బుట్టి 

పాలుదొంగిలించి నట్టి బాలు(డీత(డు 

గాలికూటివాని మెట్టి గాలిరాకొసుని( గొట్టి 

గాలివిడ్డ తమ్మునిసంగడినాడె నీశండు ॥చవి॥ 
పసుల యేలికనేలి పసులకు మారు దెచ్చి 

పసుల( గాచిన యట్టి బొలు(డీఠండు 

వసుధభారము దించి వసుధకొడుకు( గొట్టి 

వసుధయేరినయట్టివాండుగ దె వీండు ॥చవి॥ 
బండిటోయు(డై వచ్చి దిండిగాలిక త్రి వట్టి 

బిండి విజిచినయట్టి బాలు(ండీతండు 

కొండమెత్తి కొండదచ్చి గురుత్రై శ్రీ వేంకటాద్రి 

కొండపై నలమేల్‌మంగ( గూడినా(డిత(డు. ॥1చవి॥ 87 

కాంటోది 


ఇటువంటివారి పొందులింపులాయ నీకు 
అటమటాలు నేమెతేనంతేసి నేరముగా పల్ల వి॥ 


శృంగార సంకీర్తనలు 


విగువు(గొనగోళ్ళను బిరుదులే తొలంీని 
మొగమిచ్చకు( దేతులు మొక్కీ( గాని, 
తెగువలు కన్నులను తేరి కెంపులెక్కీని 
నగవులే నెలవుల నయమిచ్చీ( గాని 


గటిచనుమొనతె తే కరసాన( ఐటీని 
ట్‌ యు ట్‌ 
వొట్టుక మాటలె తేనెలూరీ( గాని 
జట్లిగొన్న బొమ్మలై తే జంకెనలే చూపీని 
ట్‌. యా 
దట్టపు( జక్క(దనమే తమిరే(చీ( గాని 
మచ్చికజవ్వనిమెతే మననెలా( గరంచీని 
6౨ న. 
కొచ్చి కోరికలే ఆన కొరిపీ గాని 
అచ్చపు శ్రీ వేంక పేశ అలమేల్‌మంగను నేను 
నిచ్చలు! గూడీతి నాపె నిన్ను( గూడె. గాని. 


గౌళ 


మజీయే!టిసుద్దులు మాప్పదా(కాను 
గుఠిమెన చే(తలివె కొల్లలాయను 


కాటుకకన్నుల నిన్ను కలికి చూడంగానే 
నాటనుండి నీమేను నల్లనాయను 
చీటికి మాటికి నాపె సిసలు ప్రై(జల్ల(గానె 
తేటలుగా నీకన్నులు తెల్ల నాయసు 

బలిమినే వలపుల పదను చల్లగానే 
పలునూరు నీమేను పచ్చియాయను 
యెలమి నీతో నాపె యిచ్చకములాడ(గాను 
వెలయ నీమాట వెచ్చి వేవదాయను 


అండనుండి పానుపుపై నలిగి కూడిన దెల్లా 
యెండలాయ నీడలాయనింతలోననే 


గర్‌ 


ఇటు! 


1 ఇటు! 


॥ఇటు! 88 


॥పల వి॥ 


॥మథి॥ 


4మటీ॥ 


“గ్‌ థ్రీ తాళ్లపాక అన్నమాచాయ్యల 


దండి గోవిందరాజ వై దగ్గరి (శ్రీ వేంకటాది 
జై గ 


కొండపై నన్ను(గూశంగా కోరిన ప్లేయూయను. 
రూ ట్‌ 


భైరవి 


పంతము నేనాడుకొన్నా( బలుమారు మెచ్చేవు 
యెంతవా(డవింత నే సేవిట్టిదివో వలపు 


పచ్చిమాటలాడితేను భావమెల్లా( గరఃగేవు 
'హెచ్చుకుందులాడినా యియ్యకొ నేవు 
కచ్చుపెట్టి జంకించితే కాంగిటనే పొదిగేవు 
యిచ్చితివి చనవులు యిట్టిదివో వలప్పు 


చెక్కునొక్కి పలికితే చెమరించేవు మేనెల్లా 
వొక్కటె గోరనూందినా నోరిచేవు 
మొక్కలాననలిగితే మోహము పై(జల్లేవు 
_యెక్కడాను నన్ను బాయవిట్టిదివో వలపు 
మొగము నే(జూచితేనే ముచ్చటతో భమ సేవు 
_ అగడుగా నే(గూడినా నందుకో సేవు 


తగిలి (శ్రీ వేంక పేళశ తమితో మన్నించ్చితివి 
యిగిరించేవు ప్రెపెనె యిట్టిదివో వలపు. 


[116-వ రేకు. సాళంగనాట 
ఏమి చెప్పేది నీనేర్చు యెంతవా(డవ్య 
వామి వలపొక్కమా పే వారవ ప్టేవా 


దగ్గరి రాదంటాను తరుణినేల తి ప్టేవు 
సిగులు వడ(గవద్దా చిన్నదానికి 
లి ల! 
వెగ్గళించే అట్టడుల వేమారు( బొంది పొంది 
యెగులు నెమ్మెలు నేండు యీగంజూపేవా 


॥మఖి॥ 89 


1పల్ల వి॥ 
ఉట 


॥పంత॥ 


1సపంత॥ 


॥ప౦ంత॥ 00 


॥పలవి॥ 


॥ఏమి॥ 


శృంగార నంకీ ర్తవలు 


ఉరుటుగా( జూడదంటానువిదనేల జంకించేవు 
శిరసు వంచ(గవరద్దా చిన్నదానికి 
వెరవైన'నతులతో వేమారు నవ్వి నవ్వి 
నూ. 
యిరవెన అలవాటీడ( జే నేవా 1ఏమి॥ 
మా న గ 
చన్నులనొ త్తదంటాను సతినేల జర నేవు 
చెన్నుమీర మొక్కవద్దా చిన్నదానికి 
యిన్నిటా శ్రీ వేంకపేళ యీపె(గూడి వురముపై 


యెన్నికమీర( బెట్లుకః యింపుచళ్లేవా. ॥ఏమి॥ 91 
వ్‌ గ్‌ 
శంకరాభరణం 
ఎరవై దూరితిమి యిన్నాళ్ళదా(కా నిన్ను 
సరసములాడ(గాను సాదించేమా ॥పల్లవి॥ 


పల్లె వేసి కోడెలను వంచుకొనేయట్టి సీకు 

చెల్లునెంత నీవు చే/త చేసినా మమ్ము 

వెల్లనిరిగా దొంగిలి వెన్నలు దినిననోట 

పల్లదాలేమాడినాను పాటివప్టేమా 1ఎరవై॥ 
మెండుగ జీరలుదీసి మెరసినచేతుల 

దుండగాలెంత నించినా దోసమనేమా 

అండనే పదారువేల ఆయాలు మోచిన నీమై 

వొండె మాచన్నులుమోవనోపదనీనా ఎరవై 
గోవులచన్నులు నోర గుమ్మలాడీన సీమోవి 

యీవల మాకియ్య(గాను మెంగిలనేమా 

(శ్రీ వెంక'పేశ నన్ను(జేరి యి స్ట కూడితి 

వావిరినెంత మెచ్చినా వలదనేనా. 1ఎరవై॥ 92 


ఆపొరి 


ఏల పురుడు వెట్టుక యింత నే నేవు నన్ను 
మేలిమివా(డవు నీవు మెంగదాన నేను ॥పల్లవి॥ 


గ! థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


విరహాన( గా(కరే(గి వేసాలకు( జలిగాసి 
దొరతనాలు నేసేటి దొడ్డవా(డవు 
గురువిందపూవులు కోరి మనసున గోసి 
వరుస నిన్ను( బూజించే వనితను నేను ॥ఏల॥ 


నారలు నాలివొలిచి నమ్మికల( దాడు వే(డి 

పోరచిని వల్లె వేసే పొట్టివాండవు 

గారవపు నవ్వులనే కప్పురాలు నూరినూరి 

సారెకు నీపైన బూనే జలజాక్షీని నేను 1ఏల॥ 
కలలోనుంకువవెట్టి కౌంగిటిలో నన్ను గూడి 

సౌల నేటి (శ్రీ వేంక పేశు(డవు నీవు 

పలచని చెమటల పన్నీటికాలువ దెచ్చి 


జలకములార్చేటి సకియ నేను. 1ఏల॥ $0 
దేసాళం 
ఇరవై న సరసుండు యించుకంతలో( దెలుసు 
సౌరిదిందప్పక్‌' యిష్ట చూచితేనే చాలదా ॥పల్ల వి॥ 


నగవులే నయమైతే నాటుకోవా ప్రియములు 

తగవుల( వెట్టంగానే దా(గీ. గాక 

ఆగడు సేయకరావె ఆతనినేల దూరేవే 

మొగము చూచి చూచి మొక్కితేనే చాలదా ॥ఇరవై॥ 
కోరికలే కుప్పలై తే కొండంత గాదా వయసు 

ఆరితేరంగా వెగటయ్యిం గాక 

పేర బెట్టకింక రావే పెనంగనంతేశాలే 

మేరతోనే వొకమాట మెచ్చితేనే చాలదా ॥ఇరవై॥ 


మాటలెల్లా మూటలై తే మనసులొక్కంత గాదా 
ల లు ఇ 
పొటి నేయకుండ(గానే భ్రమసీ( గాక 


శృంగార సంకీ _ర్తనలు 


యాటులేక శ్రీ వేంకపేశు. డింతి నిసే కూడె 
న! 


ప్‌బుకోడనంకానే నించే, శాలదా. 


సనిరఎ తల6పులు వడ్డికి( బారీ నీమీంద 
యెనయుమెక్కడనై నా యేదుగాను సతుల 
చేతి నేసవడ్డవారు చేరియున్నారు నీవారె 
ఆతల మరి. జెనకుమదిలాభము 
లాతుగా( బదారువేలు లాయాలు నీనగరెల్లా 
యీతలనింకా( గూర్చుమేదుగాను సతుల 


కలయ గొనినవారు కలరూరెల్లా నీవారే 
అలరి మరి. గలయుమదిలాభము 
తొలగే నంద్మవజపుదొగ్లే నీయందలాలు 
యెలమినింకాను( దెమ్మా యేదుగాను సతుల 


ఉరము శిరసు వీ;పందున్నవారు సీవారె 
అరయుమష్టమహిషులది లాభము 
ధర థ్రీ వేంక పేళ నీతావెల్లా రాణివాసాలే 
యిరవై మమ్మూనేలితివేదుగాను సతుల. 


బౌళి 


నేనింత సేసితినంటా నేరమెంచేవు గనక 
తానే నన్నంటె( జుమ్మీ తప్పులేగు నాయందు 


పొద్దున నీయింటికి నీపొందులు నేయవచ్చితే 
సుద్దులు చెప్పంగ వచ్చీ జూడవె తొను 
బుద్దులెలు(గుదునంటా పొరుగుపోరచి యంటా 
ఉద్దండాన( జన్నులంటీ నోయక్కరో వీడు 


॥ఇరవె॥ 04 


॥పల వి॥ 
ఛ్‌ 


॥వనిత॥ 


॥వనిత॥ 


॥వనిత॥ 95 


॥పలవి॥ 
డిం 


॥నేని| 


40 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నీమగ(డు బావంటా నే వద్ద గూరుచుండి తేను 
కామించి కౌంగలించెను కానీవే తాను 
నేమము వట్టితినంటా నేనే వేరటూలనంటా 
(ప్రేమమున మోనవితేనె పెప్టెగదే వీండు 

మాటాడ( బనిగలిగి మరి నిన్ను లేపరా(గా 
యీటుగా( గూడె (శ్రీ వేంకపేజండే తాను 
నీటు నీచెల్లెలనంటా నీమారు నేనంటా 
గీంటుచు! దమ్ములము పుక్కిట నించె వీండు. 

[17వ రేకు. ముఖారి 

ఇల్లురికి (2) 'పేరటములేల చెప్ప వచ్చేవే 
పల్లదాన నీవు( గొంత పై కొసరా 

వలప్పలు చవియంటా వంతులకు( గొసరేవు 
చెలి యీవిభుండు పెట్టుండెట్టా నీకు 
కలికి సీకొద్దివారా కొచుకున్నారిక్కడను 
నెలకొని భోగించ నీయంత నేరరా 

నవ్వులే కలవంటా నంటున( దొదెక్కేవు 
పవ్వళించి యీవిభు(డు బాది గెవా(డా 
జవ్వనులిక్కడీవారు జాలిరొప్పనున్నారా 
చివ్వన నీవలె సేవ నేయనోపరా 

కావరాన నీవు గూడి కౌంగిటనే పిసికేవు 
(శ్రీ వేంకటవిభుడు చిమ్మిలిబొష్మా 
యీవేళనే మమ్మిందరి నితడి స్టే కూడినాండు 
వేవేలకు నీవంటివేడుకలే కావా. 

ఆహిరి 

చెప్ప వేంగు వచ్చెనా చేరి మీకెల్లా బుద్ధులు 

చిప్పిలుచు వినివిని చిల్లులాయ మనసు 


॥నేని॥ 


॥1నేని॥ $6 


॥పల వి! 


ఇల్లు! 


॥ఇలు॥ 


ఇల్లా! ర్ట 


॥పలవి॥ 
ఉి 


శృంగార సంక్రీ ర్తనలు 


పలుకులే వా(డై తే పట్రవచ్చునా మటి 
నా టబ 
ఆలుగులె నా వొరల నట్లుండు( గాక 
యూ టబ 
యెలమినాత(డాడంగా నెట్టోరువ వచ్చునే 
చెలులార వినివిని చిల్లలాయ మనసు 


చేరి వలపు వే(డై తే చేతనంటవచ్చునా 
సూరియు!డైనా 'మొయిలు చొచ్చు(గాక 
కోరి యాతడు దిట్టంగా గుట్టున నెట్టుండుపే 
చేరువలు వినివిని చెల్లులాయ మనసు 


నవ్వులే నయములై తే నారొలువవచ్చునా 
పువ్వులందే పిందెలును బుట్టుంగాక 
యివ్వల (శ్రీ వేంక పేశుందెననె నేమందునే 
చివ్వన బూతులు విని చిల్లలాయ మనసు. 
దేసాళం 
ఇప్పుడేమి కడమా యెన్నాళ్ళకై నాను 
అప్పులిచ్చే రమ్మనవే అల్ల నాంటినవ్వులు 
చిత్తమెటింగినదొన చేరి కోపగించేనా 
యెత్తి యిచ్చలాడ(గాక యింకా నేను 
తత్తరమింతటిలోనే తనకేల రమణుండు 
హత్తుకొను రమ్మనవే అల్ల న్నాటి పొందులు 
మొగము చూచినదాన ముంచి నేరాలెంచేనా 
జిగి( దాను చెప్పినట్టు నేనేం గాక 
తగని సిగ్గులదేలే తానాకు మేలువాండు 
అగపడె (డీ?) రమ్మనవే అల్లనా(టి వలపు 
ఇంటికి వచ్చినదాననెగసక్కైము నేనేనా 
"పెంటలుగా( గా(గిటిలో( బెనంగేం గాక 


చిప్ప॥ 


॥చెప్ప॥ 


॥చెప్ప॥ య! 


॥పలవి॥ 


॥ఇప్పు1 


॥1ఇప్పు॥ 


శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


దరట థ్రీ వేంకపేకండు తానే నన్ను(గూడినాండు 
అంటీననే. రమ్మనవే అల్లనాటి మా(టలు. 


రామక్రియ 


ఆడినప్డే ఆడీ వీండు అద్దములో సీడవలె 
జాడతోడ కన్నులనే సన్న సేసీనే 


కోరి జలకము కేళాకూళలో నేనాడ(గాను 
ఆరసి తానీ;ద వచ్చీనాడకే తాను 
తారసిలి సిస్థతో నే దామరమొగ్గలంటితే 
సారపు(/గమలాలంటా( జన్నులంటీనే 


చెంది పొదరింటిలోన చీర నేంగట్టుకోంగాను 
ఆందిమ్మనీ. బచ్చడము ఆడనే తాను 
కందువ సిగ్గుతో నేను కమ్మ+జిగురు వట్టితే 
ముందే నాచిగురుమోవి మోవి. బట్టీనే 


అలసి నేనొకచోటనారగించ( గూచుండితే 
- వలెనంటా నాపొత్తుకు వచ్చీనే తాను 
అలరి సిస్గుతోడ నేనట్టె చేయెత్తి మొక్కితే 
౧౦ టబ ఆటీ 
యెలమి శ్రీ వేంక కేశుండిటుగూడి మొక్కెనే. 


మధ్యమావతి 


వేగునంకానేల జాలి వెలుమజోలి 
సోగకన్నుల నాతని. జూడ(గరాదా 


చలమే నీకు బలమా సరసములాడరాదా 
వలచిన రమణుడు వద్దనుండంగా 
అలిగితేనేమాయ నప్పటికపుడె పోయ 
చెలులు చెప్ప(గా సందుచేకొనరాదా . 


॥ఇప్పు॥ రి 


1 ఆడీ॥ 


ఆడి॥ 


అడి! 100 


॥పలవి॥ 
ఉి 


॥ వేగు! 


శృంగార సంకీర్తనలు 


పట్టినదే పంతమా పైకొని మాటాడరాదా 
“ గృట్టుతో నీపతి చెంత( గూచుండ(గా 
వొట్టుక దోసములేదు వొగి సీకు( బొద్దువోదు 
పెస్టే గిలిగింతలకే బెట్టి నవ్వరాదా 
సిగులే మూలధనమా చేరి పెకొన(గ రాదా 
అగ్గమై శ్రీ వేంక పేకండలమ(గాను 
యెగ్సలెల్లా నేండె జారె యెదుట బ్రీయములూరె 
వెగ్గళించె నాస వెల్లవిరులు గారాదా 
నాదరామ [క్రియ 
వేగిరమా యిష్పుడేమి వేడి వలపు, 
చే(గదేరంగా నీవే చేరి మన్నించేవు 
మాటలు నీతోనాడి మనసులు సోదించ 
ఆ(టది నేరుచునా అంతేసి 
పాటించి వూడిగాలు నేనే బల్లిదురాలనై తేను 
నీటున నీగు పైల్లా నీవే ఆనతిచ్చేవు 
సన్నలూ నీతోనాడి చాయకు నిన్ను దిద్దుకో 
కన్నెలు నేరుతురా కపటాలను 
అన్నిటా యిచ్చలాడీ సుద్దాత్మురాలనై తేను 
వున్నతి వోజకు వచ్చి వుబ్బున మెచ్చేవు 
మెల్లనే నిన్నుంబొగడి మేరలు మీటి నవ్వగా 
యిల్లాండ్రతరమా యెందునై నాను 
యిల్లి దె శ్రీ వేంకటేశ యెనసితి విట్లయితే 
పల్లదాన నెప్పుడూను. బాయకవృండేవు, 
118=వ రేకు. పొడి 
అన్నిటా. గలికివై తే నౌదువు గాని 
యెన్నరాదాతని ప్రియమియ్యకొనవే 


| 


॥ వేగు॥ 


వేగు! 101 


॥పలవి॥ 
డి 


॥ వేగి॥ 


॥ వేగి! 


వేగి! 102 


॥పలవి॥ 
వ! 


థీ శాళ్లపాక అన్నఘాదార్యుల 


వసముగాని పతితో వాసులేల నెరపేవే 

కసుగాటువలపుల కొయవు నీవు 

రసములు చిందీనదె రమణు(డు మాటలనే 

విసువక ఆదరించి వినంగదవే 1అన్ని॥ 
మేటియైన విభునితో మేకులు చూపకువే 

తేటనవయసుల పూవు(దీగెవు నీవు 

మాటులేని మందు నూరీ మగడు నవ్వులనే 

చాటుకు. బోకందుకొని సమ్మతించవే ॥ అన్ని॥ 


(శ్రీ వేంక పేశ్వరునితో సిగ్గులు వడకువే 
దేవరవంటి పట్టపుదేవివి నీవు 
చేవదేర మన్నించి చే. (చీ జే) తల నిన్నీతండు 
పూవువళె నిట్లనే భోగించవే. ॥అన్ని॥ 108 


శ్రీరాగం 


ఏల దా(చేవింతలోనే యిందరిముందరా నేడు 
చాల మెచ్చే(గాని యాసతిం జూపరాదా ॥పల్ల వి॥ 


చెంతల నేంబిలిచితే చేరి వూరకున్నాండవు 

పంతము దప్పీనా పలికితేను 

యింతిలో నేమస్తునిగా నెవ్వతె సేనెనో నిన్ను 

సంతోసించే( గాని ఆసతి. జూపరాదా ॥ఏల॥ 
అంకెల జెక్కు నొక్కితే నప్జే తల వంచేవు 

సుంకము వచ్చీనా చూచితేను 

పంకించకెవ్వతె నిన్ను బమ్మచారి. జేనెనో 

సంకెదేరిచే( గాని ఆసతి( జూపరాదా 1ఏల॥ 
తనువు చేతనంటితే దాగి నన్ను( గూడితివి 

అనుపు నిన్ను గొనేరా అట్టే వచ్చితే 


శృంగార సంకీర్తనలు 


యెనసి శ్రీ వేంకటేశ యెవ్వతె నీకు నేర్చెనో 
చనవు చూచే(గాని యాసతి. జూపరాదా. 


శేదారగాళ 


ఎన్న(డూ నలుగకుమీ యెదురుమాటాడకుమీ 
పన్ని యీతని మనను పట్టదే చెలియా 


మంచితనములకే మగలు లోనొమరు 
వంచనచే(తలకే వలతురు 
చంచుల. బాడినందుకే సతమై కరంగుదురు 
అంచల నింతులకివి ఆందములే చెలియా 


ఇచ్చకపు మాటలకే యెన్నడును బాయరు 
పచ్చిమోవితేనెలకే పైకొందురు 
యిచ్చినచనవులకే యీడుజోగైై చిక్కుదురు 
నిచ్చలు6 గామినులకు నేరుపులే చెలియా 


తగులాయమైనందుకే తమకింతు రెప్పుడును 
నగవులతేటలకే ననుపొదురు 
నిగిడి (శ్రీ వేంకట్మాద్రి నిలయుని( గూడితివి 
తగిన సతులకివే ఠగవ్పలే చెలియా. 


ముఖారి 


చెలులము నేమెందా(కా చేరి విన్నవించేము 
సొలసి నిన్ను. జూడగ చుజుకనె మనను 


ఈడనేకతమాడ(గా నింతి నిన్ను( గోపగించె 
ఆడరాదా అందు గొంత ఆపెతోడను 
వాడుమోవి వంచుకొనె వత్తివలెనాయ మేను 
చూడరాదా అపెదిక్కు. చుజుకనె మవను 
౪0౫ 7-55 


880 


॥వీల॥ 104 


1పలవి॥ 


॥ఎన్న॥ 


॥ఎన్న॥ 


॥ఎన్న॥ 105 


॥పలవి॥ 


॥చెలు! 


. థ్రీ తాళ్ళపాక్‌ అన్నమాచార్యుల 


చెంగలించి నీవు రచ్చ సేయగా నీతోనలిగె 

ఆంగవించి వుండరాదా. ఆకింటా(౬ గొంత 

రుంగి చేతిపై నొరగి గొబ్బున మెయి చెమరించె 

చుంగుపయ్య దెత్తరాదా చుజుకనె మనసు ॥చెలు॥ 
వలపంతటా జల్ల(గా వనిత నిన్ను దూరీని 

కలయ జల్లంగరాదా కామినిమీ(ద 

యెలమి శ్రీ వేంకపేళ యిష్పుడాకె( గూడితివి 


సుభువు దెలుపరాదా చుజుకనె మనసు. ॥చెలు॥ 106 

| శుద్దవసంత౦ 

నీకేమయ్యా నీకు నీవే దొడ్డవాండవు 
చేకొని చెబ్బకిచితే చేట డేసి వావులు ౪పల్ల వి॥ 


తలపో(తలొక్కటైతే తమకమినుమడాయ 
నిలువుకు నిలువే నీబేరము' 
కొలిచినందే కొలిచి గోపికల కెల్లాను 
వలవ!దీసితివిగా వలపులు నీవు 1నీకే॥ 
నగవులు మానెందై. త్తే ననుపులడ్జె,డేశాయ 
నిగిడె నన్నిచోట్లా నీబేరము 
అగడుగా నా(గిచ్చి (7) అంగనల కెల్లాను 
జిగి వడిగొంటివి సిగులెలా నీవు ॥నీకే॥ 
౧ ౧ ౧గా 
మోవితేనగ్గువలై. తే ముదములు లాభమాయ 
నీవు నన్ను( గూడినదే నీబేరము 
భావించి (శ్రీ వేంక పేఠ పడ(తులకెల్లాను 
వావాతి నమ్మితివిగా- వయసులు నీవు. ॥నీకే॥ 10? 
సౌరాష౦ం 
న 
నయగారి నీసుద్దులు వాకు( గొత్తలా 
ప్రియములన్నియు దాంచి పెబ్టెం బెట్టయ్యా' 1పల్లవి॥ 


కృరిగార సంకీర్తనలు [7 


మిక్కిలి నీవు మెచ్చ(గా మేనికి వెంగెమై తోంచీ 
దిక్కులవారు నవ్వేరంతేశాలయ్యా 
చక్కెర యేమగానై తే చవి మొగచాటు గాదా 
వొక్కమారే యింతగద్దా వూరకుండవయ్యా ॥నయ॥ 


పూని సారె. బొగడంగా పొందులకు వేం/గయ్యా 
తేనె గారీ( దీపుల నంతేశాలయ్యా 
నూనె గొలచే కుంచము నునుపెక్కు మీ(ద మీంద 
ఆనక మై దిగువారీనాయనాయనయ్యా ॥నయ॥ 


నగవులేదు గా(గా (6గా) నాము గడువేసీని 
తెగరానిచోట్లు అంతేశాలయ్యా 
పగటు శ్రీ వేంక పేళ పెకొంటివి కడపలో 
అగపడె రతులు నీయాసలెంతేకయ్యా. ॥నయ॥ 108 


11%-వ రేకు. వరాళి 


సరికి బేసికి మీచదమరు(దనాలు మించె 
ఇరుగుపొరుగులను యిద్దరును జాణలే ॥పల్లవి॥ 


కలువల వేసితేను కమలాన వేనెనాపె 

మలసి యెడమాటలు మజీియే'టికి 

పలువరుస చూపితే తలయెత్తి నిక్కెనాపె 

యెలమి( దెలుసుకొంటిరిద్దరూను జాణలే ॥సరికి॥ 
పరగ చేత మొక్కితే పాపట దువ్వెనాపె 

అరసి లేకలు వా (వ్రా 7) సి అంపనేఃటికి 

పొరి గస్తూరి చల్లి తే పొంచి కుంకుమాపె చల్లె 

_యిరవు దెలుసుకొంటిరిద్దరూను జాణలే ॥సరికి॥ 


పచ్చడము గప్పుకుంపే పయ్యెద దెజదెనాపె 
ఇచ్చట సన్నలునేయని(కనేఃటికి 


(శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


మెచ్చితే (శ్రీ వేంకటేశ మెయిలచ్చన చూపెనాపె 
యెచ్చి లోలోనే కూడితిరిద్దరూను జాణరే. *సరికి॥ 100 


శుదవసంతం 
వో 


ఇప్పుడుగాక మళథీ యి(క నెన్న(డు 
గుప్పేటి కానుకలందుకొనవయ్య ॥పల్ల వి॥ 


పొలితి నీవదనుండి బుదులెల్లా6 జెప్ప6గాను 
ద ధగ 
చెలగి పారుపత్యాలు సేయవయ్యా 
పలుమారునాకి రాయబారాలకు నడవ6గ 
కొలువులు 'నేయించుకొనవయ్యా ఇప్పుడు! 


అంగనలిందరని నీకతివ లెక్క చెప్పంగ 
చెంగట6 గళ దింపుచు.! జన్నాందవయ్యా 
సంగతిగా నాపె యవసరములు చెప్పగాను 
అంగీకరించి యె ఆవరించనయ్యా ॥ఇప్పుడు॥ 


ఆక్కజమై సతి నీకు నడపము పట్టంగాను 
పెక్కు వీడేలింతులకు. బెట్ట్బవయ్యా 
యిక్కువతో (శ్రీ వేంక'టేళ నన్ను( గూడితివి 
మక్కువతోడుతని స్టే మన్నించవయ్యా. ॥1ఇప్పుడు॥ 110 


ఆహిరి 
సీతోడి విరహానను నెలతమై నిన్నియును 
కాతరించి బెదరీ సంగతి 'నేయవయ్యా *పల వి॥ 


కందువల! బొదివి జక్కవలను చువ్వుదువు 
ముందుముందె తుమ్మిదల మూక గూర్తువు 
విందుగా చకోరాలకు వెన్నెలలావటింతువు 
యిందుముఖి పిలిచీని యిప్లై రావయ్యా 1నీతో॥ 


శృంగార సంకీర్తనలు 


కలయ మాటాడి చిలుకల బలికింతువు 
పలుమారు( గోవిలల( బాడింతువు 
అలర ముంగిటను రాయంచలనాడింతువ్న 
యెలమినంగన విల్చీ నిష్టై రావంహ్య 
నెయ్యము మీఅ(గ తేనియ పెరరే(తువు 
చెయ్యంటి మయూరము జెల(గింతువు 
వొయ్యనె (శ్రీ వేంకపేశ వొనగూడితివింతలో 
యియ్యెడ( గామిని విల్చి విష్టై రావయ్యా, 
టి 
శ్రీరాగం 
ఆకెంట(గు నీవూ నెఖటు(గుదదియె మాట 
'చేకానిక నీకిమ్మనె చెలియ నవ్నిపుడు 
వెన్నెల బొాయిటనుండి వెల(దిపాట వింటాను 
చన్నులపెనొ త్తితివి చంద్రవంకలు 
రా అజఖీ 
అన్నిటా నీపై వలప్పలవె తల!పించునని 
విన్నపము నేయుమనె వింతగా నన్నిపుడు 
చవికెలోపలనుండి చదురంగమాడుతాను 
వువిదకిచ్చితివి నీవుంగరము 
జవళినదే నిన్ను సారె, దల(పిందునని 
తవిలి నీకెచ్చరించ( దరవిచ్చెనిపుడు 
పానుప్పమీ(దటనుండి పడ(తికౌ(గిట( గూడి 
పూని మోవిమీ(ద( గెంపులు నించితి 
నాని (శ్రీ వేంకపేశుండ ననుపవే రేంచునని 
మోనాన మణవకుండా మొక్కుమనెనిప్పడు. 
భైరవి 
ఎంత వేగిరపడే వింతటిలోనే 
చెంతనుండి యిస్పుడేల చెనకేవు నీవు 


నీతో! 


॥వీతో!॥ 111 


॥పలవి॥ 


॥ఆకే॥ 


॥ఆ 3॥ 


॥ఆకె॥ 112 


70 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసులోపలిమాట మంతనాన( జెప్పీ( గాక 

యెనసీ యిందరిలోన నేలడీ గేవు 

పనులేమి గలిగినా పానుపుపై ( చెప్పీ. గాక 

వొనర యాల వొరగేవు నీవు ॥ఎంత॥ 
వేడు.న ముచ్చటలు 'వెనక( :ప్పీ6 గాక 

ర్లు 

ఆడుమని మబియేల ఆన వెగ్యేవు 

వీడెమిచ్చినవ్పుడే పిసయాలు చెప్పే గాక 

జాడెణ(గకిస్పుడేల జర నేవు నీవు ఎంత ॥ 
కందువై న ముచ్చటలు కౌంగిటిలో( జెప్పీ. గాక 

న్‌ా యి 
గందమియ్య!(గాన యేల గరిసించేవు 
ఇందునే శ్రీ వేంకటేశ యేలితివి చెలిని ప్టే 


పొందులప్టే యిష్పుడేల దోధించేవు నీవు. ॥ఎంత॥ [118 
మ౦ంగళకౌశిక 
' ఎందా(కొ6 దెరలోన నేమి నేసేవు 
చందమాయః బనులెల్లా చనవియ్య(గదవే ॥పలవి॥ 


చిలుకలకొలికీ సిస్గులు వడనే(టికే 
పలుక(గదవే నీపతితోను 
పిలిచి యాతడు నీకు వియములు చెప్పీని 
అలుకలు దేరెని(,క నండకు రా(గదవే ॥ఎందా॥ 


వనముకోగిలా వట్టిజాగులే(టికే 
కను(గొనవే నీకాంతునిని 
చనవిచ్చి యాతడు సరసములాడీని 
మనసులు గలనెను మంతనమాడ(గదే ॥ఎందొ॥ 


కొలని రాయంచా కొంక నీకే(టికే 
కలయఃగదే (శ్రీ వేంకటేశ్వరుని 


శృంగార సంకీర్తనలు 71 


లలినేలీ నిన్నాత(డు లాలించి కాణగిలించి 
వలపుల మితిమీరె వడదేర్చ( గచవే. ॥ఎంద్వా।, [114 


[20వ రేకు. ఆహిరి 


ఏమి గట్టుకొ నేవయ్య యిందునంకను 
కొమినులనింత సేయ( గడు దోసమనరా ॥పల వి॥ 


కమ్మి సేకు మోహించి కానుకియ్య(గాని (ను ఇ వట్టి 
కొష్ముల నిమ్మ పం డ్తందుకొమ్మందురా 
వుమ్మడి( జూచినవారు వొల్లనాలు గా(గాను 
యెమ్మెలకిస్పుడివ(డింత నేనెననరా 1ఏమి॥ 


అప్పటినుండియు నేనాకు మడిచియ్య(గాను 
'దెప్పరమీతమ్మ వొక్క_తెకిడుదురా 
కప్పి తోడివారీప్తెపె చప్పని వలప్పు గా(గా 
చిప్పిలి యింతేసి కాకు నేనెనితండనరా ॥ఏమి॥ 


శైకొని థ్రీ వేంక పేళ కౌంగిటం గూడుండంగా 
ఆకడనొక్కతె మాటలాలకింతురా 
ఈకడ విన్నవారెల్లా నిది మేలుదిగా(గాను 
దీకొని య్రాత(డు తరితీపు 'సేనెననరా. ॥ఏమి॥ 115 


నాట 


వాడివో కంటిరటరే వన్నెలవాండు 
పైడి మోలముకటారుపరుజులవా(డు ॥పల్లి వి॥ 


'పెద్దకిరీటమువాండు పీఠాంబింమువా(డు 
వొద్దిక గొస్తుభమణివురమువాండు 
ముద్దులమొగమువా(డు ము శ్తేలనామమువా(డు 
అద్దిగో శంఖచ[క్రాల హస్తాలవాండు ॥వా(డీ॥ 


72 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అందిన కటిహ_స్తము నభయహా_స్తమువా(డు 

ఆందెల గజ్జల బాదాలమరువా(డు 

కుందణంపు యీ (7) మకరకుండలంబులవాండు 

కందువ బాహుపురుల కడియాలవా(డు ॥వా(డి॥ 
నగవు(జూప్పులవా(డు నాభికమలమువా(డు 

'మొగపుల మొలనూళ్ళ మొలవాండు 

చిగురుమోము (వి ?) వాండు శ్రీ వేంకపేశుండు (వాడు) 


తగు నలమేలుమంగ తా€మెడవాండు. ॥వాఃడి! 110 
గౌళ 
బౌనయ్య మంచివా(డవన్నిటా నీవు 
వేనలి ముట్టి చెలిని వేడుక చే నేవు ॥పల్తవి॥ 


అందలమెక్కిన నిన్ను ఆకి గొలిచి రా(గాను 

పొందుగా. జన్నులొ ్రేవు బొట్టనవేల 

అందుకు(గా వేరొక్కతె అట్టె నిన్ను సొదించితే 

విందువలెనాపెచెక్కు వేలనొ త్తేవు ॥బాన॥ 
_ కుంచెవేసేయట్టి యాపె కుచ్చలమీ/ద మోచేత 

ఆంచలసూ(దుకొనేపవు ఆయాలు సో(5 

పొంచి వేరొక్కతె నిన్ను బొమ్మల జంకించితే 

చంచుల మోవిచూపి సన్నచే నేవు ॥బౌన॥ 
కాళాంజివప్టే సతిశ్రైదండ వట్టుకొని 

గోలమై థ్రీ వేంకశేళ గోరనూచేవు 

మేలుతో రం మెచ్చికౌంగలించుకొంటే 

యీలీల నురముమీ(ద నెక్కించుకొ నేవు. ॥బాన॥ 117 


సాళంగనాట 


ఇట్టుండవలదా యిరవైన మోహము 
వొట్టుకొనీ. జెమటలు ఉవ్విళ్ళూరను *పల్ల వి॥ 
బట క ణు 


శృంగార సంకీర్తనలు 


తలపోసి తలపోసి తనువెల్లా. బులకించి 
వలపుల. బొద్దువుచ్చీ వనిత 
నెలకొని పాొనుపుపె నిదిరించి నిదిరించి 
రా ౧ ౧ 
కలలోన నిన్ను(గూడీ( గామిని 


నీపదాలు పొడీపాడి నెయ్యమున( గరంగుచు 
రాపుగానానందించీ రమణి 
చూప్పలనెదుపచూచిచూచి యంతలోనె తరి 
తీపులనే తనిసీని తెఅవ 


వచ్చివచ్చి నీతోడ వన్నెగా సరసమాడి 
మెచ్చీనిదివో యలమేలుమంగ 
యిచ్చకు(డ (శ్రీ వేంకటేశ నిన్నిపుడు గూడి 
నిచ్చలు నిన్నుభోగించీ నీపట్టపుదేవి. 

రామక్రియ 

రసికు(డ తిరుపతి రఘువీరా 
కొసరుగాదు నాలోని కూరిములు గాని 

వెలయ నీవిటిచిన విల్లువంటిది గాదు 
విలసిలు నాబొమ్మలవిండ్లు గాని 

ల ఉం 

చెలంగి తపసుచేనే చిత్రకూటగిరి గాదు 
గిలుకొట్టు నాకచగిరులు గాని 

మేటియై నీవు వేసిన మెకముచూపు గాదు 
సూటిదప్పని నాకనుచూపులు గాని 
గాంటమై నీవు నేతువుగట్టిన జలధి గాదు 
చాటువ నాచెమటల జలధులు గాని 

తగ నీవు గెలిచిన దనుజయుద్ధము గాదు 
దగతోడి నామదనయుద్ధము గాని 


78 


ఇట్టు॥ 


ఇట్లు! 


॥వట్టు॥ [1168 


పల వి॥ 
ఉం 


1రసీ॥ 


॥రసి॥ 


74 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నగు శ్రీ వేంక పేశ కనకసతిపొందు గాదు 
పొగడే సీ సీతనైన నాపొందులు గాని. 


నాదరామ క్రియ 


రా(గదవే యి(కనేల రాపువీరాలు 
మా(గినమోవితేనెకు మరిగిన దానవు 


సిగ్గలువడ్డవారె పో చేతికి లోనౌదురు 
యెస్టల వప్టేవారె పో యియ్యకొందురు 
నిగ్గులనెంచి 'హచితే నీకొల(దివారా భువి 
తగ్గక మరుతం(త్రాల తగిలేటివారు (రలు 2) 


పట్టి 'పెన(గే వార పో పంతములెలా నితురు 
గుట్టుతోడనుండే వారే కూడుదురు 
నెట్టన నెందరులేరు నీవలె పెచ్చురే(గి 


గట్టిగా మనసులు కర(గేటివారలు 


అనుమానించేవారె పో ఆసలకు లోనౌదురు 
తనిసినవారె పో తమకింతురు 
చెనకి యలమేలుమంగ (శ్రీ వేంకకేకుండ నేను 
మనవలె గూడేవారే మచ్చికై నవారలు. 


121వ రేకు. దేసాళం 
అలికి మగనికి నాఅడే(టికే 
శాలిమితోడ లోలో తనివందరాదా 


దొంతి( బెట్ట వలపులు శోరపుబూజగుండలా 
పంతాలు సంగడి( బార ది౦డికండ్లా 
యింతేసి మీరిద్దరును యేశటికిః బెచ్చు రేంగేరు 
యెంత కెంత నేనేరు యెనసివుండరాదా 


॥రసి॥; 1109 


1పలవి॥ 


॥రా(గ॥ 


॥1రా(గ॥ 


॥రాంగ॥ 120 


॥పలవి॥ 
ఉిి 


॥ఆలి॥ 


శృంగార సంకీర్తనలు 


మమతలు పేరంబెట్ట మందలపొలా ద 
తమకము తులదూ(చ త్థాసుచిపుల' 
. సటోరు 
రిమురగే(టిగ; లోల * 3రాదా 
య ట్య 
అత్తో బెనయంగ వెట్టిసావనా 
గం.ల (శ్రీ వేంక పేక కాంతా నీవు( గూడితిరి 
గరువాలే(టికి నింకా. గలయఃగ రాదా. 
సామంతం 
దవ్వుల వీ(గక దండకు( జేరరె 
వువ్విళ్శారుచు నొదుగరె మీరు 
చెలువులు రాతిరి చేసన చేంతలు 
చెలితో వేగిటు చెప్పె సతి 
జలజలనంతలో జడివ టై. జెమట 
వెల(దులు సురటి విసరరె మీరు 
కాంతు(దేకాంతముగా( జెప్పిన కత 
సంతోసమున( జెప్పె సకితోను 
పొంతనె దొంతర పులకలు వొడమెను 
వింతలుగా( దెరవేయరె మీరు 
భీ వేంకపేశండు చెందిన కలయిక 
వావిరి. జెప్పె సవతితోను- 
చేవల నవ్వులు నెలవుల( బొడమెను 
భావించి మొక్కరె పలుమరు మీరు. 
హిందోళవసంత౦ 
చెప్పవద్దు నీసుద్దులు చెంగట నేనుండంగానె 
కొప్పువట్టి తీయవా ఆకొమ్మను నీవిపుడు 


7గ్ట 


॥ఆలి॥ 


॥1ఆలి॥ 12! 


॥పలవి॥ 
గా 


॥దవ్వు॥ 


॥దవ్వు॥ 


॥దవ్వు॥ [22 


॥పర్తి వి॥ 
వ్‌. 


7 థీ రాళ్ల పాక అన్నమాచాద్యల 


చేరి తూ(గుమంచమూచే చెలియ చనుమొనలు 
తారుచు బొట్టనవేల( దా(కించవా 
కోరి సిగ్గువడి యాపె కుంచెవేయ వచ్చితేను 
సారెకు. బో(కముడి జారించవా యపుడు ॥చెప్ప॥ 


వీడెమియ్య రాంగాను వెల(దిని సన్నచేసి 
కూడ(గూడ మీ(జేతులు గోరనొ త్తవా 
తోడనే వొడ్డించుకుంటా దోసిట( బువ్వులియ్యంగా 
వేడుకనుంగరమా కెవేల( బెట్టవా ॥చెప్ప॥ 


కంటసరి వెట్టంగాను కామిని( గా(గిట నించి 
గెంటక యాకెమోవి యెంగిలి నేయవా 
యింటిలోన నన్ను(గూడి యిదివొ థ్రీ వేంక'పేళ 
అంటి పాదాలొత్త(గా నీవా కెమర్మాలంటవా. ॥చెప్ప॥ 18 


్రీరాగం 


_సూడువ ష్టేనని మిమ్ము సుదతి గాచుకున్నది 
ఆడరాదీతగవు మిమ్మడిగేమయ్యా ॥పల్లవి॥ 


ఉవిదచన్నులు నీవు వుంట వింట వేసితేను 
తవిలి పూబంతి( గొప్పు తరుణి వేసె 
జవళి నీరెండు వద్దిసతిమీ(ద( బడెనదే 
తివిరి పంతమెవ్వరు దిద్దవచెనయ్యా ॥సూడు॥ 


క్రైరవడినాళమున గాంతపై నీవూదితేను 

వూరక నీపై. దమ్ములముమినెనాపె 

యారెండు మిట్టించి యాయింతిమీ(దనె తా(శె 

తీరుగా నీచి;క్కైన్వరు తీర్చవలెనయ్యా ॥సూడు॥ 
శ్రీ వేంకపేశ్వర గోర(జిమ్మి యాపె గూడితేను 

చేవ మీర( బాదమున జిమ్మె నిన్నాపె 


శృంగార నంకీర్తనలు 77 


ఆవల రండును వచ్చి అండనాపెకె తగిలె 
కోవరపు పొందెవ్వరు గూర్చవలెనయ్యా, ॥సూడు॥ 124 


రామక్రియ 


నీవే జాణవెతే నిన్ను మెచ్చేను 
యా 
ఆవలనెమ్మెలూరక ఆడుకోకు వే ॥పల్లవి॥ 


చలువయినదెయ్యది చవులలోనేది చవి 
తల(పులోననేది దగిలియుండు 
చెలంగు మోమేమిట చిణునవ్వెష్పుడు వచ్చు 
వలసెరి(గితే నిది వర్షించవే జనీవే॥ 


ఆసలేమిట నిండు ఆయమేమిట( గరంగు 
బాసలెందా(కాను పనికి వచ్చు 
యీసులేరీతి( దీరు యింపులేగతింబుట్టు 
వాసి నేర్చులు గలితే వర్ణించే 1నీవే॥ 


చింతలేమిట( బాయు సిస్గులేవల్ల ( దీరు 
పంతమెందుల వచ్చు పనిగొంటేను 
యింతలో శ్రీ వేంక పేశుండిటు నన్ను నిన్ను. గూడె 
వంతుదానవై తేను వరి ంచవే. ॥నీవే॥ 125 


ఆహిరి 
ఇంత మాయకా(డవౌత యెఆఃగనైతి నేను 
పొంతల నాచే గందము పూయిందుకొంటివి ॥పల్ల వి॥ 


సారెకు నావలపు రచ్చలం బెప్టేనని కా 
పోరుచు నాచీర కానె పోయుమంటిమి (వి ?) 
వారి వీరిచేత నన్ను దూరించేనని కా 
కేరుచు నాకొనగోర గీరించుకొంటిని ॥ఇంత॥ 


శ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆడుకో నన్నునింత అలయించేనని కా 

వేడుకతో( గమలాన వేయుమంటీవి 

జాొడతోనింతేసి దోసాలు గప్టేనని కా 

వీడక తొడపై( దొడ వేయించుకొంటివి ఇ0త॥ 

పందెమాడి నన్నునింత పచ్చి చేనేనని కా 

చెంది నీమోవి యొంగిలి నేయుమంటివి 

అంది శ్రీ వేంక'పేళశ నన్నంటి పాయనని కా 

ముందరనే నన్ను(గూడి మొక్కింపించుకొంటివి. ॥ఇంత॥ 126 

122వ రేకు: పొడీ 

చుట్టమవో మటీ నీవు సూడుబంటవో 

గుట్టుకోడనుండ(గానే గోర సేతురా పల్ల వి॥ 
'నెలవుల నవ్వుతానే చేతిగోర( జిమ్ముదురా 

* పలువినయాలు చేనే పడ(తిని 

కొలువు సేయించుకొంటా( గొప్పువట్టి తీతురా 

వలపులు నెరసే నీవద్దిదానిని ॥చుట్ట॥ 
చల్లని మాటాడుతా చన్నులు విసుకుదురా 

మెల్లనే పాదాలొ త్తే మెలు(తను 

కొలగా నాకందుకొంటా( గొంగువట్టి తీతురా 

వుల్లము నీకొప్పగించి వుండేటిదానిని ॥చుట్ట॥ 
కన్నులను మొక్కుతొనే కౌంగిట బిగింతురా 

సన్నల( (బ్రియము చెప్పే జవరాలిని 

యెన్న(గ శ్రీ వేంకపేళ యేలితివి చెలిని ప్టే 

మన్ననల విజ్ఞవీ(గి మల సేటిదానిని. ॥చుట్ట॥ [27 


ముఖారి 


నేనూ నీదేవులనే నిండుకవుండుట. మేలు 
పేని పట్టి యిందుకేల పిలిచేవు నీవు ॥పల వి॥ 


శృంగార సంకీర్తనలు 


మగువలకు నీకును మాపుదా(కా. గొచ్చి కొచ్చి 
తగవులు చెప్పనేల తడవనేల 
వెగటుగా మీలోమీరు వేసాలకునలిగితే 
పగటుతోనింతవొడ(బరచ(గనేలా 

పోసరించి వూరివారి పొందులు 'నేయించి నీచే 
బాసలు సేయించగేల పరచనేల 
బేసబెల్లితనముల పెన(గులాడ(గ మిమ్ము 
తోసుకవచ్చి యడ్హము తూర నాకేలా 


అవ్వలిమోమైన మిమ్ము నా(కలి గొంటిరంటా 
బువ్వాన( బెట్టంగనేల పొదుగనేల 
యివ్వల శ్రీ వేంక పేశ యేలితివి నన్నుని ప్లే 
రవ్వల మీరతులెల్లా రాంపు సేయనేలా. 


నాదరామ[క్రియ 
చెప్పరాదు నీవుండేటి చెలువములు 
చిప్పిలీ నీమేననెల్లా సింగారాలు 
కతలుగా(' బానుషుపై కాంగిటం బెన(గేవేళ 
సతిచెమపే పన్నీటి జలకములు 
యితవుగా లోలోన యెనసి వుండేటి వేళ 
గతిగూడ నవ్వేనవ్వు కప్పురకాపు 
సొలసి సొలసి నీతో జోరై వుండేటి వేళ 
తలిరు(దోడిచూపులే తట్టుపుణు(గు 
వులుకనితమకాన వురమెక్కి నట్టి వేళ 
నిలువు మేనికాంతి నీమేని సొమ్ములు 


“అంగపురతుల( గూడి అలసివుండేటి వేళ 
అంగన మోవితీపుటే యారగింపులు 


(9 


11 నేనూ॥ 


నేనూ॥ 


నేనూ! 88 


॥పలివి॥ 
(0) 


॥చెప్ప॥ 


చెప్ప! 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెంగటనల మేల్‌ మంగ థ్రీ వేంక'పేళ నిన్ను 
నంగవించి కూడె నీవే యఖిలథోగాలు. 


హిజ్జజి 
ఎప్పుడును దొరలతో యేలాటములై నా మేలు 
చప్పనైన నీచులతో సంగాతాలకంటెను 


జక్కవపులుగులు నీచన్నులకు నోడినాను 
సెక్కు దేశములనెల్లా. బేరుపడెంగా 
నిక్కి తుమ్మిదలు నీనెరులకెన రాకున్నా 
మిక్కిలి మొరనెననే మేకులై నా గళ్గెంగా 


చందురు(డు నీమొగముతో సరిరాకున్నా లోలో 
కుందుచునుపమలకు గుజలుతాయ/గా 
నిందతోడ సింహము నీనడుము( బోలకున్నా 
యమెందు( దల(పించుకొని యీడు వెట్టుకొనె(గా 


అంచలు నీనడపుల ఆందములు రాకున్నా 
యెంచి కవితలలోన నిరవాయగా 
నించి (శ్రీ వేంకటేళుడు నీకౌంగిట( గూడినాను 
'ెంచెపుటురాన నిన్ను. బెట్టుకొనె(గా. 


(శ్రీరాగం 


॥చెప్ప 120 


॥పల వి॥ 
ఉం 


॥ఎవ్ను॥ 


॥ఎప్పు॥ 


ఎప్పు 180 


కంటిమి నేమీభాగ్యము కన్నుల తుదలను నీ (నేగి డిడె 


జంటలు నీకీవి ద్దైలు సాజమె కదవయ్యా 


విందులమోవులయిీప్పలు వీఃపుననానిన కుచములు 
పొందులకొనగోరొ త్తులు పొల(తికి సీకమరె 


॥పలివి॥ 
ణి 


చిందేటి (దెడి?) నెలవుల నవ్వులు సిగ్గుల మోముల వంపులు 


కందువనుండెడి యీచెలిక తియలకు నమరె 


4కంటీి॥ 


శృంగార సంకీర్తనలు 81 


తొడ(దొడ మోచినమేలము దోషటివీడెప్టటుదుటులు 
జడిగొను చూపుల ననుపులు సతికిని నీకమరె 
యెడనెడ6 బయ్యెదమర(గులు యెజటు(గమిసేయు పరాకులు 
అడియాలపుమీకొలువులయంగనలకు నమరె ॥50టి॥ 
ఆయములంటినమఅప్పలు నడ(చియు నడ/(చని వూర్చులు 
యీయెశ శ్రీవేంక పేళ యిద్ధరికిదె యమరె 
చాయల సన్నలపచరులు సరి( దెరవాల్చిన నేర్చులు 


పాయని నీవూడిగముల పడ(తుకలకునమరె. ॥5ంటి॥ 10! 
ఆహిరి 
బాపురే నేమెచ్చితిని ధాగ్యమూయను 
ఆపె భోగించినవి నీకందమాయను ॥పల్లవి॥ 


వనిత చెక్కులవెంట వడిసే జవ్వాదినే 

మినుకె నసీమేనెలా మెజు(గాయిను 

౬. ఉం 

"పెన(గులాడేటివేళ బెరసిన చెమటల 

పనుపడి నీతమికి. బదనాయను ॥బాపు॥ 
రమణీ కొప్పువిరులు రాలి సీపె6 జిండద(గాను 

సమరతివెట్ల దీరి చలనాయను 

ట్‌ భా 

జమళి సరసమాడ చన్నుల కస్తూరిపూ(త 

అమరి నీవురమున కడియాల మాయను ॥దాపు॥ 
పడ(తిమోవితేనెలు పలుమారు నీకియ్య:గా 

విడువని నీపొందుకు విందులాయను 

"ష్‌ 
అడరి శ్రీ వేంక కేశ ఆబ్టె నన్నుసేలితివి 


బడిబడినే మేలు పై కొసరాయను. ॥దాపు! 192 
120ఎవ రేకు. సామంతం 
దయ దలంచేది(క( దనచిత్తము 
నయముగా మాటాడితే నాధాగ్యము ॥పల్ల వి॥ 


0ఈ7.5౯6 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొగము చూచి నేను మొక్కి నిలుచుండ(గానే 
తగవులు నడపినా( దనచిత్తము 
జిగితో( దనపాదాల సేవలు నే( జేయ(గాను 
నగి యెంత మన్నించినా నాభాగ్యము 


కలిమితో( దనకు నే కొప్పరము సేయంగాను 
తలంపెంత గలిగినా( దనచిత్తము 
పిలిచి యస్పటి నేనే ప్రియములు చెప్ప(గాను 
నలిరే(గి మెచ్చేది నాధాగ్యము 

కను6గొని నేం దన్ను కాంగలించి కూడ(గాను 
తనివెంత స్తేసినాను. దనచిత్తము 
యెననె శ్రీ వేంక పేశుండిచ్చకము నేనాడ(గా 
ననుపై యి స్టేవుండేది నాభాగ్యము. 


రామక్రియ 
ఊరకున్నా నెఅ(గండు వొడులు సోదించ వచ్చీ 
శేరి వొర్కరొక్కర మే గెలువ(గలేమా 
అంకులచేతులు వట్టి యానలేల సెట్టీని 
సంశెలేని కొయ్యకాండు జాజరకాండు 
మంకుల గొల్లైతలము మందవారయిల్లా( గూడి 
కుంకుమగుబ్బలనే కుచ్చి యెత్తలేమా 


చల్ల చా డెలంటుకొని జాణతనాలాడీని 

పల్లదపు గద్దరీండు బయకాండు 
కల్లరి దొడ్డివారము కన్నెలమెల్లా( గదిసి 

గా టె ఏ. 
పల్లుసో(కులనె మోవి పచ్చినేయ లేమా 


తోడనె వెన్నదుబ్బలు తొడుకనేల వచ్చీని 
వేడుకకాండు (శ్రీ వేంకటేశుండు 


॥దయ॥ 


॥దయ॥ 


॥దయ॥! 88 


॥1పలవి॥ 
లా 


॥ఊర॥ 


॥ఈర॥ 


శృంగార సంకీర్తనలు 


కూడె మమ్ము రేపల్లె కొమ్మ లెల్లానింక 
వీడెపు( దమ్ములు వెట్టి వింత సేయవేమా. 


ఓరుచుగో వే యెట్టయినా వువిచ సీ 
నేరుపరి నీవిభుండు నేండే వచ్చీసీడకు 
కలువల వేఎతేనే కాముడు చుప్టము గాండా 
వెలయు విరహులకు వెగటుగాక 
చలివెన్నెల గానతే చందుముంయు పగవాండా 
పొలయలుకలవారే పొగడపగార 
కొసరుచు. చాడితేనే కోయిలగంచెవెవరా 
ఆసు (సె 7) మ విరహులము కొావందయరుగాక 
ముసరితే( దుమ్మిదమూ(రలు చయలేనివా 
విసిగిన కాముకులే వినరేషన 2 
వనము సింగారించితే వసంతుడు [కూరు(డా 
వొనరని విరహులరౌంటమగాక 
మెను శ్రీ వెంక పేశు(డేలె నిన్ను చిలుకలు 
కిని సేవా పొంథులకు కేరడముగా5. 


మధ్యమావతి 


ఆకండిచ్చిన చనవే అన్నిటా నీకు 
గాత నేయకింతట మొక్క(గరాదా నీవు 


సన్నిచేసి రమణుడు సలిగె నీకిచ్చెనంటా 
యెన్నిమాటలాడే వే యేమే నీవు 
ఉన్నతినెందుకై నాను వోరిదీనాతండంటా 
మిన్నక నేండెంత మేరమీరేవే నీవు 


88 


॥ఊర।॥ 104 


॥పలవి॥ 


॥ఓరు॥ 


1 ఓమ ॥ 


1ఓరు॥ 185 


॥పలవి॥ 


॥1ఆత॥ 


81 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దొరతనమిచ్చి నీపొందులకు లోనాయనంటా 
శెరలి యేమిటికి జంకంచేవే నీవు 
సిరుల నీచే(5తెలా( జెలి ఎచీనంటాను 
య ల 
వొరసి గోరగేల పూండేవు నీవు 
కదిసి యాతడు మెచ్చి కా-గలించుకొ నెనంటా 
వుదుటు( జన్నులనేల వొ త్తేవే నీవు 
'వెవకి యిటువ.టి (శ్రీ వేంక పేళ(దేలెనంటా 
మువనమున రతినెంతి ముంచేవే నీవు. 
శంకరాభరణం 
దేవ నీవృనికి తేటతెల్ల మాయను 
భావించ మాకు( గన్నులపండుగాయను 
పన్నీటిజలకములు భానుకనుచూప్పలును 
యెన్నికె గూడుక నీమైనేరులై పారె 
నూ. యా 
తిన్ననిచెమటలెల్లా తిరు మేననెల్లా -నిండి 
రిం న. 
అన్నిటా ముత్యాల పెసుహారములాయ 
తెల్లని కష్పురకాప్ప తెజవనవ్వులు గూడి 
పొల్లుగాని పుప్పొళ్ళపోగులాయను 
మెల్లనె సీవురూపుల (7) మించుల రవలురే€గి 
వొల్ల నె తడిసూళ్ళవొ త్తులాయను 
ఉం అజాధి 
అంగంపు( బుభుగుకాపు ఆలమేలుమంగ( గూడి 
సింగారాలాయను మంచిసిరులాయను 
ముంగిట శ్రీ వేంక పేశ మోహనప్పమీకూటమి 
సంగతి! బువ్వుదండల జొడలాయను. 


ముఖారి 


సీవే యింత నేతువట నేనియ్యకొనరేనా 
పోవులై సీకే చింత పుట్టునని కాక 


॥ఆత॥ 


॥1ఆత॥ 106 


॥పల వి॥ 
శ్ర 


॥ దేవ॥ 


॥ దేవ॥ 


॥దేవ॥ 127 


॥పల్తవి॥ 
శ 


శృంగార సంకీర్తనలు 


తాపాన( బొందింతువట తగనే(వొరలలేనా 
పాపము! నీకంటుననే భయముగాక 
కోపగింతువట నీవు కోరి నేనోరువలేనా 
దీపించనన్నిటా నీకు( దిట్టువాటని కాం 

ఆసకొలుపుదువట ఆల(తకోప(గదేనా 
దాసులు నిన్ను నమ్మరింతానని కాక 
మోసప్పత్తువట నీయొరంగుకు లో(గాలేనా 
వీసమంత నీదయకు వెలితని కాక 


కొ(గలింతువట నిన్ను( గర(గించ గేలేనా 
చేంగ నీచిత్తము దెలిసేనని కాక 
దా(గక శ్రీ వేంక పేశ దక్క నన్ను! గూడితివి 
తూ(గరేనా నీకు సరి దొరవని కాక. 


124_వ రేకు. నాదరామ్రియ 


చిత్తగించవయ్యా చెలియసంగారాలు 
కొ తకొ తబాగులె గుంప్పలు గటీని 
అబల వానా సూ. లు 
వలిపెపయ్యదలోన వడివెట్టు వలపులు 
కలికి చన్నురై మించె. గాంతకును 
కులుకు(జూప్పలెల్లాను కూడపోయ!(గానె కాదా 
తలరాశై చీ(కటి దట్టపు( గొప్పాయెను 
ర్తి ట్‌ 
మనసులో కోరికలు మట్టుమీరి దైవారి 
పెనుంబులకలై నిండీ పెరిగె మేన 
'పెనపరిమాటలెలా పెదవిపెనూరి వూరి 
న. రా 
తనివోని యధరామృతములై నిలిచెను 
నూ 
జిగిమించు రతులలో చిమ్మి రే(గి వేడుకలు 
మొగమున( గళలె ముంచుకొనెను 


॥నీవే॥ 


॥నీవే॥ 


॥నీవే॥ |08 


॥పల వి॥ 
వ. 


॥చిత॥ 
ఆలి 


॥చిత్త॥ 


86 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
తగిలి (శ్రీ వేంక పేశ గతినీకెం గూడితివి 
నగవులు నెలవుల నారకొన( ఇ వెన్‌ 

భెరవి 
ర 


ఎంతవా(డవయ్య నీవు యేమని పొగడుదును 
పొంతనే నీమేలక్కునం దోసి చూపవచ్చును 

గొంటరిసతులు నిన్ను( గౌసరుదురింతెకొని 
నంటున నీబాసలన్నీ నమ్మ వచ్చును 


వొంటి బిక్కించుక నిన్నునొారయుదురింతెకాని 


జంట నీమంచితనాలు చాటించవచ్చును 


నాలికత్తైలు నీమాట నవ్వుదురింతెకాని 
వాలాయించి మంత్రముగా వ్రాయవచ్చును 
పోలించి మంచిగుణాలు బోధించవత్తురుగాని 
మేలిమి నీకీ ర్తెల్లా మెజయించవచ్చును 

తక్కరికాంతలు నీతో తమకింతురింతె కాని 
పెక్కు నీరతులు దొంతి బెట్టవచ్చును 
అక్కరతో శ్రీ వెంకటాధిప నన్నేలితివి 
వెక్కసపు నీమహిమ వెలయించవచ్చును. 

ముఖారి 

ఇంకనేల దా(చేవు యిన్నియు నెరుంగుదుము 

కొంకు గొసరెల్లా( దీర కోడెకాండా 


మచ్చికైన యీయింతిమా(టలచవుల( జొక్కి 
వచ్చినదెరంగమా వన్నకాండ 
యిచ్చగించి యేపొద్టు యీసెచన్ను(గవకే 
పచ్చారేది మయెజ(గమా పంతగా(డా 


॥చిత॥ 188 


॥పల వి॥ 
గ 


॥ఎంత॥ 


॥ఎంత॥ 


॥ఎంత॥ 140 


॥పల వి॥ 
క. 


॥ఇ05క॥ 


శృంగార సంకీర్తనలు 


నంటున యీపె నలవి నవ్వుల పస దగిలి 
యింటను౦దే దెల(గమా యెమ్మెకాండ 
జంటల నప్పటి! గన్నుసన్నలకు లోనై 
వెంట వచ్చేదెజ(గమా వేడుకకా(డా 

దినదినమీ పెమోవితే నెలకాసపదేవు 
మనసు నేమెరంగగదూ మాయకాండ 
యెనసితి విటు నన్ను యిష్పుడె శ్రీ వేంక పేశ 
ఘను(డ నిన్నెర౧గమా కతలకా.(డా. 

గుజ్జరి 

సీవే విచారించు చుూెమ్మా ౧అజాణవు 
యీ వేళ( జలియ మాహమిచ్చగించ వచ్చును 

చెంతనుండి కొలువులు సేషటిరమణితో 
పంతమాడవస్టుగాని పనిగొనవచ్చును 
మంతనాన నీతో మనవి చేప్పేవేళను 
వింత సేయవద్దుగాని వీనులొగ్గవచ్చును 

కోరి నిన్ను వేండుకొంటా గుట్టుతోనున్న చెలిని 
జేర(దీయవద్దుగాని చెక్కునొర్క వచ్చును 
వూరక్రైన వట్టితే నెలూర మాటకాడి చప్పు 
చారు సయవ్టు గాని చవిగొనవచ్చును 

తాలిమితో కౌ(గిటికి తమకించే వనితను 
జాలి(బెట్టవస్టుగాని చన్నులంటవచ్చును 
యేలితివి ర ట్రీ వే వేంక కేశ యిన్నిటానీకెను 
బేలు(జేయవద్దుగాని (గయేమ నించవచ్చును 

వరాళి 

ఇప్పుడే యేల పెన(గేపీకెతో నీవు 

లప్పలక్మప్రమిచ్చి యలపు దీర్పవయ్యా 


87 


॥ఇం5॥ 


॥1ఇంక॥ [4]! 


॥1పల వి॥ 


॥నీవే॥ 


॥సీవే॥ 


నీవే! 142 


॥పల వి॥ 


88 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలకల నవ్వుతాను కౌంత పరువున వచ్చి 
దిలిమి( గా(గిట నిన్ను నలమఃగాను 
వెలయంగ. గొప్పు విడి విరులు జిల్లున రాలె 
ములువాడిగోళ్ళదువ్విముడువవయ్యా 


వొట్టువెట్టి పోకుమని వొడివట్టుకొని నిన్ను 
బట లట 
దిట్టమై తెరలోనికి. దియ్య(గాను 
గుట్టున( బియ్య దెడలి కుచములు గానవచ్చె 
జట్టిగొని వూరడించి చక్క బెట్టవయ్యా 


గయ్యాళతనముచూపి కళలంటి రతినేసి 
నెయ్యపుమోవితేనెలు నించ(గాను 
చయ్యన శ్రీ వెంక పేళ సరులెల్లా. బెనగొనె 
యియ్యడ( జిక్కుదీరిచి యేలుకొనవయ్యా. 

ఆహిరి 

సిగ్గరి పెండ్హీకూ(తురు చెలియనింత నేతురా 
తగ్గక 'నెలవి నవ్వు తతిగొనెను 

పువ్వుల వేసినవేటు పుప్పొడి నిండా. జింది 
జవ్వని చన్నులమీ(ద జాజుకొనెను 
చివ్వన మైచెదురించి చిత్తడిచెమటతోడ 
దువ్వటపు( బయ్య దెల్లా( దొప్ప(దో(గెను 

పన్నీట( జిమ్మిన చిమ్ము పదను పైపై గప్పి 
కన్నెచెక్కులమీంద కారుకమ్మెను 
వున్నతితో( బులకించి వొగి. బోకముడి జారి 
తన్ను/(దానె నిట్టూర్పుల దడ(బడెను 


గందాన( బూసినపూ(త కడగి లప్పలు గట్టి 
యిందుముఖెల మేల్మంగకింపులాయను 


॥ఇప్పు॥ 


॥ఇప్పు॥ 


॥ఇప్పు॥ [40 


॥పల వి॥ 


॥సిగ॥ 
లర 


॥సిగ॥ 
ణి 


శృంగార సంకీర్తనలు 80 


కందువ ఫ్రీ వేంక టేకు కౌగిట బేంట్లు రాలి 
సందడిరతులతోన సంగతాయను. ॥సిగ్గః 144 


12వ రేకు. (శ్రీరాగం 


బొమ్మల జంకించెనంటా పొలంతిని దూరేవు 
క్రమ్మరనిందుకు(గానె కర(గీ లోలోపలను ॥పల్ల వి॥ 


జక్కవ పిట్టలవంటి చన్నులమీ(ద నీవు 

వుక్కువంటి కొనగోరనూందవచ్చునా 

లక్కవంటి మనసిది (సుది ఇ లలన యిందుకు(గానె 

వొక్కరీతి సిగ్గువడి వున్నది లోపలను ॥బొమ్మ॥ 
తలిరాకువంటి మెత్తనిమోవిమీ/దను 

ములువాడిదంతములు మోపవచ్చునా 

కలువకొమవంటి కామిని యిందుకు(గానే 

వులువచ్చి (7) చే(తలతో వున్నది తోపలను ॥దొమ్మ॥ 


కడులే(తతీగెవంటి కాయముమీంద నిస్టే 
అడరి నీగట్టియురమదిమితివి 
యెడయక శ్రీ వేంకపేశ యిందుకుంగా. జెలి 
వుడివోని రతులతో నున్నది లోపలను. ॥బొమ్మ॥ 145 


శంకరాభరణం 


మరగి' నాపొందె నీకు మాటుమందు 
సరుసనిద్దరమును సతులమె కామా పల్ల వి॥ 


వెన్నెలబాయిట నీవు వెల(ది. దలంచుకొని 
వన్నెకా(డ విరహాన వడదా! కేవు 
నన్ను నాకెమారుగా మనసున నిలుపుకొని 
చెన్నుమీర గాంక చల్ల (జేస్కుకొనరాదా ॥మరగి॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సింగారపుందో(టలోన చెలిని దవ్వులం జూచి 
అంగపు(జెమటనుస్సురస్సుర నేవు 
చెంగట నన్ను నాకె చెల్లెలింగా భావించుక 
సంగడినలపార్చుక సంతోసించరాదా ॥మరగి॥ 
ఇందుకాంత వేదిపై నింతితోడ మా(టలాడి 


కందువలు గర(గుచు( గా(గలించేవు 
పొందితివి నన్ను నాకె పోలికలకే నీవు 


అందపు (శ్రీ వేంక పేళ అప్టే కానీరాదా. ॥మరగి॥ 146 
పొడీ 
ఇంతటి నీ నోముఫలమేమి చెసే ప్పది (దే ఇ 
కాంతరో యిదె నిచ్చకల్యాణముగాదా ॥పల్లని॥ 


మాట జవదా(టని మగవాడు గలిగితే 

ఆ(టదాని భాగ్య మేమని చె ప్పేదే 

యీటుననాత(డు(దాను యేకచి త్తమెవుండితే 

చాటువకెక్కిన జన్మసాఫల్యము గాదా ॥ఇంత॥ 
వెంటవెంట దిరిగేటి విభుండు గలిగితేను 

యింటిలోనిల్లాలిపుణ్య మేమి చె ప్పేదే 

బంటువలె. బని నేసి పాయకాతండుండితే 

ఆంటి మనోరథఫలమబ్బుటది గాదా ॥1ఇంత॥ 
పక్కవాయకుండేటి ప్రాణేశుండు గలిగితే 

యెక్కువైన సతిసౌఖ్య మేమి చెప్పేదే 

ఇక్కడ శ్రీ వేంక పేశుండిటు నిన్నూ నన్ను( గూడె 

తక్కక మనకు( దా( బ్రత్యక్షమవుటగాదా. ॥ఇంత॥ 147 


సాళంగనాట 


తనకు బుద్గీచె ప్పేటి దాననా నేను 
చనవున విన్నవించే సమ్మతించుమనవే ॥పల్ల వి॥ 


శృంగార సంకీర్తనలు 


బడివాయకుండితేను పాయమే కామధేనువు 
యెడయని పతులకు నింతులకును 
చిడిముడి మానితేను చిత్తమే తనచుట్టము 
తడయక రమణుని. దలంచుకొమ్మనవే 


నదలక కూడుండితే వలపే స్మామాజ్యము 
సదరాన( బై కొనేటి జాణలకును 
కదిసి వెత మాసితే కాయమే నిధానము 
యెదలోన తన్నుందాన యెరు/యుకొమ్మనవే 


కందువలొన(గూడితే కాంగిలే కల్పతరువు 
సందడి6 బెనంగ నేర్చే సరసులకు 
యిందరిలో (శ్రీ వేంక పేశుండు నన్నేలినాండు 
మందలించి యిట్లానే మస్నించుమనవే. 

కాందోది 

వీసాలు వేయగనేలే వేడుకకాండు 
రాసులు వోళున్నవవే రచ్చల దనబాసలు 

ఏంతనములేలాడీనే మగువలతో నెల్లాను 
సంతలోని వలపుల జాజరకా,డు 
వింతలెవ్వరితో. జేసీ విద్యలన్నీ నెటుంగుదు 
దొంతి! బెట్టుకున్నదాన తొంటితనసుద్దులు 

ఏయముతో వావులేల పెనచీనే చెలులతో 
బయలీ/6తనగవుల బచ్చెనకాండు 
నయములెంత చూపీనే నాకు( దెలుసునన్నియు 
కశ్రయముగా. 'గొంటి. దనకందువమర్మములు 

"డగనింతులకు మోవిచవులేల చూపీనే 
గాడింగట్టుకూటముల కతలకాండు 


ర్ట 


॥తన॥। 


॥తన, 


॥తన॥ 148 


॥ప లవి॥ 
న. 


॥ వేసా॥ 


॥ వేసా॥ 


రి థ్రీ తాళ్లపాక అన్నమా చార్యల 


యీడనే (శ్రీ వేంక పేళు(డేలినాండు నన్నుని ప్లే 
కూడ పెట్టుకొంటి( దనగురుతై న చే/శలు. వేసా! 140 


బౌళి 


ఏమని చెప్పంగవచ్చు యింతా నీభాగ్యమే 
వేమారునెంచి చూచితే వింతలై నిలుచును ॥పల్ల వి॥ 


ధిరలో( గప్పురమందరికి. జల్లనై యుండు . 
విరహులకక్రై తేను వే(దై యుండును 
తరుణులకు నవ్వులు తగవినోదమైయుండు 
శెరలించ నీకవే వెంగెముతె పరగును ॥ఏమ॥ 


ఇమ్ముల సంపంగిపూవులిందరికిత వై యిండు 
తుమ్మిదలకై తేనే దొరయకుండు 
కొమ్మలకు జంకెనలు కోరి సింగారాల్టై యుండు 
వుమ్మడి నీకై తే మర్మాలొరయుచుండును ॥ఏమ॥ 


భూమి కెల్లా( జందమామ పొసంగించు వేడుకలు 
తామరలక్రై తేనే తలవంపులు 
కామించి శ్రీ వేంకపేళశ గక్కన నన్నేలితివి 
యీమేలు నీకై తేను యియ్యకోలై యుండను (7). ॥ఏమ॥ 150 


[126_వ రేకు. శంకరాభరణం 


దొరవై తేనేమాయ దోసమా మీలో మీకు 
యెరవులేనిచోటికి యితపులే కావా ॥పలవి॥ 


పలుమారునాపెని స్టే పాటలు వాడుమనేవు 
'మెలుపున నీవు దండె మీటరాదా 
చెలువు(డవీమాటకు సిగ్గువడే వదియేమీ 
కలుపుకోలై న మేళగా(డవు గావా ॥దొర॥ 


శృంగార సంకీర్తనలు 08 


అంతలోనే పగడసాలాడుమనేవాకెను 

యింతి యలనసె( దాసిక లె త్త్రియ్యరాదా 

పంతాన నామోము తప్పక చూచేవదియేమీ 

వంతుకు( బాగకా(గడవీవల నీవేకావా ॥దొర॥ 
పొందుగా పరిమళము పూయుమని పెన(గేవు 

గందము దీసిచ్చి పొదుగంగరాదా 

చెంది నన్ను( గూడితివి (శ్రీ వేంకపేశ యేమీ 

యిందుకునందురు నీవే హితు(డవు గావా. ॥$దొర॥ 15! 

శ గుజ్జరి 
తనిసినదా(కా తానే తగససలు( గాక 

కను(గొన్నవారికేల కా(తాళించ(గను ॥పల్లివి॥ 
యేడలేని సతుల దానెందరి. బెంధ్రాడినాను 

వాడవారికేమి వోదు వద్దనంగను 

డాడతోడ జవ్వనుల చన్నులాతండు మోచితే 

వేడుకక త్తెల కేల వేగు వచ్చెనే ॥తనిసి॥ 
నారుకొన శెన్నికంకణాలు డాగట్టుకొనినా 

వూరివారికేమిటికే వుస్పతించను 

కోరి కొమ్మలచే మోవిగురుతులు సేయించుకొండకే 

పేరటాండ్త కేమిటికే పెదవులు విరుచ ॥తనిసి॥ 
వరుసలు వెట్టుకొని వనితల( గూడ(గాను 

పొరుగువారికినేలే బుద్దిచెప్పను 

యిరవై (శ్రీ వేంక కేకుఃడిత(డిప్టే నన్నునేలె 

యెరవృలవారికేలే యే(కట చూప(గను. ॥తనిసి॥ 152 


గౌళ 


ఇద్దరికి మీకు( దగునింతరేసి 
బద్దులేల నెరపేవు బారెండేసి పల్ల వి॥ 


రి 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెలకొన్న నేంతలు నీవేమి సేసితివొ 
'నెలవుల నవ్వీనాపె చేటండేసి 
మలసి మలసి నీవు మర్మములెట్టంటితివో 
కులికీని సిగ్గులెల్లా గుంపెండేసి 
సందడి మీకెటువలె సమ్మతులై నవా కాని 
కందువమా(టలాడీని గాదెండేసి 
మందలించి నీవెంత మరిగించితివొా నేండు 
_ పొందులు చూసీనిస్టే పుట్టెండేసి 
మంచముపై రతినెంత మనసు గర(గించితివొ 
వంచి. జూపులు నీపై వామె(డేసి 
యెంచ(గ శ్రీ వేంకపేళ యేలితివి నన్ను నిశ్లై 
నించి వలపులెల్లా నిలివె6దేసి. 


బౌళి 


నేనెజంగనా నీనేరుప్పలివి 
నానాగతుల లాలించి నవ్వింతువు 


వెలి నీవేడనుండినా వెసనేందలంచితే నా 
తల(పులోననెయుండి దయ సేతువు 
లలినెంతపరాక్రైనా లక్షించి నిన్ను( జూచితే 
చలువమోవియొసగి చనవిత్తువు 


పాటించి నీపేరుకుచ్చి బయలుమా(టలాడితే 
మాటలోనుగానే వచ్చి మన్నింతువు 
నీటున గొలువులోన నీకు నేనిష్టై మొక్కితే 
'చోటు చూపి నాతోనే సుద్దులు చెప్పుదువు 
ఆతలి మోమైవుండ(గాన ప్లే చేతులు చాంచితే 
చేతులనే సన్న నేసి చెనకుదువు 


1ఇద్ద॥ 


ఇద! 
-దె 


॥ ఇద్ద॥ 108 


॥పల్లవి॥ 
గ 


॥నేనె॥ 


11నేనె॥ 


శృంగార సంకీర్తనలు 


యీతల శ్రీ వేంక'పేశ' యిటు నన్ను. బెంగ్లాడితి 
ఉం 
రాతిరి. బగలు నన్ను రతుల. జొక్కి౦తువు, 


రామ[క్రియ 


ఎదుటనేవుండి యాల యెలయించేవే 
అదన జేకొన(గాను అలయకువే 


కలికి సీకన్నులు కడు సోగలు 
మొలక చన్నులె ములుచేంగలు 
వెలయ వలచె నీవిభుండిందుకే 
పిలిచీ సారెకునింకం జెనంగకువే 


సీలాలవంటివి నీకప్పునెలిం/గురులు 
తాలిమి నీనడపులు తగు(గరులు 
కాలమందె మోహించె నీకాంతు(డిందుకే 
కేలుచాంచీ నీమీ(ద జంకించకు వే 


ముంచిన నీచెక్కు లద్దముల మించులు 
పంచ మోవిచుంచులు దింబపుటంచులు 
యెంచంగ శ్రీ వేంక పేశుందేలె నిందుకే 
కంచపురతి యొస(గ౧ కదుమకువే. 


సాళంగనాట 
ఎగసక్కీ(డవు నిన్నునేమి చెప్పేము 
నగితేనే నెలవుల నానంబాలు చూసేవు 
చిల్లరలయ్యిన సీచేంతలే కొత్తలుగాక 
తొల్లిటివాండవేకావా దొరవు నీవు 
గొల్లదాననై తేనేమి కొలువుకు వచ్చితేను 
చల్ల కుండలంటాను నాచన్నులంపేవు 


॥నేనె॥ 154 


॥పలవి॥ 
గు 


॥ఎదు॥ 


॥ఎదు॥ 


॥ఎదు॥ 155 


॥పలవి॥ 


॥ఎగ॥ 


06 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అప్పటప్పటికి. బెప్టే ఆనలే వేరుగాక 

యెప్పటిగుణాలేకావా యెంచితే నీకు 

కప్పి దొడ్డివారమైతే కన్నుల మొక్కి నంతలో 

పిప్పి మీ(గడున్నదంటా "పెదవులానేవు ॥ఎగ॥ 
షత్తిలి నన్నేలితివి మన్ననలెన్నిచ్చినాను 

పొత్తులకా(గిలేకాదా భోగించేది 

హత్తి శ్రీ వేంక కేళ ఆలవారమైతే( జూచి 


కొత్తప్రేయల గూడంటా కొప్పం టేవు. ॥ఎగ॥ 156 
127=వ రేకు. గుండక్రియ 
భావమెర(గనివారు పచ్చెందురుగాని గోరు 
తావులెరి(గితే సురతపుసొమ్ము గోరు పల వి॥ 


అలిగిన వేళలనంటకుండా( జిమ్ము గోరు 

వలపు నిలుపరాక వడి(జా(చేదొక గోరు 

చలిపట్టి వేరొకతె జగడము దీనే గోరు 

బలిమి పంతానకుపచరించేది గోరు ॥1ధావ॥ 
శిరసువంపులలోని సిస్ధలు వాసేది గోరు 

సరి. బరవళములెచ్చరించు గోరు 

వొరసితే గురి నేసు నుబ్బుంగవణపు గోరు 

సరసమాడే వేళ చవిరేంచు గోరు ॥భావ॥ 
సమ్మతించకుం పే( దా(కి జంటకు లో(జేసు గోరు 

ఫమ్మి మనసుకు! జలివాపు గోరు 

దిమ్ముల వయోమదము తెలియని సాక్షి గోరు 

కొమ్మ థ్రీ వేంక పేశతో, గూడే యిక్కున గోరు. ॥భావ॥ 157 


పొడీ 


నేనెణ(గనా వోయి నీజొడలు 
లేని మరు(గులు వెట్టి కాననీవు వలప్పు ౪పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు రి 


యింతింజూచి యారూపే య (యె ?) దలోన, బెట్టుకొని 
చెంతనున్న సతులను( జి త్తగించవు 
మంళతనాననాడిన మాటలు దల(చుకొని 
వింతవారిమాటలు వీనులంబెట్టవు 11నేనె॥ 


యెదుటనే ఆపెనవ్వు యెగపోసి దిగపోసి 
కదినెందరు నవ్వినా గను(గొనవు 
మొదల గూడినథావములకు లోలో జిక్కి 
సుదతులెందరంటినా సౌ. పులం గర(గవు ॥నేనె॥ 
ఘనమైన చన్నుల కా.గిలి యిప్లే మరిగి 
పనిగొన్న తమకొన (భమతివి 
యెనసితివిటు నన్న యింతలో శ్రీ వే.కటేళ 


ననుపుపసతుల సన్నలకిచ్చగించవు. ॥నేనె॥ 156 
దేసాక్షి 
ఏమని వుండునొకో యీతని మనసులోన 
వేమరు( జెబులు విన్నవించరె మీరై నను ॥పల్లవి॥ 
యు య 


పంతమున( దను( జూచే పరాకున నేను 
మంతనాన( గా(గిలించ మజచితిని 
సంతసాన మాంటలాడే సంబురముతోడనే 
యింతలో ముత్యాలఆరతెత్త మజచితిని ॥ఏమ॥ 


ననుపున దనతోడ నవ్వేటి వేడుకనే 

మనవి. బ్రియము చెప్ప మజచితిని 

చెనకి పెండిపీ(టపె నేసచలే సందడినె 

గ యా ఉంి 

"పెన(గి మోవివిందు 'పెట్టమజచితిని ॥1ఏమ॥ 
వొఅగి తనవద్దం గూచున్న మందెమేళాననే 

మఅ(గుగ( దెరవేయ మజచితిని 
౪0 7.౬7 


రి 


భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మెజీ(గి (శ్రీ వేంకపేశు(దేలె నన్ను మన్నించి 
నెజివ్వైన గురుతులు నించ మఅచితిని, 


ధన్నాసి 
ఒక్కటి విన్నపమే వున్నమాటలి(కనేల 
యిక్కువతో రచుణునికెరుంగించ( గదవే 
యెడమాటలాడేనంపే యెందా(కా( దిరుగవచ్చు 
నడుమ దనచి త్రము నాభాగ్యము 
తడయక చూచేనంపే తనివి యెంతటం గల్లు 
చిడిముడి నాచనవు చెల్లించుమన(గదే 


యెలమి( బెన(గేనంపే యెంతట దీరీనాస 
బలిమికొ(డు తాను ధాదును నేను 
వెలయ బిలిచేనం'పే వేళ యెట్టుగా( దెలుసు 
తలకొని ననుని స్టే దయ(జూడుమనుమీ 


- వెసం బెండ్లి యాదేనంపే వేడుకకు విలువేది 


వసమాయ దానాకు వలపు నాది 
యెసగి (శ్రీ వేంక పేశుండేలె నన్ను దూరనేల 
పొసంగ నన్ని/ని స్టే భోగించు మన (ని వే. 


సామంతం౦ 
సందు సురడీవలపుల జాజరకా(ండ 
యిందరిపై నడియాసలేల చూ పేవయ్యా 
వరుసకు వచ్చినాపె వద్దనే వుండంగాను 
' బురుగు పొరుగులాపె యేకారంగాను 


సరి గానుకిచ్చినాపె సారెకు. జూడ(గాను 
గొరబుగ నన్నునేల కొంగువశ్చేయ్యా 


॥ఏమ॥ [150 


పల వి॥ 
రా 


॥ఒక్క॥ 


॥ ఒక్క్ల॥ 


॥ఒక్క॥ 100 


॥పలవి॥ 


॥సందు॥ 


శృంగార సంకీర్తనలు 1) 


సన్నలు నేసినయాపె సముకాననుండ(గాను 

కన్నుల మొక్కినయాపె కాచుకుండ(గా 

కిన్నరమీంట్లయా పె గిలిగింతలు 'నేయ(గా 

చిన్నదాన నాపై నేల చేయిచాంచేవయ్యా ॥స౦మ॥ 
ఇంటిలోననున్నయాపె యెదురులు చూడంగాను 

జంటమై సెండ్రాడినాపె సాదించంగాను 

నంటున శ్రీ వేంకపేశ నన్ను నీకాంగిటం గూడి 


ఆంటి ముట్టి నన్నునెంత ఆచరించేవయ్యా. ॥1సందు! 16! 
పొడి 
బౌనే ఇది జాణతనమందుకు నేమెచ్చితిని 
నానోర( బలికేనం'పే నవ్వు వచ్చీం గాని సల్ల వి॥ 


కానుకగా తనకు నే(గప్పురమంపితినని 

ఆనవాలు చెప్పిషం పీనందుకేమే 

పూని తా వలచినట్టి పొలంతి( దోడితెమ్మంపే 

దీనికి నేనియ్యకొని తేరాదు గాని ॥బౌనే॥ 
అడరి సొమ్ములిద్దరమ స్టే మార్చుకొంటిమని 

అఆడియాలమిచ్చి పంపీనందుకే మే 

తడవి యేమైనాను తనకును నాపెకును 

యెడనెడ( బండుండ. జోటియ్యరాదు గాని ॥బానే॥ 
రంగుగ నే. గూడినట్టి రహస్యపు వేళదని 

ఆంగప్పగురుతు చూపీనందుకే మే 

యింగితాన 0 వేంక 'పేశు(డాకె తన పొందు 

కంగవించి సాకిరై తనకనరాదు గాని. ॥బానే॥ 10 


12ఓవ రేకు. సాొమంతం 


తనతో పంతములాడేదాననా నేను 
పనులు పదిమారులు పచరించేవా(డు ॥పల్లవి॥ 


100 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వాడికమాటల.. జొక్కి వలకు లోనై నవాండు 
వోడక రాళ్ళు దేలించనోపినవాండు 
శాడతో భూమెల్లా ముకుచాయనె యేలినవాండు 
వేడుక. గంబసూత్రపు వేసాలవాండు 


పసలేని యాసలకు బయలువా(శేవా(డు 
ముసరుకొన్న చలాల ముని(గేవాండు 
సుసరాన నమ్మలేక సొంట్లు సోదించేవాండు 
ముసలి గన్యకంేసి 'మోహించినవా(డు 


వెనక ముందరనేసి వెలందుల( గూడేవా(డు 
కనుసన్నల. దిరిగే కలికి వాండు 
అనిళశము శ్రీ వేంకటాద్రిమీదటివా౦డు 
నను( గూడి నెలకొన్న నయగారివాండు. 


శ్రీరాగం 


అందమాయనయ్యనేడు అన్నిటా నీవిభవాలు 
చందప్పురతులై నవి సంబంధాలు 


కోరి నీమౌహపుసతి గుబ్బలవలెనున్నవి 
పోరచి నీపెండ్లి లోని బూజగుండలు 
చేరి యాపె కుమ్మరించే సిగ్గువలెనున్నది 
వేరె యిద్దరినడుమ వేసిన తెర 

ననిచిన యీలేమనవ్వువలెనున్నది 
మునుకొని నీశిరసుముత్యాల సేస 
చొనిపి యెదురుచూచే చూపులవలెనున్నవి 
ఘనముగా వేసుకొన్న కలువలదండలు 


జోడుగా( జెలియిచ్చిన సొమ్ములవలెనున్నవి 
కూడిన వేళ నీమేని గోరొతులు 


॥తన॥ 


॥తన॥ 


॥తన॥ 1600 


॥పలవి॥ 
ఛి 


॥అంద॥। 


॥అంద॥ 


శృంగార సంకీర్తనలు 


యీడుగా శ్రీ వేంక పేళ యేలితివి నన్నుని ప్రై 
వేడుకవలెనున్నది విందుల నీమోవి. 


బౌళి 


ఇందా(కానెర(గనైతి నీవుపాయము 
కందువలంటినప్పుడు గాక లోసానటవే 


అడరి యెవ్వతోయింటికరిగే వేళ విభుని 
వడి. జేపట్టి తీసితే వచ్చీన పే 
బడినే యరిగి యాకె( బచారించి యాన వెట్టి 
కడుబలిమి( గూడిన(గాక వీ(డబ్బునపే 


నలువంక సతులతో నవ్వులు నవ్వేటి వేళ 
పలుమారు బిలిచిన( బలికీనపే 
యెలయించి వొక్కనినె యేకతమునకు. దీసి 
యెలమి( జన్నులనొ త్తకితలండు చిక్కునకే 


అత్తలవిందియ్యకొన్న యట్టి శ్రీ వేంక పేశుండు 
ఎలి _ ట్‌ 
పొత్తులకు( బిలిచితే భుజించీనపే 
ది త్తితో( గూడితి. దనపచ్చడము ముసు(గిడి 


101 


॥అంద॥ 1864 


పల వి॥ 
ఉం 


॥ఇందా॥ 


॥ఇందా॥ 


కొత్తయింత సేయక తానే కొంకు దేరునటవే (నపే?). 1ఇందా! 165 


ముఖారి 
సుదతి సింగారాలు చూడరమ్మ చెలులాల 
మదనుబలాల బూరుమలయవల నెను 


.జక్కవలె చన్నులై జంటవాయకుండ(గాను 
పక్కన గొండలతోడి పంగెమే(టికే 


నిక్కిచందురు(డే మోమై నిండుంగళలు దేరంగ 


పుక్కటనద్దముతోడి పురుడే(టికే 


॥పల వి॥ 
ఉంి 


॥సుదతి॥ 


102 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తుమ్మిదలే తురుమై తోదోపులాడ(గాను 

సమ్మతి జీ(కటితోడి సడ్డయేంటికే 

నెమ్మదిని' సింహమే నెన్నడుమై వుండ(గాను 

వుమ్మిడినాకసముతో వుపమేంినే ॥సుదతి॥ 
చిగురులే పా మురై చెలుగములు చూపంగా 

పొగపంద ”"రలగలో " *డేంటికే 

అమలా త్‌ ఫ్రీ వేలం సేచండు గూడె 

తగునంటానెవై్ననానదాలు చెప్పసేంటికే. ॥సుదతి॥ 160 

యై 
పొడీ 

ఏల కొంగువ ప్టేవు యెమ్మెకా(డా 

నీలాగులిట్లానా నీటుకా(డా పల వి॥ 
గొల్లచల్ల నెత్తిబెట్టుకొని నీకునమ్మరా(గా 

౧౧ గొ ఎత టి 

చల్లులాడే వేమోయి జొజరకా(డా 

పుల్లలనొప్తిన పచ్చి పునుంగు గని తే(గాను 

వళ్ళ (ల్ల నాకేల పూనేవు వుదుటుకా(డా ॥ఏల॥ 
పదిలాన( బాలపండ్తు పయ్యెదలో( గొంటా రాగా 

అఆదేల పిసికేవోయి ఆగడీండ 

పొదల పువ్వులుగోసి పొత్తరగట్టుకుండగా 

వెదచలుదురా నాపె వేసాలవా(డా 1॥ఏల॥ 

న. రా 

వొలిసి పులిజూజము వొడీ(గట్టుకొని రాగా 

అలరి నన్నాడించేవు అందగా(డా 

యెలమి శ్రీ వేంకపేళ యేలితివి నే మొక్కగా 

అలమేవు రమ్మటినాసోదకా(డా. ॥ఏల॥ 107 

బౌళి 

అన్నిటా 'భాగ్యవంతుండవపుదువయ్యా 

పన్నినందుకల్లా వచ్చు భామ నీకునిపుడు ॥1పల్లని॥ 


శృంగార సంక్షీర్తసలు 


పడంతి మోహరసము పన్నీటిమజ్జనము 
కడలేని యాపెసగు కప్పురకాపు 
నిడుదకన్నుచూప్పులు నించినతట్టుపును(గు 
తొడి(బడ సులభాన దొరతకె నీకిపుడు 

కామిని కెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి 
ఆముకొన్న మోహకళలాభరణాలు 
దోమటిమాటలవిందు ధూపదీపనై వేద్యాయ 
కామించినటువరెనె కలిగె నీకిపుడు 


అల మేలుమంగనవ్వులంగపు పువ్వుదండలు 
కలసి వురాన నీకే కట్టినతాళి 
చలపట్టి యీకెరతి సకలసంపదలు 


యిలనబ్బె శ్రీ వేంక'పేళ నీకు నిపుడు. 


120వ రేకు. (శ్రీరాగం 
ఇట్టి నిన్ను నుతీియించ యెవ్వరితరములయ్య 
నెట్టన . పెక్కురూపాల నెలవ్వై నీవుంటివి 
నిక్కి దేవున్న ముత్యాల నీపై వసంతమాడ(గా 
చుక్కలలో చంద్రుండవై చూపట్టితివి 
రా ట్‌ 
గక్కన మజియు వడగండ్ల వానలతోడి 
'మిక్కుటపు తొలుకరి మేషుమవై యుంటివి 
నిగుగల ముత్యాలు నెలంతలు చల్ల (గాన. 
గరి హి 
బుగ్గలతో వారా( బోలితిని 
అగ్గమై ఆప్పటినీఅంగములనంటితేను 
తగక [బహ్మాండాలు ధరించినట్టుంటివి 
లి టి 
తడవెలమేల్మంగ ముత్యాల సేస చల్ల (గాను 
పొడము మొగ్గల సురపొన్న( బోలితి 


[100 


1 అని ॥ 
ర. 


1 అన్ని॥ 


॥అన్ని॥ 100 


॥1పం వి॥ 
న. 


ఇట్టి 


1ఇట్టి॥ 


104 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కోడ(గి థ్రీ వేంకపేళ శ్రమ్మరనెంచి చూచితే 
వడియు నురుగుల కవ్వపు(గొండ6 బోలితి. 


క్ర న్నడగొళ 


ఎట్టు నమ్మి పొందులు 'నేసేరింతులు నీతోను 
మ బ్జైరి(గి నీవై యిప్టే మన్నించపలె( గాక 
తొల్లి టిమాటలకు(గా తొడరి సూడువష్టేవు 
మల్లాడి రాతికి మావమల సేవు 
చుల్ల రీండవై యెఎదైనా జొర(బారేవు కెరలి 
పల్ల టీండవై పడుచుపనుల' దిరిగేవు 
పిన్నవా(శవై యుండి పెచ్చుపెరిగేవు సారె 
కన్నవారితోనెల్లా కలహించేవు 
పన్నియా(టదానిచేత బాస నేయించుకొ నేవు 
సన్నల( బక్షపాతాన సాము సేయించేవు 
బతిమాలించి మతులు భమయించ' జే సేవు 
రతికేళినే కడు(గరాళించేవు 
ఇతవై శ్రీ వేంకపేళ యేలితివి నన్నుని ప్ర 
చకురతల వలపు సారించేవు. 
వరాళి 
మేరమురి నడచితే మెలు.(3లేల మానేరు 
నేరుప్పలు కన్నవారె నెరపకుండుదురా 
వుద్దాలు వెస్టే యాపె వూడిగదము సనేయంగాను 
వొద్దం గూచుండుమనుచు నొడిద స్టేవు 
కొద్దిమీరనదిచూచి కుంచెవేనే ఆపెవచ్చి 
వుద్దండాన( గూడుమం పే వోపననవచ్చునా 


ఇట్టి (0 


॥పలవి॥ 


1 ఎట్లు॥ 
ట్‌ 


ఎట్లు! 
ట్‌ 


॥ఎట్లు॥ 10 
ట్‌ 


॥పల వి॥ 


॥ మేర॥ 


శృంగార సంకీర్తనలు 


గొడుగువ ప్టేయాపె కోరి బత్తినేయంగాను 

కడు( బాదాలొత్తుమని కా(గలించేవు 

అడరి యీసుద్దివిని ఆడపముసతి వచ్చి 

తడవి మోవడిగితే దాయకొనపచ్చునా 
సురటి పిసవేయాపె చొచ్చి కొయవునేయంగా 

తెరవేయి (యు?) మని కూడి మరిగించేవు 

ఇరవై (శ్రీ వేంకపేశ యిందుకే నేనిటు వచ్చి 

గరిమ బెండాడీతి కాదనవచ్చునా. 

ఉం 
శ0ంరరాభరణం 

ఏ(టికింకా నీవిభునినేల దూళశేవే 

గా(టపు మదమునను గరిసించనే(టినే 
కస్గలేని జక్కవలు ఘనాలని పొగడితే 

సిస్థవడనేమిటికే చెలియ నీకు 

నిస్తల తుమ్మిదలను నెట్టుకొని మెచ్చితేను 

లి ట్‌ 

తగ్గి బొమ్మజంకెనల తాటించ నే(టిరే 
అడవిలోని సంహమును అట్టె చేతంబిట్టితేను 

గుడిగొన నాయకుని. గొసరనేలే 

తడవి లే(దీగెల మొదళ్ళు గోరనొ త్రితేను 

వుడిగుడిగి నీపెవవుల( దిట్టనే(టికే 
ఆర(టులు( జిగురులునాసపడి చూచితేను 

'నెరవృతోడుత( దెరవేయనే(టికే 

అరిది (శ్రీ వేంక పేశుండల మేల్మంగవు సిన్ను 

సరవి( గూడెను యింకా సాదించనే(టికే. 

నాదరామక్రీయ 

చూడనొక్కండవుగాని సుద్దులెన్నైనా( గలవు 

వేడుకలు దెవారె వెలందులిందరికి 


100 


॥ మేర॥ 


॥మేర॥ 17! 


॥పఐవి॥ 


1ఏ(టి॥ 


ఏంటి 172 


॥పలవి॥ 
యి 


106 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఒక్కనీరూపమేకాదా వూరివారెల్లా జూచితే 
“పెక్కులై మనసులో బెనగొనేది 
వుక్కున నీవాడినమాబొక్క పే' కాదా యిందరి 
వెక్కసపువీనులలో వింత వింతలై నవి 

చేసిన నీసన్నేకాదా చెలులమర్మములకు 
ఆసకొలిపి మోహాలంటించినది 
పోసరించి నీమోవితీపుదేకావా గొల్లెతల 
వాసుల. నోరూరించి వలల! బెట్టినవి 

నెలవి నీనవ్వేకాదా చిమ్మి రేంచి యింతులకు 
పలకలు మేనుల బొడమించేది 
వెలయ నన్నేలితివి (శ్రీ వేంకటేశ యిదె కాగా 
కలయికలిందరికి కాంక్షలురే(చినది. 

హిజ్జిజి 

ఎంత చనవిచ్చితివి యీపెకు నీవు 
వంతులకు వట్టివళావళ్ళు సేసీనిపుడు 

పవళించి నీవుండ(గా పడ(తికొలువులోన 
చెవిలోన విన్నపాలు సేసీనీకె 
తవిలి యొకతెపై పాదము నీవు చాంచంగాను 
తివిరి వేళ్ళ చిటికె దియ్యవచ్చీ నీకును 


వెలందులచే నీవు వీణె వాయింపించుకో(గా 
కిలకిల నవ్వు నవ్వి కెలసీనీపె 
నెలవుగా. గప్పేరము నీవొక తెకియ్యంగాను 
తొలుత నడుముదూరి దోసిలొ గ్గీనిపుడు 


అడపప్పటింతిచేత ఆకు నీవందుకో(గాను 
వెడ(గు(దనాన తెర వేసీనీపె 


॥చూడ॥ 


॥చూడ॥ 


॥చూడ!॥ 17/8 


॥పల వి॥ 
ఉం 


॥ఎంత॥ 


॥ఎంత॥ 


శృంగార సంకీర్తనలు 107 


అడరి (శ్రీ వేంక'పేళ అంతలో నన్నరితివి 
బడివాయక తాను నీపానుపెకే నిపుడు. 1ఎంత॥ 17/4 


న చేకు. ఒ,వాభరణం 


గాననచ్చె నీసుద్దులు కడలనున్నవారికి 

ఎనతియ వయ్యా మేమునందుకు మెచ్చేము ॥పల్లవి॥ 
చిలుకపలుకులకు చెవులొ గ్గియారించేవు 

జలజాక్షిమాటలతో సరివచ్చెనా 

తలుకొత్త (త్తు?) తుమ్మిదల( చప్పక చూగేవిట్లై 

యెలమినా కెకొప్పుతో యీడువచ్చెనా ॥కాన॥ 
చెంది జక్కవలమీ(ద( జేతులు చా(చేవు నీవు 

యిందుముఖిచన్నులతో నీడువచ్చునా 

విందువలె హంసలవెంటవెంట( దిరిగేపు 

పొంది ఆకెనడపుల సోలికాయనా ॥కౌన॥ 


బంతి( జెకోరముల. దప్పక చూచేవీరీతి 
కాంతకన్నులతో. దారుకొణ వచ్చెనా 
యింతలో శ్రీ వేంంపేళ యేలితివి నన్నుని పై 


వింతి నావలెనాకె గోవిలపాట వాడెనా. ॥కౌన॥ 175 
మాళవి 
వట్టి దీమసములేలే వనిత నీకు 
గుట్టుతోడి నీగుణమక్కున( బోసి చూసేవా ॥పలవి॥ 


ఆగ్గలపు(దమకాన ఆతడు వీడెమిచ్చితే 
వొగ్గి పిడికిట. బట్టుకుం (కున్న ?) దానవేమే 
గి బి 
సిగ్గులీవేళనే(టికే వెలవుల నవ్వులేరే 
కగి యీతనిమా(టకు( గాదన(/1లవా ॥వటి॥ 


108 థీ తాళ్లపాక అన్నషూచార్యుల 


కడగి నీవేలనుంగరమాత(డు వెట్టితే 
వొడిలోన( జెయివెట్టుకుందాన వేమే 
వెడవెడమోనాలేలే వేసాలు చూప(గనేలే 
తొడరి యీతనియాన తోయంగ6 గలవా 

థ్రీ వేంకపేశుండు నేస శిరసుపై( జల్లి తేను 
కూవగా( గొప్పులో దా(చుకొనేవేమే 
యీవేళ నన్నేలి మజి యీత,డే నిన్నునేలె 
సోవలనీతని మోవి( జొక్కకుండ(గలవా. 


పొడి 
ఇదిగో నీతగవెల్లానిందులోనే కానవచ్చె 
వుదుటు కోడెకాని వోజ యిట్టిదయ్యా 
భూములెల్లా. జాటించి పూవుదండ మెడవేసి 
(ప్రేచుముతో నిన్నాకాపె పెండ్ల్రాదెను 
ఆ మేలెర(గవద్దా అప్పటి. బెండ్లాడితివి 
యేమయ్యా మగవానికేడ పాపెయ్యా 
నయాన బందెమువేసి నడుమ మేనపడుచు 
ప్రియపడి నిన్ను నిష్టై పెండ్లాడెను 
(క్రియ దెలియక వేరే కెలనం బెండ్లాడితివి 
నయగారిపతినెట్టు నమ్మవచ్చునయ్యా 
వున్నత. బుట్టినప్పుడే వురము పై నెలకొని 
పిన్ననా(డె నిన్నాకాపె పెండ్లాడెను 
నన్ను, బెండ్లాడితివి నంటున శ్రీ వేంక పేశ 
యిన్నిటా వేడుకకొని కేడ నేమమయ్యా. 
గుండక్రియ 
తొలుతనే వలచిన తొయ్యలి నేను 
మలసి నిన్ను( గాదని మారుకొనవచ్చునా 


॥వటి॥ 
వ! 


॥వటి॥ 176 
టి 


॥పల వి॥ 


॥1ఇది॥ 


ఇది! 


॥1ఇది॥ 177 


॥పల వి॥ 


శృంగార సంకీర్తనలు 
వేడుకతో నీమాటలు వినేదే మేలుగాక 
4 జోడుగూడ. నందు( గొంత సోదించనేలా 


వీడెము చేతికిచ్చి తే వేసుకొనుపే కాక 
వూడిగము నేనే చెలివొడి( బెట్టనేలా 


ననిచి నీసేంయతలకు నవ్వేదే మేలుగాక 
చెనకి యింతేసి గరిసించంగనేలా 


మొనసాదము చాంచితే మొక్కేదే తగవుగాక. 


'పెనంగి అపె బటువుబిల వెటనేలా 
ట్‌ ౧) టట 
గుట్టుతో నీసన్నలకు( గూడేదే మేలుగాక 
వట్టి సిస్టుతో. దలవంచ(గనేలా 
యిస్పై (శ్రీ వేంకపేళ యేలితివి నన్ను నేండు 
ట శ 
బెట్టి (ట్టు ?) మోవితేనిచ్చితే పెరంబెబ్బనేలా. 
మ టబ 
శుద్రవస౦ంత౦ 
థఖ 


ఇంతి( గరుణించవయ్యా యేల దేంచేవు 
చెంతనుండి నీకు బుద్ధి చె ప్పేటివారమా 


చన్నుగుబ్బల మదము సమరతినై తే గాక 
కన్నుల( జూచినఎతనే కాంక్షదీరునా 
కన్నెపాయపు సిసలు కలయికలనుగాక 
విన్న వినుకలినే విడిపించవళమా 


జవ్వనములో బిగువు సాములునేసిన( గాక 
నివ్వటిల్లు మాటలం దనివి దీరునా 
మవన్వపుమాయలగుట్టు మచ్చి కెచే(తల( గాక 
నవ్వినమాత్రములోనె నలి మాన్నవళశమా 

గరిమ చేతులకసి కాంగిట( గూడిన( గాక 
సరసములాడితే నాసలు దీరునా 


[100 


॥తొలు॥ 


॥తొలు॥ 


॥తొలు!॥ 178 


॥పలవి॥ 
లొ 


॥1ఇంతి॥ 


ఇంతి! 


110 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సరి నిష్టే యేలితివి. సతిని (శ్రీ వేంక పేళ 
తెర వేసికొన్నంతఠత నే తెలియంగవళమా. 


శిదరామ క్రియ 


ఇంతబా(తిపడేవానినేల మాకు దక్కరించ 
చెంతనిదే వెన్నచిట్లి, జిక్పెండేసి వలపు 
టబ టి 


చేలకొంగువట్టితి సి (తీసి సి?) స్రవడంగా మానము 
వాలుక రెప్పలు వంచి వంచి చూచేవు 
ఆలదొడ్డీవారము నేమంఠేసి యెజంగము 
పాలదుత్త దుత్తెండేసి పట్టనయ్య వలపు 

పెల్లగ జేతులువాపి పెన(గగానె గుబ్బలు 
కొల్ల లుగా( దేతంబట్టి గోర గీరేవు 
గొన్లెతలమెజంగము గొప్పజాణతనములు 
చల్లదుబ్బ దుబ్బెండేసి చల్లేము వలప్పు 

కాయపునుదము గార(గానె (శ్రీ వేంక పేళ 
సోయ(గాన( గూడి మరి సోదించేవు 
నేయమ్మేవారము నవ్వనేరము పో నేమిదె 
చేయిచాంచు పెరుగుచిప్పం జస్పెండేసి వలపు. 


101వ రేకు. భూపాళం 
ఏబాసకియ్యకొనే నే యిప్పుడు నీవు 
వాబిలిమిమాటల వాదుకోప గాని 
నెట్టన నీవు నన్నోడే నిందలెల్లా. దప్పదని 
చుట్టి మరుగుడి వాసి చొచ్చి వెళ్ళేవా 
నట్టనడుమ నేనైనా ననలయలుగులను 
కిట్టి నానిజము' మించ గెలిచే గాని 


॥ఇంతి॥ 10, 


॥పల వి॥ 
గా 


॥ఇంత॥ 


$ఇంత॥ 


॥1ఇంత॥ 1800 


॥పలవి॥ 
లొ 


' 4ఏబా॥ 


శృంగార సంకీర్తనలు 


ఆలాగువాండ నేనని చిలుకజోదుల 
వాలు తిరుమిక్కిళ్ళకు (?) వడి నిల్చేవా 
వాలాయించి గేనైనా నావల్ల గల్ల లేక౦డా 
నాలక కంట బలికించే( గాని 

ఇలస6 గపటినని యీపూవు( దేనెనిటను 
నెలకొని నీవు ముని6గి లేచేవా 
కలసితి చేను శ్రీ వేకటపతినిప్పడని 
తొలుత నీచన్నుదిబ్బాలు దొడికే గాని. 

మలహారి 

ఏమి సేనెనే విభుండు యే.టికి వేగిరించేవే 
థామిని మిలపిల్ల ల దాలువోసి పెంతురా 

ఇంతేసి జక్కవలను యేల గూట వేసేవే 
పంతపువా(డమ్ము లేల పారాడించేవే 
కాంతుల యద్దములను కవి నెనంబెట్టనేలే 
వింతగా( దుమ్మిదపిండు విరియించనే6టికే 

చిగురుటాకుల తేనె చింవనేల పో సేవే 
మొగిచి పట్టంగనేలే ముంప్ప(దీ గెలు 
యెగసక్కేనకు బయలేల ముడివే సేవే 
జగతి( గరికుంభాలు సారెకునూ6మయదురా 

బలిమినరంట్లను పక్కన బై( దోయనేలే 
అలమి యంచుల బాతురాడింతురా (7) 
అలమేలుమంగవు నీవాతండు శ్రీ వేంక పేశుం 


రెలమి( గూడితిరి మిక్కిలియే వేడుకలా (7). 


దేవగాంధారి 


కొత్తలు నీచేంతలు గోవిందరాజ 
పొత్తులమగ4€కవై భోగించేవిపుడు 


[11 


॥ఏదా॥ 


॥ఏబా॥ 161 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


॥ఏమి॥ 182 


॥పల వి॥ 
ఉం 


112 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాదములిద్దరిమీ(ద( బంచి వేసి చా(చుకొని 
సోదించి నీవిరుమొని సూదివై తివి 
సాదించి యిద్దరుచేతిసన్నల నిన్నునొ త్త(గా 
౧ నే 
దాదాత వలపుదూఈచే తాసువలెనై తివి 


కన్నుసన్నల నిద్దరికళలు రేంచిరేంచి 
వన్నెసరసములకావడివై తివి 
అన్నిటా నెలవులనవ్వాపెకు నీపెకునిచ్చి 
సన్ని ర0డుచక్రముల బండీ వై తివి 


అండనె శ్రీ వేంకపేళ అదె గోవిందరాజవై 
చండిదీర సిరికి భూసతికి నీవు 
రెండుచేతుల యిద్దరికి( గా(గిలిచ్చియిచ్చి 
కొండుకజమళ పె.డ్లీ కొడుకవు నై తివి. 


శ్రీరాగం 


రమణు(డు చూచు(గాని రమ్మనరె యీవేళ 
తమితోని స్టే దయ దల(చుమీ యనరే 


వదనచందురునిపె వాసనకసూరిదొట్లు 
మ్‌ అణటీ ట్‌ 
చెదరుచున్నది చూడరే చెలులాల 
పదరి రాహువు దన్ను బట్టినట్టి పగదీర 
పదిలాన తా మగుడ( బటినయట్లుండె 
ట్‌ ౧ 
చల్ల (గా జెలి చెక్కల! జల్లిన కప్పురధూళి 
జల్లన రాలీ( జూడరే సతులాల 
కొల్లలుగా నయనచకోరములు వెన్నెలలు 
వొల్లనె తనిసి వెళ్ళనుమిసినట్లుండె 
| గా ఉి 
తుమ్మి(దగుంపువంటి తొయ్యలినెరుల రాలి 
కమ్మవిరులు చూడరే కాంతలాల 


॥కొ త॥ 


॥కొత॥ 


॥కొత॥ 100 


॥పలవి॥ 
న. 


॥రమ॥ 


॥రమ॥ 


శృంగార సంకీషనలు 


కొమ్మ శ్రీ వేంక పేశుని. గూడిన రతికి మెచ్చి 
తమ్ము(దామె నిండువసంత మాడినప్లుంచె. 


శంకరాభరణం 


పొంచి నాచన్నులం పేవు పోకముడి జారించేవు 
నించే నీపొందులకు నేఘూ. బై కొనరా 

ఇందరు సతులలో నాయెచ్చుకుందులు చూడవు 
సందడి. గాలుదొక్కేవు సారెసారెకు 
చందమైన సీపాదము సంతముద్రకోలాయ 
యిందుకు గేనూ లోనై యిరవుకోవలెనా 

జంగిలికాంతలనెల్లా సంగతుతెంచక సీవు 
యెంగిలిసేసేవు మోవి యేకముగాను 
పుగించ నీనోరు బం దెయెన్టుమోరాయ 
కంగులేక కదుప్తనం గలప(గవతెనా 


కొలువుకాంతల నల్లా కొంకళ (శ్రీ చేంక పేశ 
కలగొన నీవురాన6 గా(గిలించేవు 
వలపుల నీమేను చలివందిలినీడాలు 
చెలరేంగి నిన్నుంగూడి నేస చల్ల వలెనా. 

సామంతం 

ఏటికి గేలిసేసేవు యింతినింతలోననే 
తేటల నీమోహానకు తే(యవగాదా 

తియ్యనిమా(టలకు తేంకువతో' జొక్కి చొక్కి 
పయ్యెదవెట్టమరచి భ్రమ'నె( గాక 
నెయ్యిపు నీచేంతలకు నీతో( బెనంగంగాను 
చయ్యన గొప్పతురుము జారెని స్పై కాక 


౪0 7-58 


118 


॥1రమ॥ [64 


॥పల వి॥ 
గా 


॥పొంచి॥ 


॥పొంచి॥ 


॥1పొంచి॥! 185 


॥పల వి॥ 
ఉం 


1ఏ6టి॥ 


114 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నంటున నీవునవ్వే ననుపైన. నవ్వులకు 

అంటి చెక్కుచేత వెరంగందె. గాక 

దంటతనమున నిన్ను( దప్పక చూచినందుకు 

వొంటుచు నిట్టూర్పుల వుసురనెం గాక ॥ఏ:టి॥ 
కందువ నిన్నింతలోనె కాంగిలించుకొన్నందుకు 

మందలించి యిజ్దె మారుమలనె( గాక 

అందుకొని (శ్రీ వేంకటాధిప కూడినందుకు 

ముందుముందు నీకిదిగో మొక్కు మొక్కైె( గాక. ॥1ఏ6టి1 186 

18ఓఎవ రేకు. భ్రెరవి 

ఆడనుండేమి తగవుల ట్టై చెప్పేవు 

నీడల నిన్నియునాయ నీకడమే యింకను ౪పల్లవి॥ 
పలుక(గ నేర్తువు పాదాలు గుద్దనేర్తువు 

సొలసి వాకిలి దెరచుక రాంగదే 

అలుక దీర్చం గలవు ఆయములంటంగలవు 

బలిమి నీపతితొడ పై( గూచుండ(గదే 1ఆడ॥ 
పగడసాలాడు మవు పక్కన నవ్వింతువు 

మొగము చూపీతనికి మొక్క(గదవే 

పొగడుదువిచ్చెరింగి పొద్దులు గొంతవృత్తువు 

మగని ముసు(గుదీసి మంతనమాడ6గదే ॥ఆడ॥ 
వీడెము చేతికిత్తువు వెరపులు వాపుదువు 

తోడ బెండ్రి కూ (తురవై తొక్కవే కొలు 

యీడనె శ్రీ వేంక పేశండింతలోనె నన్నుంగూడె 


+జాడనేనంతెర(గను సరసమాడ6(గదే. ॥1ఆడ॥ 187 
గుండ్యక్రియ 
అందరు సంతోసించేరు యళోదష్ము వినవమ్మ 
కందువైన బిడ్థని( గంటివోయమ్మా పల్ల వి॥ 


1 


శృంగార సంకీర్తనలు 110 


వనకేలి నేయ(బోతే వచ్చి మాకులెక్కీని 

యెనసి జలకేలిలో యీ(దులాడీని 

మునుపె మాకంటె మంచముపై(దానె పంప.౦కీని 

ఘనుచైన యీకృష్ణుని( గంటివోయమ్మా ॥అంద॥ 
అంగడిబేరముగొంపే అమ్మవచ్చీ( దానె మాకు 

ముంగిటనాల( బిండితే ముంతవట్టీని 

సింగారించుకొన(టోతే చీరగట్టవచ్చీ(వానె 

కంగుదేరిన బిడ్డని. గంటివోయమ్మా ॥అంద॥ 


కంచము మొదలనుంటే( గడియెత్తి పొ (త్తీంటొ 7) త్తునను 
కొంచి కన్నుమూసితేను కూడీ( గాంగిట 
యెంచంగ శ్రీ వేంకటాద్రినిరవై యాడేయట్టి 
కాంచనమువంటి బిడ్డ, గంటివోయమ్మా. ॥అంద॥ 188 


నాట 


పతి( బాసి విరహాన భమయకువే నిన్ను 
మతకాన6 దమిరే(చి మన్నించె నితండు పల్ల వి॥ 


నిండుంబున్నమగదే నీమోము _ నేండు 
యెండలే(టికి నాయ యీవెన్నెల 
కొండలే కదవె బాగులచన్నులు -యీ 
గండు(గోవిలకూ(త కారించీనటవే ॥పతి॥ 


కలికి బింబఫలముగదె నీమోవి 
పలుకు( జిలుకలకేల పగలాయనే 
అలులే తురుముగదే అదె నీకు 
వలరాజు విలునారి వడి(బెట్టీనటవే 1పతి॥ 


మెలు(గు(దీగె గదే మేను నీది 
నెటింబూవుటమ్ములేల నెగులాయనే 


[16 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


గుజీ (శ్రీ వే.కపేప(డు కూడె నిన్ను 
తజితో మున్నిటిసుద్ది దలంపించీనటవే ॥పతి॥ [80 


సామంత౦ 

ఆప్పటినుండి సిస్ట్‌తో నవ్వలిమో మైవున్నది 

చెప్పరాని (ప్రియమెల్ల( జెప్ప౦గదవయ్యా ॥పలవి॥ 
వోపనన!(గానె నీవు వొడివట్టి తీసెతివ 

పూపచన్నులు విసికి పొదిగితివి 

కోపగించుకొన(గా నే కొనగోరనూ(దితివి 

ఆపడథ(తిని(కరైనా నాదరించవయ్యా ॥అప్ప॥ 
చేతులెత్తి మొక్క(గానె చెనకితివి మర్మము 

యేతున( బెన(గి అలయించితివి 

కాతరించి తిట్ట(గానే కా(గిట విగించితివి 

ఆకుమగా మాటలాడి ఆవరించవయ్యా ॥1అప్బ॥ 
చాలు(శాలునన(గా నె సంగడి( బెట్టుకొంటివి 

యీలీల శ్రీ వేంక పే॥ యేలువొంటివి 

మూలనున్నయాసెనంత ముంగిటను వేసితివి 


ఆలిచేల రట్టు స సేవాదరించవయ్యా. ॥అప,॥ 100 
ట్‌ ల ౪ 
పొడి 


నేరుచుకొంటివే మేలు గేండే యింతేసి 

మేరమీరి సేసినదే మేలుబంతిగాదా ॥పల వి॥ 
నేనారనితో నవ్నితే నీవేమనేవే వోసి 

కానీవే అన్నియుని(క( గనుకొ నేవు 

దానికేమే మాటలేల దగ్గరి రావే వోసి 

మెనము సూంమౌనపే మాప్పదా(కాను ॥నేరు॥ 


శృంగార సంకీర్తనలు 


కౌంతునికి నేమొక్కితే కావనేవకే వోని 
యింత. బలవంతురాలవెందు వొట్యేవే 
సంతములన్నియునేరుపరచేలే వే గోస 
యెంతతొండమున్నా దోమ యేనుగవునకే 
శ్రీ వేంకపేకుండు గూడే చింత నీకేలే వోసి 
శైవళము తొర్లేనాకు( గదే ఇతండు 
రావే ఆక్కచెల్లెండ్రము రవ్వమైతిమే వోసి 
నీవు నీరడిచితేను నేండు రెండొనటవే. 
శ్రీరాగం 
తిరువీఘుల మెరసీ దేవదేవృండు 
గరిమల మించిన సింగారములకోగను 
తిరుదండెలపై నేగీ దేవృండిదే తొలునాంకు 
సిరుల రెండవనాండు శ్రేషనిమీంద 
మురిపేన మూ(డోనాండు ముత్యాలపందిరి క్రింద 
పొరి నాలుగోనాండు పృవ్వుంగోవిలలోను 
గక్కన నయిదవనా(డు గరుడునిమీందను 
యెక్కెను ఆరవనాండు యేనుగమీంద 
చొక్కమై యేడవనాండు సూర్యప్రభలోనను 
యిక్కువ( దేరును గుజ్జమెనిమిదోనాండు 
కనకపుటందలము కదిసి తొమ్మిదోనాండు 
"పెనచి పదోనాండు పెండ్లి పీంట 
యెనసి శ్రీ వేంక పేశుడింతి యలమేల్మంగతో 
వనితలనడుమను వాహనాలమీ(దను. 


108-వ' రేకు. మలహరి 


ఇరుగుపొరుగువారు యేమందురే 
అరసి నీపై వలపు అందరిపై బూతురా 


117 


॥చేరు॥ 


1నేద॥ 10! 


॥పలని॥ 


॥తిరు॥ 


॥తిరు॥ 


॥తిరు॥ 102 


॥1పల్త వి॥ 
గొ 


110 థీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నిస్టల సీరమణు,డు నీతో మాటలాడితేను 
యెగులు వేరొకతెపె నేలపెస్తేవే 
గ. ర్లు ట్‌ 
వొగ్తుచు నిన్నాతండు వొడివట్లి తీసితేను 
రి ట్‌ 
బగ్గనే నాపెకొంగు పట్టించేవదేమే ॥1ఇరుగు॥ 


తమకించి నిన్నాత(డు తప్పక చూచితే నెడో (1) 
రమణిని దెచ్చి ముందరను దో నేవే 
సముకాన కొనగోర సారెనొ త్త వచ్చితేను 
అమర వేరొకతె మేనటు దా(కించేవే ॥ఇరుగు॥ 


శ్రీ వేంక పేశ్వరుండు చేరి నిన్ను( గూడితేను 
వావిరినా పెకు]ల వంకతువెప్టేవే 
నీవలమేలుమంగవు నిన్నురమెక్కించుకొంకే 
భూవనిత( దెచ్చి అష్టే బుజమెక్కించేవే. ఇరుగు! 188 


బౌళి 


ఓరుపు గలవారికి వోరుచుకొంపేనే మేలు 
యేరితేను మలిగండ్లు యెంయలోను లేవే ॥పల వి॥ 


నారమణనిపై( జాడి నాతోనేమి చేప్పేరే 

తేరకొన నాచేనేల తిట్టించేరే 

గోపమేననుండదంటా గురుతులేమి చూపేరే 

తొరి బియ్యము దంచితే తవుడు వెళ్ళకుండునా ॥ఓరు॥ 
భావమిద్దరికొక్క పే పగలేల పుట్టించేరే 

ఆవేళ నాచే వెంగెములాడించనేలే 

మోవనాడె (డియ?) తనిమర్మములేల తలఃపించేరే 

భావించ రత్నాకరాన. బచ్చిగుల్లలుండవా ॥ఓరు॥ 


గక్కన ఫ్రీ వేంకశేకు. గడునేల నవ్వించేరే 
వొక్క మైతే జన్నులచేనొ త్తించేరేలే 


శృంగార సంకీర్తనలు 


"పెక్కురతులలోనేల పిరివీకు నేయించేరే 
గక్కన నీళ్ళ నీడ గానరాక మానునా. 


(శ్రీరాగం 


తనకే తెలుసునమ్మ తమకపు వేడుకలు 
కొనచూపుల నవ్వీని గోవిందరాజు 


పడ(తులిద్దరు తనపాదములొ త్త(గాను 
నడుమ గొడుకు(గనె నగుతా( దాను 
పొడమి కాంతలకు(గా పురుషుండు బిడ్డ(గన్న 
కొడిమెలు గట్టుకొనె గోవిందరాజు 


'సేదదేరి యీచెలుల చేతిచెమటల( దోంగి 
పాదాల€ గూ(తురు(గనె( బె పె దాను 
గ్గ ర్కజరాా 
ఆదిగొని మగవా(డు ఆండువారికి వేంకై 
సాదు(దనము మోచెనిచ్చట గోవిందరాజు 


పెనగి లక్ష్మీభూముల (ప్రేమపుటంగాలు సోకి 
మనసున బిద్దంగనె మరిగి తాను 
వనితలకు మగడు వరుసకానుప్పుగన 
కొనబు శ్రీ వేంకటాది గోవిందరాజు. 


హిందోళవసంతం 


చేసినట్టు తా(జేనె చేరి నేనూరకుందాన 
యీసులెల్లా మానెని(క యేమనీనే తాను 


తనువుమీ(దటిరేక తప్పులు దిద్దంగరాదు 
మనసులోని నొప్పికి మందులేదు 
కనుచూపుంటో ట్లకు గంట్లు చూప(గరాదు 
యెనసి యింకా నాతో యేమనీనే తాను 


110 


॥1ఓరు॥ 104 


॥పలవి॥ 


॥తనకే॥ 


॥తనకే॥ 


॥ళనకే॥ 1905 


॥పల వి॥ 
న! 


॥చేసి॥ 


120 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొగములోపలికళ మూసి దాంచిపెట్టరాదు 

చిగురు. గోరికలలో చేంగలేదు 

నగవులవెన్నెలలు నాములు చూపకపోవు 

యెగసక్యములు గావు యేమనీనే తాను ॥చేసి॥ 
చిత్తములోపలి సిస్ట చేతంబెట్టి చూపరాదు 

కొత్తజవ్వనమునకు గురుతులేదు 

హత్తి శ్రీ వెంకపేశుండు అందుకే తా నన్ను(గూడె 


యిత్తల యీవలప్పులకేమనీనే తాను. ॥చేసి॥ 106 
పొడి 
ఏల నీవు సిస్గవడే వింతలోనను 
మేలిమియిల్లాల నీకు మించి నేనేకాదా పల వి॥ 


ఎక్కడ దిరిగినా మాయింటికే వత్తువు నీవు 
తొక్కుమెట్టాడి నిన్ను దూరనే(టికి 
పుక్కట తుమ్మిదకును పువ్వులెన్ని కలిగినా 
తక్కినచుట్టపు పొందు తామరే కాదా ॥ఏల॥ 
తలంపు నీకేడనున్న తనువు నాపై వేతువు 
చెలరే(గి నిన్ను రట్టు నేయనే(టికి 
సొలసి చల్లగాలికి చో 'బైన్ని గలిగినా 
న్‌ యం 
మలియః బేరైనచోటు మలయా(దిగాదా ॥ఏల॥ 
నింద నీకెంత మోచినా నీవె నన్ను( గూడితివి 
కందువ నీగుణాలు పొగడనే(టికి 
యెందరు శ్రీ వెంక పేశ యింతులు గలిగినాను 
యిందిరను నీయిల్లు నా యెదలోనె కాదా ॥ఏల॥ 197 
సౌంషం. 
వ. 
థ్రీ వేంక పేశ్వరునికి చెలి యలమేలుమంగ 
వోవరిగా నెలకొని వురముపైనున్నది ॥పల్రవి॥ 
యూ యం 


శృంగార సంకీర్తనలు [121 


పొంచి మచ్చ (చ్చె?) మైననా(టి పొలసుకంపులు వాయ 

సంచుల( బన్నీట మజ్జనమార్చరే 

జి 

అంచె! గూర్మవరహములై నట్టి సాగటుదీర 

మించ( గప్పురధూళ మెత్తరే మేనను శ్రీ వేం॥ 
నరసింహపుగదరు నాంటివామనపుజిడ్డు 

పరళురామునిగబ్బు పచ్చివీడను 

పరిమళముగట్టిన బంగారుగిన్నె. దెచ్చి 

పొరి దిరుమేనం దట్టుపునుంగి ప్లై నించరే శ్రీ వేం॥ 
గొల ముంజురాచజడ్డు కోరి బుదుడెన సిగు 

గొ 6 ధియా గి 

చొల్లుగుజ్ఞపు నూ(గురొచ్చులు మానునా (నంగా 0 

ఇల్లి దె (శ్రీ వేంక'పేశు(డీరూ.పె తానున్నవాండు 

ఉం మాం 
యెల్ల పూదండలు సొమ్ములెక్కించరే. ॥శ్రీ వేం! 108 


[104_వ రేకు. భైరవి 


వారిధివంటిది యీవల పేకొదా 
వారకము నీకునాకు వలసేకాదా ॥పల్లవి॥ 


సుద్దులెల్లా విని నన్ను సోదించక తొలుతే నీ 

వర్దికి రప్పించినది వల సేకాదా 

పొద్దువొద్దునకు నీభోగములే మరిపించి 

వద్దన్నా బోనియ్యదు యీ వలపేకాదా ॥వారి॥ 
మేడెపు రతుల నిన్ను మెప్పించే అంతలోనే 

వాడీకె నవ్వు నవ్వించె నల పేకాదా 

వీడెము చేతికిస్పించి వెంటవెంట నీపొందుల 

వాడలెల్ల( దిరిగించె వలపేకాదా ॥వారి॥ 


కలసి శ్రీ వెంక పేళశ కౌంగిట నీమన నెల్లా 
వలవదీసినది యీవల పేకాదా 


122 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సుళభమై తోలోని చూప్పలతీ గెలనే 
వలలొడ్డించినది యీవలపేకాదా. ॥వారి॥ 100 


శంకరాభరణం 


ఆతండే యెరు(గును అంకెలై న తగులు 

చేతిలోనే వున్నదిది చెప్పరాని తగులు ॥పల్లవి॥ 
మలసి చూచినచూపు మనసులో తగులు 

తల(పులోపలిచింత తనువుకు దగులు 

వెలయుమేని సోకులు వేడుకకు. దగులు 

అలరు వేడుకలే అన్నిటికి. దగులు ॥1ఆత॥ 


చిమ్ముచు నవ్విన నవ్వు సిగ్గులకు( దగులు 
కుమ్మరించు సిగులే తక్కుల తగులు 
రి 
వుమ్మడి తక్కులెల్లా వొక్కటికి( దగులు 
యిమ్ముల నొక్కటైతేనే యిరవాయ దగులు ॥ఆత॥ 


మచ్చికమాటలన్నియు ముంతనాల తగులు 
నిచ్చలు మంతనములు నిండురతి తగులు 
చెచ్చెర నీతగులు నా శ్రీ వేంక పేక గూడె 
పచ్చిదోంచిన కూటమి పంతముల తగులు. ॥1ఆత॥ 200 


కాంటోది 


ఎగసక్కేలు నేర్చిన యింతులము 
తగవెరి(గిన మంచితనమే మేలును ॥పలవి॥ 


పందేలకు నీవు నాతో పగడసాలాడ(గాను 
మందెమేళాన నేమైనా మాటాడుదుము 
ఆందుకు(గా నీవప్పుడారడి( బెట్ట(గవద్దు 
ముందుముందె దొరతనముననుం పే మేలును ॥ఎగ॥ 


శృంగార సంకీర్తనలు 


తెగడి నీతో, బిల్ల దీపులాడ( బిలిచేవు 
జిగిమించనేమైనా జేతుము నిన్ను 
వెగటుగా నీవప్పుడు వేసాలు 'సేయవద్దు 
వ్‌ొగి గుట్టుతోడనూరకుండు పే మేలును 
వడి సరసాన నాతో వానగుంటలాడ(గాను 
బెడిదమై చెయివట్టి 'పెన(గుదుము 
కడగి (శ్రీ వేంకపేశ కలిసితివి మాటకే 
విడువక మాతోడి వేడురలే మేలును. 
గుజరి 
ది 
సొరిది మీసరితెలు చూతుముగాక 
అరిది మమ్మేల సాకిరడిగేరు మీరు 
చెలిమికా(డవు గాన చెలి నీకు! బెట్టె. దమ్మ 
మలని నవ్వులు నవ్వ మాశేలా 
బలిమిరా(డవుగాన పట్టి నిన్ను6 దియ్యంగాను 
అలరి యడ్థాలు రానంతమాకేలా 
చేకొదివాండవుగాన చెప్పె నీకు( బనులెల్లా 
0౧ న. 
మాకు నిన్ను గేలిసియ మరియేలా 
పెకొన్నవాండవుగాన పడ(తి రాకొట్టుగొ టై 
నో లట ట 
3 కొని మమాటలవంకలు దిద్దచేలా 
మేనవా.డవటుగాన మెడగట్టుకొనిపించె 
తానె అలమేలుమంగ తమకమేలా 
పూని శ్రీ వేంకపేశుండ పొందుగా మమ్మేలితివి 
కానిలే మిమ్మెరిగితి కడమలింకేలా. 


కన్నడగాళ 
వెలంది నిన్నీడకే విచ్చేయి మన 
బలిమి సేసినది యప్పటియానవాలు 


120 


॥ఎగ॥ 


॥ఎగ॥ 201 


॥పలవి॥ 
గ 


1సొరిది॥ 


॥సొరిది॥ 


॥సౌారిది॥ 202 


॥పల వి॥ 
(రి 


124 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కొంగువట్టి నిన్నుందీసి కొనగోరు మేననూ6ది 
అంగన సన్న సేసినదానవాలు 
పుంగరాల వేళ్ళ నీవొడిగట్టుకొని మోవి 
యెంగిలిగా( జేసినది యిదియానవాలు 
గుబ్బలురముననూ.ది కొల్లునను నవ్వునవ్వి 
అబ్బురము సేసినది ఆనవాలు 


॥ వెల(ది॥ 


వుబ్బు నీకు( బొడమించి వొగి బొమ్మల జంకింవి 


నిబ్బరము చూపినది నీకు నానవాలు 


కాయజకేలిని నిన్ను కన్నులనె మెచ్చిమెచ్చి 
ఆయములు సోంకించినదానవాలు 


చాయల (శ్రీ వేంకటేశ సతి( గూడితివి నీవు 


యేయెడనెన్నటికి నిదే యానవాలు. 


నెరాష౦ 


ప్పి 
తెలిసినవారికిది తేనకంకొ( దీపులు 
వలసితే( జేకొనవే వనితరో నీవు 
నేరిచినవారికి నీడవంటిది మోహము 
నేరనివారికి నెండ వెన్నెలవంటిది 
కూరిమి గొసరితేను కోపము చెల్ల దిందుకు 
మేరమీరిన. దమలో మెచ్చవలెం గాని 


వోపినవారికి వయసోడబేరమువంటిది 
వోపనివారికి వే(టవుచ్చువంటిది 
చేపట్టి తీసితేను సిస్ధలువడం దగదు 
పైపై! గూడిన బా(తిపడవలె( గాని 

కూడినవారికి రతి కొట్టిన పిండివంటిది 
కూడనివారికి కలగూరవంటిది 


॥వెల(ది॥ 


॥వెల(ది॥ 00 


పల వి॥ 
రం 


॥1తెలిసి॥ 


॥తెలిసి॥ 


శృంగార సంకీర్తనలు 


యీడుజో ద్రై శ్రీ వేంకపేజుండిదె నిన్నుంగూడీ 
వేడుకతో. జెస్పినట్టు వినవలె(గాని. 


1శిగంవ రేకు. (శ్రీరాగం 


ఎవ్వరునేమి చెప్పిన యే(టిమాట 
వువ్విళ్శారం జిత్తగించుటొక్క పేమాట 


చేయిచా(చి మీంద సిగ్గవడేయట్టుగాను 
ఆయము సో(కనాడినదదివో మాట 
పాయపువయసు నీది పచ్చివెచ్చిగా(జేసి 
యీాయకోలు నేసినది యిదివోమాట 

మంకు(దనము దీరిచి మననెల్ల ( జొక్కించి 
అంకెకు రప్పించినది అదివోమాట 
లంకెల సరివెన(గి లాగులెల్ల ( జూపి నిన్ను 
నింకా. గొసరుచున్నదిదివో మాట 


చిప్పిల( గాంగిటంగూడి శ్రీ వేంకపేశ్వర నిన్ను 
అప్పటినాస రే(చినదదివో మాట 
దప్పిదేరం గూడితిమి దాయక పాయక మన 
మెప్పుడు నిట్లానుండేదిదివో మాట. 


భైరవి 


వద్దనేమా నేము వలసిన పనులకు 
యిద్దరు నేకమై మాకు యేల లోంగేవే 


ముచ్చట నేమడిగితే మొఅ(గు మాటలాడేవు 
బిచ్చించి యాల నేరెడు(బండులమ్మే వే 
యిచ్చకానకాతనితో యిన్నినియ్యకొని వచ్చి 
శచ్చనకు మాముందర తగవులాడేవే 


125 


తెలిసి 204 


॥పలవి॥ 
గ 


॥ఎవ్వ॥ 


॥ ఎవ్వ॥ 


॥ఎవ్వ॥ 005 


॥పల్ల వి॥ 
శ్రే, 


1వద॥ 
న. 


126 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొగము నేము చూచితే మోసులువార నవ్వేవు 

తగువసంతప్పనీట దైలు వో సేవే 

అగపడి నీవిభునికం కెలెల్లా జెప్పి వచ్చి 

పగటుతో మాముందర బయలీ(దించెవే ॥వద్ద॥ 
ఆందాలు నేమెరి(గితే ఆయములు దాంచేన 

గొందినే చెరువుకు మూకుడు మూసేవే 

విందువలెన ట్రై (శ్రీ వేంక పేశంగూడి వచ్చి 


చెంది మాముందరనేల సులు వడేవే. ॥వస్ద॥ 286 
బౌళి 
ఏల చెప్పేవు నీసుద్దులు యెందాశా మూతోను 
పాలుమాలకింతలోనే -బమ్మచారివై తిపి ॥పల వి॥ 
కడు గ్రా 


ఎలమి గొల్లెతలను ఎన్నాళ్ళు పొంది పొంది 

తొలంగి మధురలోన దొరవైతివి 

కొల(ది ఆవుల(గాచి గొల్ల వా౦డ వైయుండి 

వలవంత నేడు రాచవా(డవై తివి ॥ఏల॥ 
వేడుకలకింటింట వెన్నదొంగిలి నేండు 

ఆడ ద్వారకలో సోమయాజివై తివి 

వోడక రుక్మిణీ దేవినూరకే యెత్తుకవచ్చి 

పాడితోన్నగపూజకు పాత్రుండవై తివి ॥ఏల॥ 
రక్కసుల కా(పురాలు రచ్చలకెక్క( జెరిచి 

పెక్కుధర్మాలు నిలిపి పెద్దవైతివి 

చిక్కువాసి నన్ను(గూడి (శ్రీ వేంకటాాద్రిమీంద 

దిక్కుల నిందరిపాలి దేవరవునై తివి. ॥1ఏల॥ 20 


వరాళి 


మేలే జాణచౌదువు మెస్తినే నిన్ను. 
మేల వానివలపులమేడలోనే వున్నది 1పల్లవి॥ 


శ్చంగావ సంకీ రనలు 
జాట్‌. 


పలుకవే పతితోను పదవే సకినలే 
పలికీనత(డు పండే పప్టెమంచాన 
చిలుక వే నవ్వులు నెలవుల నదియేరే 
బలిమి( జిలుక తనిషపంజరాననున్నది 
రూపుంజూపవే నీవు రొచ్చులుగ. జేరి తొర్లే 
రూప్పులెల్లానద్దములో రూడినున్నవి 
లా 
తీపుల మోవియ్య వే తెలుసుకో వే నీవు 
కోపులం దరితీపులు కొంగు పై(డై వున్నది 
మొక్క వే ఆతనికి మోహము రెట్టించ నేండు 
మొక్కంటోయిన దేవర మొదలే తాను 
యిక్కువ (శ్రీ వేంక పేళండి ప్రే కలసెంగదే 
యెక్కువ కా(గిటిలోన యిరవాయం గదవే 
ఆహిరి 
సంతలోని జాణవు జాజరలో వాండవు 
వింతలేదు నాకు నీకు విన్నపమిదయ్యా 
గొల్ల చల్ల పుల్లన గున్నచింత చల్లన 
వొల్లనె మా పొందులకు నోప్పుదువా 
చల్ల దుబ్బదుబ్బెడు సాదించితే వలపులు 
తెల్లవారె మా గుట్టు తెలుసుకోవయ్యా 
న. బ్‌ 
దొడ్డిగంపల ప్పెండు తొలిపాలు చిప్పె-డు 
వొడ్డారపు మాతో పొందుకోపుదువా 
జిడ్డు దేరి దుత్తెడు చి _త్తములోనిరతులు 
తెధైండేసి మోవితీపు తెలుసుకోవయ్యా 
మందావులు కలలు మాకులెలా మొలలు 
భూ ఉం ఉం 
చొందిలి మాతోడి పొందుకోపదువా 


127 


॥ మేలే॥ 


॥మేలే॥ 


1మేలే॥ 201 


128 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కందువ శ్రీ వేంక పేశ కలసితివిదే నన్ను 
దిందుపడే మానవ్వులు తెలుసుకోవయ్యా. ॥సంత॥ 200 


కన్నడగాళ 


నవ్వవయ్య యి(కను నయగారాలు నేనేను 
యివ్వల( బంతమిచ్చితి ని(కనేల అలుక ॥పల్ల వి॥ 


చెక్కుచేతనూ(దితేనే చేరి కోపగించేవు 
మొక్కేమయ్య యింతనుండి ముందరికిని 
చక్కగుణ మెర(గక సరసమాడితి నీతో 
యిక్కువలు దెలిసితి మి(కనేల అలుక ॥నవ్వ॥ 


చన్నులు దా(కించితేనే సాదించ వచ్చేవు 
యెన్న! బాదాల్‌_శ్తేమయ్య యింతనుండీ 
సన్న దెలియక నీకు జవ్వనము చూపితిని 
యన్నియు నేరుచుకొంటిమి(కనేల అలుక ॥నవ్వ॥ 


అంది కా(గలించుకొంపే ఆసలకు( బెనంగేవు 
పొందేనయ్య యింతనుండి భోగ మెరి(గి 
అందప్పు థ్రీ వేంక'పేశ అలమేలుమంగ నేను 
యింద విడె మొక్క మైతిమి(క నేల అలుక, ॥నవ్వ॥ 210 


108వ రేకు, దేసాళం 


రై తిమన్నిటాను దిట్టవు సీవు 

గుట్టుతోడనుండ(గాను కొసరకు నీవు పల్ల వి॥ 
తగని నీచేంతకు నే( దలవంచుకుండ(గాను 

నగకుమీ సా౭సారె నాతోనీవు 

అగరై తొల్లే నేను ఆలనై వుండ(గాను 

మొగముచూచి అప్పటి 'మొక్కకుమీ నీవు ॥రటె॥ 


శృంగార సంకీర్తనలు 


అంతటా నేనీతో పొలయలుకతోనుండ(గాను 
అంతలో. గొంగువట్టి తియ్యకుమీ నీవు 
చెంతలని స్టే ను స్టివడి వుండ(గాను 
బంతిసడమాటాడి అంపకుమీ నీవు 
పైకొని యేపొద్దు నేం బానుప్తుపైనుండంగాను 
వాకుచ్చి పేరున. బిలువకమీ నీవు 
చేకొని కూడితివి దె శ్రీ వెంక పేశ నన్ను 
యీకొల(దిమన్ననలే యిమ్మీ స్‌ు 
నాదరామక్రియ 
ఎర(గవా వోయి నీవు యేల నన్నునడిగేవు 
తరితారుకాణై వుండు తరితీపువలపు 
వచ్చీరాని పదమువంటిదివో వలప్ప 
తచ్చనమాటలవంటి తమి వలప్ప 
పచ్చనితీగెవల (తె?) దారేది వలపు 
యిచ్చకపు చల్లగాలి యీడువచ్చు వలపు 
వలరాయని గరిడి వంటిదివో వలపు 
పిలిచి బిడ్ధనిచ్చిన ప్రియమిది వలప్ప 
చెలరే(గే ముంజేతిచిలుకవో వలపు 
నిలువు నూరువండేటి మొలకవో వలపు 
వనములో వసంతమువంటిదివో వలపు 
మనసులో నెలకొన్న మర్మమువో వలపు 
యెనసితివి (శ్రీ వెంక పేళ నీవు నన్నుని పై 
కను(గొంటిమిద్దరికి గాణాచి వలప్ప. 
హన 
ఏమని వొడ(బరచేవింకా నన్ను 
ఆముక రెంటదెస్పరాలాయంటో వలపులు 


౪0! 7-59 


[29 


॥1రటె॥ 


॥[రట॥ 211 


॥1పలవి॥ 
జాల 


॥ఎర(గ॥ 


॥ ఎర(గ॥ 


ఎర6గ॥ 212 


॥పల వి॥ 
గా 


100 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆరమణికి నీవు అంపిన సౌమ్ములీడకు( 
జేరెను తబ్బిబ్బుగాను చీట్లతోనే 
క్ష! 
పోరుకు. జాలకిందుకు( బుత్తెంచిన విడెమిదే 
" కూరాకువలెనాయ కోపపు నాచేతను 


ఆయింతిని దా(గివుండుమం పే నెరంగక తానే 
మాయింటికి వచ్చి చెప్పె మతకమెలా 
గ 
మాయలకనుచరించ మరి నావద్దికి రా(గా 
యీయెడ( బాయిట(బడెనిదివో నీతరుణి 


ఆపెను సన్న సేయ6గా నండనున్న నన్ను సోంశె 
యేపున నీ కొనగోరు యెచ్చరికగా 
పైపై నన్ను(గూడితివి బాపురె (శ్రీ వేంకటేశ 
చూపుల దనిసి యాకె చుట్టమాయ నీకును. 


పొడీ 


నీవలెనింత గర్వించనేరనే నేను 
యీవలనావల దానే యిందుక్రేమి సేనేవే 


ఉద్దండాన నిన్నాత(డు వొడివట్టి తీనెనంటా 
సెద్దరికమెందా(క( జెస్పేవే నీవు 
వొద్గికతో నాకై తే వుంగరమిచ్చినాండు 
౧ యు 
యిద్దరము నిద్దరమే యిందుకేమి సేసేవే 


, జక్కవకుచాలమీ(ద చందురుల నించెనంటా 
చొక్కుచు( జెలులకేల చూపేవే నీవు 
అక్కరతో నాకై తే అచ్చువేసి యేలినాండు 
యెక్కుడు మనపంతాలు యిందుకేమి నేనేవే 


కప్పి నిన్నునింతలోనే కౌంగలించుకొనెనంటా 
చిప్పిలు. జెమటలనేల చిమ్మి రే(గేవే 


1 ఏమ॥ 


॥ఏమ॥ 


॥ఏమ॥ 218 


॥1పలవి॥ 
ష్‌. 


॥నీవలె॥ 


నీవలె! 


శృంగార సంకీర్తనలు 


101 


వొప్పుగ యీ శ్రీ వేంకటో త్తముండు నన్ను(గూడె 


యెప్పుడు మనసొక్క టే యిందుకేమి నేనేవే. 
'కేదారగాళ 


తానె తల(చుకొని తగిలి మన్నించీ. గాని 
మోనముతో మోముచూపి మొత్తమున రావే 


మున్నిటి తనమాటలు ముదులకించి రావే 
అన్నిటా తనసన్నలు అడిగి రావే 
చన్నులు నేలమోవ సాగిలి మొక్కి రావే 
వున్నతిని చేకానికె వొద్దంబెట్టి రావే 


అప్పుడు నే(గన్నకల ఆతనితో( జెప్పి రావే 
వొప్పుగాను మనసంతయు నొరసి రావే 
విస్పుచు( బెదవులను వినయము చూపి రావే 
అప్పటి గోడగురుతు నటు వాసి రావే 


సంగడినుండినవారి సాకిరివెట్టి రావే 
కంగులేక తనబుద్ధి వైకొని రావే 
చెంగటికి తానే వచ్చి శ్రీ వేంక పేకుండు గూడె 
సంగతాయననిమెచ్చి సరసకు రావే. 


భైరవి 


స్టలేల లోనికి విచ్చేయవయ్య 
అగ్గమాయ నావంటిదే ఆపెయు నీకిపుడు 
మఅంగుకు రావయ్య మంచిమేలు సుద్దిచెప్పే 
మెఅసి నీవెంత మెచ్చు మెచ్చేవో కాని 
తలి తెరమరంగింతే తారుకాణించ(గవచ్చు 
యెజింగి వలచి వచ్చెనేమౌొనో కాని 


॥1నీవఠె॥ 214 


॥పల వి॥ 
ఉం 


॥1లాన॥ 


॥1లాన॥ 


॥తానె॥ 215 


॥పలు వి॥ 
బ్ర 


॥1సిగు॥ 


102 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేయిచ్యాచ(గదవయ్య చేకానుకొకటి ఇచ్చే 
ఆయమెరి(గెంతముదమందేవో కాని 
పాయని చుట్టరికాలు పడితళించ6గ వచ్చు 


చాయల నీగురుతులు సరివచ్చివున్నవి ॥సిగ్గు! ల 


'సెనంగక వుండవయ్య పేరు నీవీంపున వానే 
. ననిచి నీవందుకెంత నవ్వేవో కాని 
ఘను(డ (శ్రీ వేంకపేశ కలసితివిటు నన్ను 


యెనసిన నానీదే యిందాంకా నేనన్నది. 1సిగ్గ్‌॥ 216 
[07వ శేకు, రామక్రియ 
నీవెర(గనటవయ్యా నెలంతకు గర్వమని 
ఆవల నీవలన స్టే ఆదేవు గాక ॥పల వి॥ 


ఆ(టదానికిని సిగ్గే అంతటా నిండినసొమ్ము 
నా(టుకో(జూచే చూపే నమ్మినసొమ్ము 
మేటి మురిసెములే మిక్కిలి డా(చినసామ్ము 
వా(టప్ప నెలవినవ్వే వన్నెలసొమ్ము ॥నీవె॥ 
కాంతకును గుట్టుతోడి గంభీర మేసామ్ము 
యెంత్రెనా( బదరకు౦ండు అక్కు నసొమ్ము 
సంతపుదూటలాడు ఇ భావము నిండినసొమ్ము 
మంతుకెక్కేసణ(గులు మాయనిసౌమ్ము ॥నీవె॥ 
తదణికి బతితోడి తరితీపులేసొమ్ము 
బీరుదురతులె చాలా? బెట్టినసొమ్ము 
నిరతి శ్రీ వేంక పేళ నీతో. బెనంగుపే సొమ్ము 
సరుస మంచము పై రాజసమే సొమ్ము. 1నీవె॥. 21? 
ఆహిరి 
ఆపోలికౌనో కాదో అస్ట్రే నీవు చూచుకొమ్మూ 
పూంపలై వలప్పలెల్లా పూచినట్లున్నది పల్ల వి॥ 


- శృంగార సంకీర్తనలు 12.) 


తగులుకొనెనో మెడ. దరుణిచూపులల్లా 
అగపడి కల్వదండలై వున్నవి 
చిగురుబాదాల నిగ్షు జెడగ బ్రైనో అప్పటి 
తగి యల్ల దె తులసిదండవలెనున్నది గ 
చిక్కుకొనెనో నొసల జెలియనగవులెల్లా 
అక్కర ము_త్తెపునామమై సనీకున్నది 
జక్క వచన్నులనీడ సరి నీయందునం పెనో 
నిక్కి సీచేతుల సంకు( జక్కురాలై వున్నవి ఆపో ॥ 
మొలచెనో నీవురాన ముంచి యలమేలుమంగ 
మలసి తానే కస్తుభమణిమై.నది 
అలరి (శ్రీ వేంకపేళ కలనెనో తా భూసతై 
నూ. 
నిలిచి శ్యామవర్షము నీమేనై వున్నది. ॥ఆపో॥ 216 
ముఖారి 
అంతట. దనవుడుకారును ఆఅయినట్టయ్యీి! ఒంతము 
చెంతల నావిన్నపమిది చేకొనుమన(గరవే ॥పల్లవి॥ 
పొందులు సే సేదెల్లా సోరాటముొరశేనా 
యిందుకునేమీనన( దను నింటికి రమ్మనచే 
కొందరుసతులను జూపుచు కోపము శేంచంగనప్పుడు 
ముందుగనేమని యంటినొ మొక్కితి నేననవే ॥అంత॥ 
యెనయుచు నవ్వినదెల్లా యెగ్గులు పట్టుపకేనా 
ఉం రి ల్‌ 
వెనకటివి(క( దడపేనా వీడెము గొమ్మనవే 
వనితలయిం'డ్ల వాకిట వడి( దా రచ్చలుసయ(గ 
మొనగోరటు సోంకించితి మొక్కి_తి నేననవే ॥అంత॥ 


సొలసిన కౌ6గిటిరతులివి సూడులువట్టుట కేనా 
ఆలమేల్మంగను నేనే ఆలను తనకనవే 


134 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


యెలమీని  వేంక పేశుండు యె(శు; డె?) వ్వతె సుద్దులొ తలచంగ 


మొలనూబనం దనువేసితి మొక్కితి నేననవే. 


నాదరామకక్రియ 


ఏమని సుతించవచ్చు యీతనిప్రతాసము 
కొమించి యీ రేడులోకములెల్లా నిండెను 


యీవల దేవుండు రథమెక్కి తేను దైత్యులెల్ల 
కొవిరి జక వాణద్రీకడ కెక్కిరి 
భావించి చక్రమీతండు పట్టితే నసురలెల్ల 
ధావతితోడుతను పాతాళమువట్టిరి 


గరుడధ్వజము హరి క ట్టైదురనెత్తించితే 
పరువెతత్తిరి దానవదిలమెల్లను 
గరిమనీతేరిబండికండ్లు గదలితేను 
ఖరమైన దైత్య నేన క్రక్కదలి విరిగె 

భృతి శ్రీ వేంకపేళుండు తిరువీధులే(గితేను 
కుతిలాన శత్రులు దిక్కులకే(గిరి 
తతినల మేల్మంగతో తన నగరు చొచ్చికే 
సశమై బలిముఖ్యులు శరణము చొచ్చిరి. 


శ్రీరాగం 


రమణినూరడింతువు రానయ్య నీవు 
తమకించి తన్ను(దానె తల్ల డించీనిదివో 


అప్పుడు నిన్ను సొలసీయాడీ యాలాడితినంటా 
దప్పిదేరే మోవితోడ6 దల(కించీ. జెలి 


॥అంత॥ 210 


1పర వి॥ 
ళ్‌ 


॥ఏమని॥ 


॥ఏమని॥ 


॥ఏమని॥ 220 


॥పఠివి॥ 
భు 


కొప్పువట్లి తియ్య(గాను గోరు నిన్ను! దా(కెనంటా 
ఛి 


అప్పటి లోలోనె వృస్పురస్సురనీ నిదివో 


॥1రమణీ॥ 


శృంగార సంకీర్తనలు [185 


వెంగేన నిమ్మపంటను వేనేలవేసితినంటా 
కంగి మనికితపడి కర(గీ( జెలి 
ముంగిట( బెనంగ(గాను మెంగిలిమోవంపె నంపె (టా 
పొంగు(జెమటలతో. దా( బొగిలీనిదివో ॥రమణిీ॥ 


వుబ్బున( జనుమొనలనొ త్తేల వొ త్తితినంటా 
అంటీ ఆచ 
అబ్బురాన( జిన్న(బోయి అలసీ( జెలి 
గబ్బి (శ్రీ వేంకపేజండ కాంగిట నిన్నటుగూడి 
గుబ్బలొత్తెనంటా నీకు గొంకి మొక్కీనిదివో. ॥రమణి॥ 221 


వరాళి 


ఇసుకపాతర యిందుకేది కడగురుతు 

రసికు(డ నన్నునింత రవ్వశాయనే!టికి ॥పల్లవి॥ 
బయలువలెనుండును పట్టరాదు వలప్ప 

'మొయిలువలినుండును ముద్దశాయరాదు 

నియతములేదిందుకు నేరిచినవారిసొమ్ము 

(క్రియ యెరుంగుతా నన్ను( గెరలించనే!టికి ॥1ఇసుక॥ 


గాలివలె. బారుచుండు కానరాదు మనసు 
పాలవలె. బొంగుచుండు పక్కననణ(గదు 
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్జు 
లోలోనె మమ్మ్యునింత లో(చి చూడనే(టికి ॥ఇసుక॥ 


వెన్నెరే కాయుచునుండు నింతగాదు వయసు 
అన్నిటా వసంతరుతువై యుండు! బోదు 
వున్నతి (శ్రీ వేంకకేళుండుండనుండ( జవి వుట్టు (ట్ట?) 
మన్నించె యింక మారుమాటలాడనే(టికి. ॥1ఇసుక॥ 222 


186 (ఫ్రీ తాళ్ళపాక అన్నమావార్యల 
188_వ రేకు. యాలపదాలు _ దేసాళం 


మేడలెక్కి నిన్ను6 జూచి _- కూడేననే యాసతోడ 
వాడుదేరి వుస్పృరందురా = వెంక కేశ 
యాడనుంటివిందా€కానురా ॥ ౧ 

పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము 
గక్కన నేనద్దుకొందురా _ వెంకటేశ 
లక్కవలె ముద్రలంజెరా ॥ ౨ 

దప్పిగొంటివని నీకు( - గప్పురముపారమిచ్చి 
ముప్పిరి నీ విరహానను _ వెంక టేశ 
నిప్పనుచు భమసితిరా ॥ ౩ 

నిండ6బూచిన మానిపై _ గండుంగోవిల గూయంగా 
నిండిన పుటం వామ వెంక కేశ 
అండకు నిన్ను రమ్మంటిరా ॥ ౪ 

వుదయచందురు6 జూచి _- అదె నీపంజని సవి 
యెదురుకోనే వచ్చితిరా - వేంక కేశ 
బెదరి మారుమోమైతిరా 11 ౫ 

మిన్నక కేళాకూళిలో _ వున్న తమ్మివిరులునీ 
కన్నులంటా( జేరంటోంగాను _ వెంక కేశ 
పన్ని మరునమ్ములాయరా ॥ ౬ 

ఆనిన తుమ్మిదలు నీ _ మేనికాంతి(. బోలునని 
పూనిచేత( బట్టంటోంగాను - వేంక కేళ 
సూనాస్త్రుని వేగులాయరా ॥ ౭ 

కందువ మై చమరించి _- గందవొడి చల్లుకొని 
పొంద నిన్ను6 దలంచితిరా _ వైంక కేశా 
అంది చొక్కుమందులాయరా ॥ ల౮ 


శృంగార సంకీర్తనలు 187 


బొండుమల్లెపానుపుపై = నుండి నిన్ను. బాడీ పాడి 
నిండుజాగరములుంటిరా _ వెంక పేశ 
యెండలాయ వెన్నెలలు 1 ౯ 


నిద్దిరించి నీవు నాకు _ వొద్దనుండ గలగంటి 
చద్ది వేండి వలపాయరా _ వేంకటేశ 
సుద్దులింకా నేమి సేనేవో॥ ౧౦ 


మల్లి పూవు కొనదా,కి _ రుల్లనను బులకించి 
వుల్లము నీకొప్పించితిరా - వెంక పేశ 
కల్లగాదు మమ్ము. గావరా॥ ౧౧ 


జోడుగూడి నీవు నేను - నాడుకొన్న మాటలెల్లా 
గోడలరేని చి _త్తరువులై - వెంక టేళ 
యాడా నామతి( బాయవురా॥ ౧౨ 


అద్దము నీడలు చూచి _ ముద్దుమోవి గంటుండగా 
కొద్దిలేని కా(కతోడమ -_ వెంక పేశ 
పొద్దవోక తమకింతురా ॥ ౧౩ 


పావురము రెక్క. జీటి _ నీవొద్దికి( గట్టియంపి 
దేవరకే మొక్కుకొందురా _ వెంక'పేశ 
నీవిందు రావలెనంటాను ॥ ౧౪ 


బంగారు పీంటపైనుండి _ ముంగిటికి సీవురాలగా 
తొంగిచూచి నిలుచుండ!(గా - వెంకటేశ 
యెంగిలిమో వేలడిగేవు ॥ ౧౫ 


దంతపు, బావాలు మెట్టి - పంతాన నేను ఠరా(గామ 
యింతలో బలిమి బస్టేవు - వెంక 'పేశ 
అంత నీక, బ్రియమైతినొ ॥ ౧౬ 


15 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పట్టుచీరకొంగు జారి _ గుట్టుతో నేనుండ6గాను 
వట్టినవ్వు లేల నవ్వేవు _ వెంకేశ 
దిట్టవు సీయంతవారమా ॥ ౧౭ 


కొప్పువట్టి తీసి నీవు - చెప్పరాని నేంత నేసి 
తప్పక నేం జూచినంతలో _ వెంక కేశ 
చిప్పిలేల చెమరించేవు ॥ ౧౮ 


టొమ్మల జంకించి నిన్ను - తమ్మిపూవున వేసితే 
కమ్మియేల తిట్లుది ప్రేవు = వెంకటేశ 
కు లు 
నిమ్మపంట 'వేతునటరా ॥ ౧౯ 


నెత్తమాదేనంటా రతి _ పొత్తుల పందేలు వేసి 
వొత్తి నీవే వోడే వేలరా - వెంకకేళ 
కొత్తలైన జాణవౌొదువు ॥ ౨౨౦ 


వున్నతి (శ్రీ వెంకేళ _ మన్నించి కూడితివిదే 
నన్నునెంత మెచ్చు మెచ్చేవు - వెంక కేశ 
కన్నులపండువలాయరా ॥ ౨౧ 


చిలుకలు మనలోన _- కలసిన యట్టి వేళ 
పలుకు రతిరహస్యాలు _ వెంక కేశ 
తలంచినే. దలవూంతురా ॥ ౨౨ 


నీకు వలచిన వలపు - లాకలొ _త్తె నామతిని 
వాకున నే. జెప్ప6 జాలరా - వెంక కేశ 
లోక మెల్లా నెరింగినదే 11 ౨౩ 


పాయము నీకొక్కనికే _- చాయగా మీందెత్తితిని 
యీయెడ. గ్రైవాలకుండను - వెంక ేశ 
మాయింటనే పాయకుండరా ॥ ౨౪ 


శృంగార సంకీర్తనలు 180 


ముమ్మాటికి నీబాసలే _ నమ్మివున్నదాన నేను 
కుమ్మరించరా నీకరుణ _ వెంక పేళ 
చిమ్ము(జీ(5 బెల్ల ( బాయను. ॥ ౨౫! 228 
కేదారగొళ 


నీవింత యలుగుదురా నివ్వెరగుతోనుందురా 

మూవంక వీ(గీ వాండె మొక్కుదువో యంటాను ॥పల్లవి॥ 
వాకిటనున్నా(డు వా(డె వనిత నీరమణుడు 

తూకొని నీవెదురువత్తువో యంటాను 

చేకొని చాంచీ వా(డె చేయి నీమీ/దనతండు 

యీకడ( గ్రైదండ నీవిత్తువో యంటాను ॥నీవి౦॥ 
తప్పక చూచీ వాండె తరుణి నీమోముదిక్కు 

చొప్పుగా మారుకుమారు చూతువంటాను 

వొప్పుగ( బవళించీని వొద్ద నీవున జై వచ్చి 

దప్పిదేర బవళించి తమకింతువంటాను 1నీవిం॥ 
మాటలాడీనదె వాడె మర్మములు సోంకంగ 

కోటులుగ నీప్ప పలుకుదువంటాను 

గా(టమైకూడెను శ్రీ వేంకటపతి యిదె వీండె 


మేటివై వురముమీ(ద మెరతువంటాను. ॥నీవిం॥ 224 
180వ రేకు. గుజ్జరి 
ఏటికి మంకు(దనము యీవేళను 

గాంటాన నొడ(బరచీ( గానిమ్మన( గదవే ॥పల్లవి॥ 


చలము సాదించంబోతే చప్పసాను వియము 
బలిమి సేయ(గ(బోతే సలచనొను 


1. ౨౧-వ చరణమే కడపటి ముద్రాచరణముగానుండునని తోంచెడిని. అందు 
“థ్రీ వేంక పేక” శబ్దము పునరుక్తముగానున్నది. అర్థమందును ఈ శృంగారసంకీ ర్తనలలో 
నెల్ల తవన్పకయుండు భోగసరిణతియు నిబద్ధమైనది. 


140 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పిలువంగ రాకున్న బెట్టుగా వేసటవుట్టు 

చెల(గి నీరమణు,డు చెప్పినట్టు సేయవే 
యెదురుమాటాడితే యెగసక్యమౌ పొందు 

పదరితే కడు(గడు( బాటి చాలదు 

పొదుగ6గ నూరకున్న పోరచి కాకలు కేంగు 

అదన నీపతిమతి ఆస యీడదేరించవే 


చేవల్లకు రాకుండితే. జిగిరించు పంతము 
భావించక లో6చితేను పచ్చిదేరును 
యీవేళం గూడె నిన్నునింటికి. దానే వచ్చి 
(శ్రీ వేంక పేశ్వరుండు చెనకీని నవ్వవే. 


సౌరాషం 
తి 


వేడుకకు వెలలేదు వెన్నెలకు. గాటువోదు 
ఆడనీవే తనమాటకడ్డము లేదు 
గోడ గడుగవచ్చునా కొసర(గని6క నేల 
కూడిన తనసతుల గుంపులలోనిదానను 


జవ్వనము పొల్లవోదు చలిగాలి బొందువోదు 
నవ్వనీవే తనవావి నడుమ(బోదు 
గవ్వ వొరయవచ్చునా కక్కసించ ని(కనేల 
కువ్వగా( బోసిన తనకొలువులోదానను 

తియ్యవిల్లు చప్పగాదు దీకొన్న వలపు వోదు 
యియ్యనీవే తన మోవి కెంగిలిలేదు 
పయ్యదంటి (శ్రీ వేంకటపతి నన్నునిదె కూడె 
యియ్యెడ( దా బఐబవళించే యింటిలోనిదానను. 


1ఏ6టి॥ 


॥1ఏ6టి॥ 


॥1ఏ6టి॥ 225 


॥పలవి॥ 
ఉం 


॥1చేసి॥ 


॥1చేసి॥ 


॥చేసి॥ 226 


శృంగార సంకీర్తనలు 
పాడి 


అనక పోరాదుగాని ఆండనుండ (డు?) వారము 
నిను నీవెరంగలేవు నీకేడ వలప్ప 


ఆ(టదాని(. గంపే పతి ఆదరించనే వఠె 
వేంటకానివలెనుంపే వేడుకేడది 
గాంటటాన( గొలువుసేయ.గా గ ద్దైమీందనుండి 
సీటుతోనే సాదించేవు నీకేడ వలవు 


పాసివున్న సతింగంపే బా(తిపడి నవ్వవలె 
మాసటీనివలెనుంటపే మచ్చికేడది' 
ఆసపడి చూడ(గాను అబ్టె మల(గుపై బండి 
సీసుద్దులే చెప్పేవు సీకేడ వలప్పు 
తరుణికూటమిగం పే దప్పిదేర్చనేవలె 
తరకానివలెనుంపే తమియాడది 
అరిది (శ్రీ వేంకపేళ ఆపె నిన్ను. గూడగాను 
నెర పేవు సిస్గులే (ల) నీకేడ వలపు. 


హిందోళం 


నేరములెంచే దెల్లా నిన్నా నేను 
నేరిచి మాటాడేది నీతోనా నేను 


కపటాలు గలవంటా కల్లరివి సీవంటా 
నెవములెన్నేడల్లా నిన్నా నేను 
ఉం 
వుపమల దాననంటా వొరపులు నేర్తునంటా 
నిపుణత మెరసేడి నీతోనా నేను 


యెక్కడనో వుంటివంటా యెఠపవులవాండవంటా 
నిక్కపుబాసడిగేది నిన్నానేను 


141 


అసల వి॥ 
న్‌. 


॥అనక॥। 


॥అనక॥ 


॥అనక। 227 


॥పలవి॥ 
గ 


॥1నేర॥ 


142 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చక్కనిదాననంటా చలము సాదింతునంటా 
నెక్కొని నవ్వునవ్వేది నీతోనా నేను 
మట్టున నడవుమంటా మాయింటికి రమ్మ౦టా 
నెట్టన( గొంగువజ్లేది నిన్నానేను 
ట బట 
గట్టిగ (శ్రీ వేంకపేళ కలసితివిటు నన్ను 
నిట్టూర్చుతో నలసినది నీతోనా నేను. 


బౌళిరామ క్రియ 


నాకే వలతువోయి నరహరి 
చేకొని నేనెరుంగుదు చెప్పకు నరహరి 
నగేవు నామోము చూచి నరహరి నీ 
నగరెల్లా సతులే నరహరి 
నగములు మాచన్నులు నరహరి 
పగటున నిన్ను నాంటీ( బట్టకు నరహరి 


నలుగడ.( జూచి చూచి నరహరి మోవి 
నలినలి నేతురా నరహరి 
నల(గనియ్యకు కొంగు నరహరి 
బలిమినెవ్వరెవ్వరు పట్టిరో నరహరి 
నానారతుల( గూడి నరహరి కడు 
నాన(బె ప్టేవు వలపులు నరహరి 
మానక శ్రీ వేంక పేళ మండెమురాయండవై 
పూని నన్ను మన్నించి పొందేవు నరహరి. 
శంకరాభరణం ' 
ఏ(టిమా(టలాడేవే ' యెందా(కా నీవు వోరి! 
వా(టటముగ యిజ్టే వట్టి * వళకులాడకురా 


11 నేర॥ 


॥నేరః 228 


॥పల వి॥ 
యా 


॥నాే॥ 


॥నాే॥ 


॥నాకే॥ 220 


॥పలివి॥ 
గా 


-1, తా, వెం, ౧౫౯. 'తోడిరాగం, 8. దేవు, 8. *నోరి” లేదు. 


4, “వట్టి” రేదు. 
ల 


శృంగార సంకీర్తనలు [40 


పయ్యదలో వాలెనవే పట్టియ్యవే జక్కవల 
కొయ్యకా(ండ కావుర కుచములివి ' 
ముయ్యనే(టికే అ్లై తే మొరంగక * చూపంగదే 
యియ్యెడ( బై (డి * బిందెలెట్లు చూపవచ్చురా ॥ఏ(టి॥ 


“వొడిలోన దా(గెనదే వొప్పగించవే సింహము 
గడుసుకా(డ కాదది నడుమింతేరా * 
విడిచి సోదనీవే విచ్చనవిడిన ఫై తే 
సుడీసి ఆకసమెట్లు సోదనగొనేవురా 1ఏ6టి॥ 


కుచ్చలలోపల దా(గె" కొమ్మ నెమళ్ళ నీవే 
అచ్చపు నడప్పలింతే " అవిగావురా 
కుచ్చి (శ్రీ వేంక పేశుడ గురుతేది  అజైతే 
యిచ్చ(గూడితివి గురుతెటు చూపవచ్చురా. " 1ఏ6టి॥ 200 


[140వ రేకు. శ్రీరాగం 


గుట్టుగలవాండు గన కొసరండాతండు నిన్ను 
రట్టడితనమున నాజడి సేయకు వే ॥పలవి॥ 


యెండమావుల నీరు యేకతపు పొలయలుక 
వండ(గ వండంగ నట్లు వలప్పలెల్ల 
కొండల నున్ననిచూపు గొనకొన్న వెడయాస 
అండగనుండే విభుని నలయించనేలే ॥గుట్టు॥ 


గుంటిమీ(దటివాన కొనబు సరసపుటాన 
వెంటవెంట తోడినీడ వేడ్మతగులు 


1. రా సంకోచములింతే, 2. మొననిచూప. 8, యెడ నాప్రెడి, 4. కొవురానా 
వడుమింతే. 5. ఆకాళమెట్లు సోదనియ్యవచ్చురా. 8. కుచ్చల మరగుజొచ్చెకొమ్మ, 
7. నడప్పగాని అవిగాదరాట?  $. వేంకటనాథ గురుతెరిగి అ. $. గూడితిమి గురుతు 
లేలరా యిందులకు. 


144 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పంటవండిన పొల్లు పాసివుండినకాంక 
జంటఆొయిన పతినింత సడి(బెట్టనేలే ॥గుట్టు॥ 


దేగడపసిండి నిగ్గు బీరపుబిగువులివి 
లాగవేగపుగోరి లాంచనములు (1) 
చేగదేరంగ( గూడె శ్రీ వేంక పేశ్వరుండు 
యీగతి నితనినింక యెలయించనేలే. ॥గుట్టు॥ 20! 


శంకరాభరణం 


ఎన్న(డు లేనిగురుతులిదె నీమేనం గంటిమి 

సన్నల యీసుద్దులెట్లు చవిసేనేవే ॥పల వి॥ 
చెదరెను నీకురులు చెమట చెక్కుల నిండె 

యెదు (ది?) 8 మెచ్చగ నర్ధమేమి చెప్పేవే 

వదలె నీమొలనూలు వాడెను నీకెమ్మోవి 

పొదలి యిందుకెట్లా బొంకంగలవే ॥ఎన్న॥ 


కంకణాలు వదలెను గందపు(బూ(త చి బై 
వంకలొ తి యిందుకెటు వాదించేవే 
అజాతీ ల 
సుంకుమోసె. బలుకుల( జూపులం గొత్తలు దోంచె 
సంకెలేక యివియెటు సటలనేవే ॥ఎన్న॥ 


మోమున గళలు నించె (డె ముక్కున నిట్టూర్చురేంగె 
యీమాటకు త్తర మెల్లి చ్చేవే మాకు 
ఆముక శ్రీ వేంక పేశుండన్నిటాను నిన్ను(గూడె 
ఆమని 'సెలవినవ్వులా (పనెట్లు వచ్చునే. ॥ఎన్న॥ 202 


కొంటోది 


ఎంతసంతోస మోకాని యేమి చెప్పేది 
వింతలె న వలపుల విడిదాయ! దాను ॥పలవి॥ 


శృంగార సంకీర్తనలు 


అమరనాదరించి చెప్పంపిన నీమాటవిని 
చెమటలచెలమూయ( జెలియ 
గమకపు నీమున్దుటుంగరప్ప గురుతుచూచి 
గములైన మెళుంగులగని యాయ మొగము 


అలరనాసరే(చ నీవంపిన విడెము చూచి 
పులకలపోగాయ/ బొలంతి 
వలనె పొందికల నీవాలకమ్మలు చూచి 
న. 
పలచని నవ్వుల పండుగాయ మోవి 


కడ/(గి (శ్రీ వేంక పేళ కా(గిట నీవు .నించితే 
కడు సిసులకొండాయ' గలికి 
వుడివోని నీరతుల వొడ(బడికల. జెంది 
అడియాలమైన మణిహారమాయను. 


ముఖారి 


వింతవా(డా తానేమి వేమర( జెప్పించుకొన 
బంతినే తరితీపులు పచరించవలఠెనా 


తనమాటే నామాట దగ్గరి రమ్మనవే 
యెనసియు నేడమాటలేలాడించీని 
మనసుకు మనసే మరి తారుకాణగదే 
చెనకి పొందులు యింకా. జేసి చూపవలెనా 

అక్కడే యిక్కడ నా అండనుండుమన వే 
'పెక్కు[ప్రియములెల్లా( జెప్పించంగనేల 
చొక్కమెైన చూపుకు చూపులే గురిగదే 
పక్కన నింకా నొడంబరచ(గవలెనా 


౪౦ 7-510 


[45 


॥1ఎంత॥ 


॥ఎంత॥ 


॥ఎంత॥. 288 


॥పలవి॥ 
న. 


॥1వింత॥ 


॥వింత॥ 


[46 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


యీవల( దానే నేను యిష్పుడె కూడుమన వే 
శ్రీ వేంక'పేళు(డేల సిగ్గువడీని 
వావులకు వావృలే వలపించె(గదవే 
వేవేలుగా మన్నించె వేండుకొనవలెనా. ॥వింత॥ 284 


కేదారగాళ 

ఒక్కరికి( జెప్పరాదు వూ(కొనరాదు 

పక్కననేమనినాను పై(డికతవంటిదే 1పల్లవి॥ 
ఆరె( దేరె నెడమాటలాడించ' మీతోనేలే 

చేరి తానే యడిగితే జెప్పే, గాని 

గోర గీరితే నీరయ్యా గుట్టుననుండనియ్య రే 

మేర మీరితే నతని మెప్పించే. గాని ॥ ఒక్క॥ 
వక్కణగా నాకుమీ(ద వా (వాబిసి సుపనేలే న 

దిక్కున! జూచితే దనకే తెలిపే, గాని 

వొక గటంపే 'రెండయ్యీనూరకే వుండనియ్యరే 

వెక్కసమైతే( దనతో వెలయించేంగాని ॥ ఒక్క॥ 
తప్పులెంచి అందరిచే. దగవుల( బెట్టనేలే 

యిప్పుడే యేకతమైతే యెంచే(గాని 

వుష్పు చిందినుమడయ్యి వొనరె (ర?) నుండ(గనీరే 

కప్పి థ్రీ వేంక పేవు, గాంగిలించే(గాని. ॥ ఒక్క॥ 286 


బౌళిరామక్రియ 


ఎక్కడ నేరిచితివే యేడలేని వేసాలు 

వెక్కసాలేల చేతి విడెమియ్య. గదవే ॥పల్లవి॥ 
మువ్వంకల నీకునీవె ములిగేవు సారెసారె 

నవ్వులకాడినమాట నాటెనటవే 


శృంగార సంకీర్తనలు 
సవ్వళించి అప్పటి నీపానుపుపై ( బొరలేవు 
పువ్వుల వేసినపోటు బొప్పిగ ప్టైనటవే 
కప్పుచు( బయ్యదకొంగు కడుసొడ్డించుకొ నేవు 
తప్పక చూచినచూప్పు తాంకె నటవే 
తిప్పి తిప్పి చూచేవు తేరకొనం జన్నులపై 
కప్పురము చల్లితే కసుగందె నటవే 





కినిసి యంతటలోనె 5౦దుపడి మొక్కేవు 
వొనర( గా(గిరించితే వా _త్తెనటవే 
యెనసి శ్రీ వేంక పేవనెదురుగా. గొసరేవు 
చెనకితే మేనిమీంచ జీరవారె నటవే. 


141వ రేకు. మాళవిగాళ 


ఒక్కరిమెంగిలి సొత్తుకొాకరాసపడుదురా 
దక్కని సొమ్ములకును తానేల వచ్చీని 


పయ్యదంటి నీవు నన్ను( బై కొనంగా వచ్చి యీపె 


కయ్యమడువ. దనకు( గలదా పని 
ఇయ్యడనేకతమున యిద్దరమునుండ(గాను 
దియ్యమువలె నిప్పుడు తానేల వచ్చీని 
చెంది నీవు నాతొడపై శిరసు వెట్టుమండ(గా 
సందు చొచ్చి చూడనేమి సమ్మందము 
సందుసుడీవలప్కల సదమవమై వుండ(గా 
దందు పసురమువలే తానేల వచ్చీని 


నిగిడి శ్రీ వేంక'పేళ నీవు నన్ను( గూడితేను 
తగునని పొగడ(గ( దనకేమి 


[47 


॥ ఎక్క్ల॥ 


॥ఎక్క్ల॥ 


॥ ఎక్క 1 280 


॥పలవి॥ 
గ్రా 


॥ఓఒక్క॥ 


ఓక్క! 


1. శ్రీగీఠలగల అక్షరములు చిలుముదినుటచే రేకులలో సందిగ్ధములు. 


1418. ఛ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొగము చూచుకొని ముచ్చట నీతో నాడంగా 
తగిలి పొసష్టేలవః తాంల వచ్చీనే. 


నారాష్ట్ట్రం 
ఎట్టు దరియించవచ్చును యిటువంటి వెల్ల ( జూచి 
బట్టబయలీ(దించగా (భ్రమంఎనట్టయ్యాని 
పమ్మి నీమేనిమీ(వట పచ్చిచెమట గారంగా 
నమ్మికలియ్య(గనే పో నవ్వు వచ్చీని 
చిమ్ముచు వెంగెమాడితే సలువడిక సీవు 
సమ్మదినూశొనంగాచే నివ్వెరగయ్యిని 
పోదిగా నీపెఎవికెంప్పులు కే[గ మాటలాడి 
ఆవరించ(గాన పో అవరీ మేను 
ఆదెస నేరమెంచితే అందాలు నేసుక నీవు 
వాదుకు రాకుండ(గా నివ్వల సోద్యమయ్యిని 
మేరతో ఆండుసొమ్ములు నీమెడం బెట్టుకొని వచ్చి 
సారె గాంగలించంగా దో చలమెక్కీని 
యీరీతి (శ్రీ వేంక పేశ యేలితివి ననుని్టే 
గారవించ(గా నప్పటి. గరుణ వుట్టీని. 


బౌళి 


బానే జాణక త్తెవు అన్నిటా సీవు 
యేనిగె గుజ్జాంగదే యెక్కినవారికిని 
ఇంతవాసి గలదానవేల నవ్వితివే ముందు. 
చెంత బెట్టనికోటవై చెల(గవర్దా 
వంతులకు నీవెంత వలపించుకొనినాను 
పంతప్ప విభుండు కిందుపడునా నీకు 


॥ఓఒక్క॥ లి? 


॥పల వి॥ 
గం 


॥ ఎటు! 
ట్‌ 


॥ ఎటు! 
ట్‌ 


॥ ఎట్లు! 206 
ట్‌ 


॥పలవి॥ 


1బానే॥ 


శృంగార సంకీర్తనలు 


యెగ్గుప స్టేటిదానవు యేల రమ్మంటివే ముందు 
వ్‌గ్గి వీడనిగంటవై యుండ(గరాదా 
అగ్గలమై నీవెంత అబ్టె బాసగొనినాను 
సిగ్గులాతండు ప్రియము చెప్పునా నీకు 

యెలయించేటిదానవు యేల మొక్కితివే ముందు 
అల కదలనికంబమై యు౦డరాదా 
బలిమి (శ్రీవెంక పేశుంగలసి యెంతవుండిన 
బలువు(డీతండు తడ(బడునా నీకు. 


శంకరాభరణం 


నీవె విచ్చేయవయ్య నేరుపరివిందు కెల్ల 
నీవనిత యలుకలు నేము దిద్ద(గలమా 


మా(టవోరువ(గలేని మంకు దాని( గేరడాలు 
యేటికినాడితివయ్య యింతలో నీవు 
వాంటమై పారె. గన్నీటివరదలు చన్నులపై 
స్కూ రా 
నీంటున నింత టెలుక నేము దిద్ద(గలమా 


కా(కకోరువ(గలేని కౌాంతకు( గోపమురే(చి 
సోంకింతురా కొనగోరు చురుకనను 
వే/కపు నిట్టూరుప్పులు విసరీ హారములప్రై 
యే(కటనింతేసి పనులేము దిద్ద(గలమా 
రవ్వకోరువ(గలేని రమణితో జూజాలాడి 
నవ్వుదురా శ్రీ వేంకటనగవిహార 
పువ్వులు కొప్పువి రాలె పొందితే బుజాలమీ(ద 
నీవ్వటిల్లు మీవోజులు నేము దిద్ద;గలమా. 


149 


॥బౌనే॥ 


బానే! 200 


॥పలవి॥ 
ఫైనా 


॥నీవె॥ 


॥1నీవె॥ 


॥నీవె॥ 240 


ఫ్రీ తాళ్లపార అన్నమాచార్యుల 
శ్రీరాగం 


ఏల కొనంబె ప్టేవే యెందాంకా మాటలు 
నాలితో వండీనకూడు నను(బాయే కాదా 


'సెక్కువనితలమీ(ది ప్రియము గలవానిక్తి 
యెక్కడిది మోహము నీవేమి చెప్పేవే 
వొక్కమా(టె సారెసారెనొట్టుకొని చవిగొంటే 
'మొక్కలాన( బంచదార మొగచాటుగాదా 


గాంటిప్పుసతుల(బొంది కాయ్మాబెన వానికి 
యేంటికి. గరఃగీ గుండె యెమిచెప్పేవే 
మే(టిమై మేనినిండా మితిలేక పెట్టుకొంటే 
వీంటున దింగారైన నిండా 'వేంగుగాదా 

ఊర( జుట్టపు (శ్రీ వేంకటో త్తము(డై నవానికి 
యేరీతి. దమిరేగీనేమి చెప్పేవే 
యీరీతి నన్నునేలతె యింకా. గొసరితేను 
'పేరంబెట్టితే పాలు పెమగేకాదా 


గౌళ 


తరుణి మేనికిని నీతనువె మాటు 
నిరతవృటాసకు నిండు(జూపె మాటు 


- చెలియసిస్టలకు చెక్కుచేయే మాటు 
పలుకులకును మోవిపండె మాటు 
నెలకొన్న చింతలకు నివ్వెరగే మాటు 
దిలుజవ్వనమునకు. పయ్యదే మాటు 


. ముంచిన నవ్వులకును .మొక్కులివే దూటు 
"మంచి నడపులకును మజ్టెైలే మాటు 


॥ప లవి॥ 
ల 


॥1ఏల॥ 


॥ఏల॥ 


॥ఏల॥ 4! 


॥ప లవి॥ 
క. 


॥తరుణీ॥ 


శృంగార సంకీర్తనలు 105! 


వంచిన శిరసునరు వాలు(గొప్పే నూటు 
కొంచని చనులకు కొనగోరె మాటు 1తరుణీ॥ 


పొందుల రతులకును పుక్కిటివిడెమె మాటు 
అందిన వేడుకకు నాయములె మాటు 
విందుల వలపులకు వేవేలు రఠుతె మాటు 
యిందుముఖి క్రై భ్రీవేంక పేళ నీ యింపె మాటు. ॥తరుణి॥ 242 


142 వ రేకు. గుజ్జరి, 


తెలిసినవా౦డవు ధీరు(డవిన్నిటా నీవు 
చలము సాదింతురా సతులతో నీవు ॥పల్లవి॥ 
అప్పటి మానవు చూటలాసపెతో నీవు 
కస్పురమిచ్చినమీ(ద గలదా వాదు 
చెప్పరాని తిట్టుదిట్టి చేయెత్తి మొక్కి తేను 
టట అతి 
వొప్పుగొనవర్దా మథఠి వొర స్టేమిటికి ॥తెలిసి॥ 
టి గ్ర 
తలవంచుకున్నా(డవు తరుణియెదుట నీవు 
'నెలవి నవ్వినమీ(ద సేతురా యింత 
కలువపువ్వుల వేసి కౌంగలించుకొం పేను 
ఆలుకదీర(గవద్దా ఆనలు మరే(టికి ॥ తెలిసి॥ 


వింకములు నెజసేవు ప్రియురాలి యెదుటను 
సంకెలు దీర్చినమీ(ద చలమేటికి 
అంకెల శ్రీవేంక పేశ ఆలయించి నిన్ను(గూడె 
మంకులు మాన(గవర్దా మదము మరేటికి. ॥తెలిసి; 248 


సామంతం 


ఇందవయ్య కొనుకయిచ్చె నీకు(జెలియ 
మందలించేనింటికాడ మగువతో నిన్నును ॥1ప న్లివి॥ 


152 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలువరేకులవా(డి కాంతచూపులనున్నది 
వలరాజు నమ్ములకు వాసనే కాని 
చలివేండి వలప్పలు చన్నులకొనల నవే 
చెలువు(డ నీవింకనేల సేసేవు జాగులు 


ననిచిన చిగురెల్లా నాంతిమోవినె వృన్నది 
వనముల మాకులెల్లా వట్టివే కౌని 
మనసుమర్మములెల్లా మాటలతుదల(దో(వె 
ఘనుండవు యింకనేల క ప్పేవు తమకము 

నిండు మేఘము మెరు(౧ఏ నెల(తమోమున నిదే 
వుండు మింటననే పేరు వొక్కజే కాని 
కొండల (శ్రీవేంక పేళ కూడితిరిద్దరు నేండు 
గండికా(డ యింకగేల కాదగేవు మాటలు. 


పాడి 
ఏల నన్నునొర సేవు యిన్నేసిచేంతలను 
చాలుననేనా మోవి చప్పంజేతు(గాక 
పంతములాదేనా పరాకున నీవుండితే 
చింతదేర నీసేవ నేసే. గాక 
వంతులడిగేనా నిన్ను వనితలలోన నుంపే 
దొంతరవలప్పలను తొప్ప(దో(గింతు( గాక 


కన్నుల! దిప్టేనా గక్కన నీవు రాకుంపే 
చన్నులనే వొత్తి నిన్ను సాదింతు(గాక 
విన్నపాలు సేనేనా విచ్చనవిడినే వుంటే 
కిన్నర మీ(ట్లలోనే గిలిగింతుగాక 


కపటాలు సనేసేనా కా(గలించుకోకుండితే 
వుపమ వీదేనకు( జేయొగ్గింతు గాక 


॥ఇంద॥॥ 


॥ఇంద॥ 


॥ఇంద॥ 244 


॥పలవి॥ 


1ఏల॥ 


1ఏల॥ 


శృంగార సంకీర్తనలు 


యిపుడె శ్రీవేంక పేళశ యిప్టై నన్ను(గూడితివి 


అపలాపించేనా నేనప్టే 'మెతు(గాక. 


శ్రీరాగం 


తానిటువంటివా(డా తీనగుణమిదిగాదు 
జాని యీ వెరపు మతి(బుట్టించిన దెవ్వతె 
కొ త్తకొత్తవలపులు కొంతకొంత రప్పులా 
వతునంటా( జొప్పెంపవతెనా నేయ 
అలి 
యిత్తల( దా వింతవా(డా యెవ్వరన్నా వద్దనేరా 
చిత్తములోనింత కొంకండేసినది యెవ్వతె 
అటి 
వేండివేండి తమకము వేసివేసి తనచేయి 
వా(డి నాచన్నుల మోపవలెనా నేడు 
"పేండుకొనేమా చలము చేదమా తనకు నాకు 
సోండిమి తనకునింత బుదిచ్చిన దెవ్వతె 
థి 


ముద్దుముద్దు మాటల ముంచి ముంచి బాసలిచ్చి 
వద్దనుండి గోరగీరవ3నా నేండు 
అద్దుక (శ్రీవేంక పేళ(డన్నిటా6దా నన్ను(గూడె 
తిద్దినట్టి తనపాలిదేవరై నదెవ్వతె. 


ముఖారి 


కంటకములాడనేల కా(తాళమే(టికి నీతో 
మంటదీర నా పనులు మానివుండే( గాక 


కోపగించేనా నీతో కొప్పువట్టి తీసితేను 
యేపున ముడుచుకొనేనేమాయను 
'పెపె దొరలతోడి పంతాలకు నేమిపని 
రారా 
ఆపరాకె వానగుంటలాడుకొనే( గాక 


150 


1ఏల॥ 245 


॥పలవి॥ 


॥తాని॥ 


॥తౌని॥ 


॥తాని॥ 246 


150ట॥ 


॥50ట॥ 


154 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కమ్మటి( దిస్టేశా నిన్ను కాలు నీవు దొక్కితేను 
యెమ్మెలేక తీసికొనేనేమాయను 
దిమ్మరి విభునితోడ దీకొనేవాదులేల 
యిమ్ముల' జుక్కలై నానెంచుకొనే( గాక ॥50ట॥ 
పక్కన నొట్టువెప్టేనా పచ్చడము గప్పితేను 
యిక్కువలు గర6గేను యేమాయను 
నిక్కి (శ్రీవేంక పేశుండ నిన్ను(గూడి కొంకు వద్దా 
చక్కనైతి నీమోవి చవిచూచే/గాక,. ॥కంట॥ 241 


భెరవి 


ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు 
మారుకోకు మగవాని మనసు మె త్తనిది ॥పల్లవి॥ 


చలము సాదించవద్దు చనవే మెజయవే 
చెలువు(డాత(డే నీచేత జిక్కీని 
బలుములు చూపవద్దు ఫకపక నగవే 
అలరిన జొణతనమందులోనే వున్నది ॥1ఓరు॥ 


పగలు చాట(గవద్దు పైకొని మెల(గవే 
సాగిసి ఆతండే నీసొమ్మై వుండీని 
తగవులం బెట్టవద్దు తమకము చూపవే 
అగపడ్డ నీ పంతములందులోనే వున్నవి ॥ఓరు॥ 


మొక్కల మేమియునొద్దు మోహములు చలల్లవే 
నిక్కి (శ్రీవేంక పేశుండు నిన్ను(గూడెను 
తక్కుల( బెట్ట(గవొద్దు దయలు దలంచవే 
ట ౧ 
అక్కజపు నీరతులు అఆందులోనే వున్నవి. ॥1ఓరు॥ 246 


శృంగార సంకీర్తనలు 
[140వ రేతు, సౌరాష్ట్రం / 


పొత్తులమగువలకు( బోవునా యింక 
యిత్తల గూడుండుదము యీడకి ప్టేరావే 


మచ్చరము నాకేలే మగండు మొదలనే 
మచ్చికచేసి నిన్ను మన్నించునట 
వెచ్చనూర్చు నీకేలే వెరప్పలింకానేలే 
కుచ్చినేనూ( గౌగిలించుకొనే( గాని రావే 


వెంగెమాడ నాకేరే విభు(డు వేడుకపడి 
సింగారించి నిన్ను రట్టు సేసు( దానట 
ముంగిటనే కొంఠనేలే ముసిముసి నవ్వులేలే 
సంగడిబూవానకు చలివాసీ రావే 


'పెన(గంగ నాకేరే ప్రియుడు లోలోనె వచ్చి 
కనుసన్న నేసి నిన్ను( గలపునట 
నను శ్రీవేంక పేశుండు నవ్వుతాని ట్టైకూడె 
తనిసిన గతులు చింతనసేనే రావే 


దేసాళం 


ఇద్దరము నిద్దరమే వోవోయి 
వద్దుసుమ్మీ వట్టిపంతాలోవోయి 

యెజ(గవా మాగుట్టు యేమోయి మమ్ము 
ఉటక్‌ గుట్టర నేవు వోవోయి 
యెటికెతనా నీకు యేమోయి- మాపై 
వొజగుంపే నేమాయనో వోవోయి 

యెప్పటికెప్పటి సుద్దులేమోయి - నీపై 
నుపష్పరాలెగసీ( జన్నులేమోయి 


155 


॥ప లవి॥ 


॥పొతుల॥ 


॥పొతుల॥ 


॥1పొతుల॥ 249 


॥పలవి॥ 


ఇద్ద! 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
యిష్పలేర్లులాయ (7) మోవి యేమోయి 
వొప్పన గొనుమీ నేడు వోవోయి 


యెమ్మెలు మనలోనేల యేమోయి 
వుమ్మగిలీ వలపులు వోవోయి 


యిమ్ముల శ్రీవేంక పేశ యింతలోనె కూడితిమి, 


వొమ్మె((7)గా జాణతనాలోవోయి. 


దేసి 
మేలయ్య నీచేంతలు మెచ్చితినయ్య 
తాలిమిలెస్సపనాయ/ దగవరివవుదువు 
పడ(తి( బిలువనంపి పగడసాలాడేవు 
వుడుగకీపరాకులకోపునా ఆసె 
యెడసి పానుప్పుమి(ద యెదురుచూచీ( జెలియ 
నడుమ మామోముచూచి నవ్వేవిక్కడను 


కొమ్మను లోనికినంపి కొలువున్నా(డవు యీడ 
వుమ్మగిలు “నీకాకలకోపునా ఆపె 
చెమ్మ! జెమటలతోడ చేసన్న నే సేనబల 
పమ్మి మాకునుడిబడీ పనులుచె ప్పేవు 
దోమతెర వేయించి తొంగిచూచేవిందరిని 
వోముచు నీవేసాలకోపునా ఆపె 
ఆముకొని శశ్రీవేంకటాధిప నిన్నింతి గూడె 
వేమారు మమ్మిక్కడను వీడేలడిగేవు 


మాళవిగాళ 


ఎవ్వరినేల తడవేవీడ వారేమి సేతురు 
జవన్వనపాయముమీ(ద సడి వేయవే 


॥1ఇద్ద॥ 


1 ఇద్ద॥ 200 


॥పలవి॥ 
మ. 


॥ మేల॥ 


॥ మేల॥ 


॥మేల॥ 251 


॥పలవి॥ 
క. 


శృంగార సంకీర్తనలు 
మందలించి మాతోనేల మాటలకు వచ్చేవు 
కందువలు పతినడుగవే నీవు 


ఆంది వుండంబట్టకుంపే ఆతని నిన్ను(గూర్చిన 
ముందరి మరునికే మొరవెట్టవే 


యిల్డురికి మాతోనేల యీసడించ వచ్చేవు 
చెల్లుబడాతనిమీద( జేయవే నీవు 
పలదమంత గలిగితే పె పె నెడమాటలాడే 
ఉం రారు 
తెలమెన నీచెలుల. దిట్లవే నీవు 
క. ఈ! 


సంగడి( గూచుండి నీవు సణంగులేల రాల్చేవు 
బంగించి యీతని( దప్పుపట్టవే నీవు 
రంగ్రై (శ్రీవేంక పేశుండు రమించెనీతండు నాతో 
యా 
అంగడీజాణతనములాడవే నీవు 


కేదారగాళ 


నిక్కము నాబదుకెల్ల నీచేతిది 
మక్కవలు నెరవేరె మజి యే(టిమాటలు 


తలపు నాలోనిది తగవు నీచేతిది 
వలపు పదారేం (డ్లవయసుది 
నిలువెల్ల జెమరించె నీవొద్దనుందాన 
చెలులింకనేమని చెప్పేరు బుద్ధులు 


సిస్టులు నామేనివి చెను నీగోళ్ళది 
-తగ్గనియాసలు మనత షుకమువి 
వెగ్గళించెం బులకలు “వేడుకలు గనమాయ 
కగ్గుదేర నేమని కానుకలిచ్చేను 


15? 


॥ ఎవ్వ॥ 


॥ఎవ్వ॥ 


1ఎవ్వ॥ 252 


॥పలవి॥ 
గా 


॥నిక్క॥ 


॥నిక్క॥ 


158 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చన్నులు నావురమువి చనవు నీకౌంగిటిది 
పన్నిన పరవశాలు భావరతివి 
అన్నిటా శ్రీవెంకపేశ అసప్టె నన్ను(గూడితివి 
యెన్నిలేవు నీగుణాలు యెదురేది నీకు నిక్క! 251 


కన్నడగౌళ 


సీకెరవుగాను నేను నీవునాపె[ గూడితేను 
రేకగా నీళ్ళడచితే రెండయ్యీనా యెప్పుడు ॥పల్లవి। 


నేరుప్పున నాపెతోడ నీవే మాటాడరాదా 
చేరి నేంబిలువ(బోతే సిగ్గువడీని 
సారె (బియముచెప్పినా సవతుల నమ్ముదురా 
"పేరనిపాల6 దోడంటు పెట్టి తేను "పేరునా 1నీకె॥ 


పంతాన నీవేకతాన బలిమి సేయ(గరాదా 

చెంతలనే దేవట్టితే సిగ్గవడీని 

యింతటి మావంటివారి యిచ్చకాలియ్యకొందురా 

కొంతైనా నినుముతో( గూడునా కనకము నీకె! 
వల్లె వేసి యాపె(గూడి వావులు చెప్పుకోరాదా 

చెల్లెలవం'పే6 దాను సిగ్గు వడీని 

యిల్లిదె (శ్రీవెంక'పేశ యిటు నన్ను(గూడితివి 

వొళ్ళంబెట్టిన సొమ్ములు వొద్ది కెంగూడుండవా. నీకె! 204 


144వ రేకు. శ్రీరాగం 
. బొపుదొాపు నాతపసు ఫలియించెను 
యేపున నీచెప్పినప్లే యి(కనుండే నేను ॥పల్లవి॥! 


మచ్చరము నాకు(దీరె మనవెల్ల నొక్కటాయ 
నచ్చులనాపె నీతో నవ్వ(గాను 


శృంగార సంకీర్తనలు 150 


విచ్చనవిడి(జ(జెల(గు వెంగెమాడ నిన్నుమథి 
యిచ్చకురాలనైై నీకు యి౭కనుండే నేను బాపు! 


వేడుకలు నాకు(బు జై వెరపులిన్నియు. బానె 
కూడా నీతొడపైనాపె కూచుండ/గాను 
వోడక సిగవిడువు వృల్లసాలాడ నిన్ను 
యీడనె సతమై నీకు యి(కనుండే నేను ॥దాపు॥ 


తారుకాణ నాకువచ్చె దయవు టై నాలోన 
చేరి కౌగిలించి యాపె చెనకంగాను 
యీరీతి (శ్రీవేంక'పేళశ యిటునన్ను( గూడితివి 


యీరసము మానె బాయకి(కనుండే నేను. ॥దాపు॥ 2500 
గుజ్జరి 
జి 
ఒక్క పే విన్నపము వొచ్చెములేనిమాట 
యెక్కువగా నిందరిలో నేలవయ్య మమ్మును 1పల్లవి॥ 


మెగదిగ(బోసితేను యెంతేసినేరవు నీవు 
జిగి. బనిగొనేవారిచేతిదేకాక 
బిగిసి కామినులకు. బిండంతే నిప్పటి నీవు 
యమెగసక్కెములు మాని యేలవయ్య మమ్మును ॥ ఒక్కు॥ 


ఇచ్చకములాడితేను యేపని సేయవు నీవు 
కొచ్చికొసరేటివారి కొల(దేకాక 
నిచ్చలు6 గామినులకు సీకుకొద్దితా మెరవు 
యెచ్చరికతోడ ని;కనేలవయ్య మమ్మును 1ఒక్క॥ 


యియ్యకోలై నడచితే నెందరి. గూడవు నీవు 
నెయ్యానం బెండ్లాడేవారి నేమమేకాక 
కొయ్యవై (శ్రీవేంక పేశ కూడితివి నన్నుని ప్లే 
యెయ్యెడ( బూంపలే పిందెలేలవయ్య మమ్మును ॥ఒక్క-॥ 256 


160 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
సామంతం 


ఆటదానిబలువిది ఆడుకో నేమున్నది 
కూటములు గలిగితే కొంగువట్టి తీసును 


కూరిమిగలుగు సతి కోపగించుకొంటకేను 
'పేరడికన్నీరు నించు ప్రియునితోను 
ఆరీతి నాజడిక త్తెయెతే మజీయొకతె 
నేరుపుతోడ నూరకే నెటికవియచు 


యేఃపిన విభుండువచ్చి యెదుట నిలిచితేను 
దాపుగ(జేయె త్తిమొక్కి తలవంచును 
రావుతోడ వేరొకతె రాజసమెనది యొతే 
రా రూ 
తీపులమోవిమీ(ద తిటులెలా(దిట్లును 
వ ట్‌ 
అఆసపడ్త మగువను ఆయములంటితేను 
నేసవెట్టి లోనొను సిస్టుతోడను 
యీసుదీర (శ్రీవేంక పేశ ననుంటోంటిదై తే 
వూ. 
వాసికి నిన్ను(గూడి వల పెల్లా నింతును. 


శ్రీరాగం 


నెపములన్నియు నీవు నేరిచినవే 
కపటాలు మాయెడకు గడించకువయ్యా 
చిగురువంటిది మేను శిలవంటిది మనసు 
యెగసక్యములు మాతోనేలయ్యా 
నగప్పవంటిది తమి నామువంటిది వలపు 


తగవులణ బెట్టి మాతో తక్కించకువయ్యా 


అద్దమువంటి వయను ఆమ్మువంటికోపము 
సుద్దుల మా మననేమి సోదించేవయ్యా 


॥పల్లపి॥ 
న. 


వ! 


॥1ఆ(ట॥ 


॥1అ6ంట॥ 256 


॥పలవి॥ 
యం 


॥నెప॥ 


శృంగార సంకీర్తనలు 


పొద్దువంటిదడియాస పూ(సవంటిది గుణము 

గద్దించి మమ్మేల నీవు కైకాలిపేవయ్యా 
చుట్టమువంటిది వావి సూదివంటిది చూపు 

చెట్టవట్టి మమ్మునేల చెనకేవయ్యా 

యిజ్టై (శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను 

పట్టిన పంతముదక్కె( బదరకువయ్యా. 


" కాంబోది 


ఏమిగా( జూచితివి నన్నెంత సేసేవయ్య నీవు 
కామించి రతులలోనే కనేవు నాజాడలు 
చిన్నారి పొన్నారినాటి చీరలతో సి్గులా 
కన్నెనైన నామంచి కనుచూప్పుల్లు 
వెన్నలు దొంగిలేనాటి వెళ్టిగొలైతలలో నీ 
| షల్‌ 
సన్నల (లాఖ నాతోడి నీసరసాలు 
పసుల గాచేనాటి బాంయపెతల విందులా 
ముసరే తుమ్మెద నామోవితీపులు 
సిసువవై యెమునలోని చీకటి నీతప్పులా 
మెస(గిన నాతోడి యియ్యకోలు( జాంతలు 
బలిమి రుక్మిణి దెచ్చి పై కొన్న నీకూటమా 
చెల రేంగినట్టి నా సేస పెండ్లి 
యెలమి శ్రీవెంక'పేశ యిటు నన్ను( గూడితివి 


అల పదారువేలతో అంకెలా నాలంతెబు. 


శంకరాభరణం 


నీవాడినదే మాట నేంజేసినదే చేంత 
యీవిధాన మనలోస యెరవులు గలవా 
౪/0! 7-౬11 


[161 


॥నఎప॥ 


॥నెప॥ 258 


॥పలవి॥ 
ణ్‌ 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


॥ఏమి॥ 2509 


1ప లవి॥ 


169 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చిత్తమెల్ల నీసొమ్ము సిగ్గులివి నాసౌమ్ము 

ముత్తిలి పూవుటమ్ములు మరునిసామ్ము 

వొత్తగా నీవు నేను కుప్పలు సేసుకొంటిమి 

యుత్తల నీకును నాకు హెచ్చుకుందులున్నవా ॥నీవా॥ 
మొక్కులెల్ల నీపాలు మోవినవ్వు నాపాలు 

చిక్కియెడమాటలు చెలులపాలు 

తొక్కు మెట్టుగాను మనము దొరయ. బంచుకొంటిమి 

కక్కసించి చూచితేను కడమలిందున్నవా ॥నీవా॥ 


వినయాలు నీచేతివి వేగిరాలు నాచేతివి 
అనువైన యాసలు పాయముచేతివి 
ఘనుండ (శ్రీవెంక పేళ కలిసితిమింతలోనె 
చనవుల రతులలో జంపులు మరున్నవా. ॥1నీవా॥ 26 


11వ రేకు. బ్‌ళి 
ఇందరూను జూడ(గానే యింత సేతురా 
చెందమ్మి రేకుల కొన చేపలాయ నేండు ॥పల్లవి॥ 
చేరి ససివడంగా నె చెయిపట్టి తీ నేవు 
సారెకును మగవానిజాడగా యిది 
తేరకొన మెత్తనై తే దిగంబడేదన్నమా(ట 
యేరా నీవ ల్ల(గంటిమిదివో నేండు ఇంద! 


గద్దించి జంకించ(గానె కళలంట జూచేవు 
వొద్దనున్న రమణని వోజగా యిది 
అద్దుకొని మాంటలలోనంట్లు బచ్చలన్నమాట 
తిద్ది నీవద్దనున్నది తేరకొన నేండు ఇంద 


పయ్యద దొలంగ6గానె పష్టేవు కుచములు 
నెయ్యపు విటునికేల్ల నేర్పుగా యిది 


శృంగార సంకీర్తనలు 


గయ్యాళిరతి. గన్నదే కందికుడుమన్న మాట 
నియ్యందే (శ్రీ వేంకపేళశ నిజమాయ నేండు. 


శుద్ధవసంతం 
పోపో నీకిదియేమి పొద్దువోదు 
తీపులు చూపి మమ్ము దియ్యకురా యి(కను 


ఓల్లనివాండవు మమ్మునూరకేల పిలిచేవు 
మల్లాడి మా.ప్రైమనసు మరవరాదా 
బల్లిదురాలా కెగొన్న బాసదప్పినా( దప్పీ 
పల్లదానని(5క నీవు పట్టకురా మమ్మును 

ఇంటికి రానివాండవు యేడనైన నవ్వనేల 
వెంటనే మాతో తగులు విడువరాదా 
గొంటరై యిందుకునాపె కోపగించినా కోపించీ 
అంటి ముట్టి సరసములాడకురా యి(కను 


పంతపువా(గడవు మమ్ము పట్టి కౌంగిలించనేల 
అంతయు నాపెనే పోయి అడుగరాదా 
చెంతనే (శ్రీవెంక పేళ చేకొని నన్ను(గూడితి 
వింతకం ఇ రతినలయించకురా నీవు. 


పాడి 


ఊరకున్న వారినేల వృప్పటించేవే 
దూరులేక దూరితేను దోసముగాదా 
ఎక్కడి కెక్కడి సుద్దులేదో మనసునం బెట్టి 
చక్క( జూడనై తినంటా సాదించేవు 
వొక్కటిపై వొక్కటివేహరకె వాదడిచితి 
అక్కరతో. జేయివట్టితే అపరాధమా 


160 


॥ఇంద॥ .26! 


॥పలవి॥ 
ఉం 


11 పోపో॥ 


॥పోపో॥ 


॥పోపో[ 2602 


॥పలవి॥ 
నో 


॥ఊర॥ 


184 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పనిలేని పనులకు పంతములెక్కించుకొని 

చనవుననవునంటా సాదించేవు 

అనుమానములకు(గా అ జ్టైవొలలు వేసి& 

నిను( గాగలించితేనే నరమాయనా ॥ఊర॥ 
త్రమకమెడలేనిది తన్గువున( బెట్టుకొని 

సమమోహము లేదంటా సాదించేవు 

భమదీర శ్రీవెంకటపతినంటా నన్ను(గూడి 


జమళి(. బాయవు నేడు సంతోసించితివా. ॥ఊర॥ 268 
దేసి 
ఏల మమ్ము. దడ వేవు యింకానయ్య 
యేలితివి నా(డెనాండె యెరుం/గుదుమయ్యా ॥ప లవి॥ 


చిత్తములో చింతలెక్కి చిగురులు గో సేవారు 

అత్తి నిన్ను వెదకేరు అదిగోవయ్య 

వౌత్తిలి నవ్వులు నవ్వి వొడుళ్ళు నించేవారు 

బత్తులు సేసేరు నీకు బైకొనవయ్యా 1ఏల॥ 
మించులమాటల మంద మిరియాలు చల్లేవారు 

అంచుల నిన్ను(బిలిచేరాలకించ వయ్య 

పొంచి నీతో జాశెలేక బొమ్మరాలు వేసేవారు 

ముంచి చేతులు చా(చేరు మొగింజూడవయ్యా ॥ఏల| 
తోడనెసరెలత్తి లేళ్ళ దోలేటియట్టివారు 

యీడనే విందులు చెప్పేరియ్యకో వయ్య 

కూడితి (శ్రీవెంకపేళశ గొబ్బున నిదె నేండు 

వాడికెగా కొంతగొంత వారిమెచ్చవయ్యా. ॥ఏల॥ 264 

సౌర్శాష్ట్రం 

బలు నీ నేమము చూచి ప్రత్యక్రమయితి నీకు 

అలమి నాకొ(గిటనే అనుభవించవయ్యా ॥పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు 


కొమ్మచన్నులకౌగిలి కొండలమీ(ది తపసు 
సమ్మతిమాటలే మంత్రజపములు 
పన్ని (మ్మి?) న నిట్టూర్చులే ప్రాణాయామములు 
నెమ్మది మాకూటములె నిండుయోగాలు 

సారె సారె వీడేలు కాథా (కా?) హారములు 
సారమైన సిస్టులు పైపై సన్యాసాలు 
ఆరయ! బరవళాలు అందిన బహ్మానందాలు 
తీరనితనుథోగాలు దేవపూజలు 


బొడ్డు హోమపుగుంటలు పొంగు(జెమటలు నేయి 
ఆడ్డములేని సరసాలాచారాలు 
వెడ్డువెట్టి కూడితి (శ్రీ వేంక పేళ నన్నుని ప్లే 
యణ టి ట్‌ 
వొడ్డిన తమకములే వున్నతపదవులు. 


నాదరామ [క్రియ 


అందుకం టే గెలిచితివౌనే నీవు 
సందడి నెప్పుడు నీవు చనవులిచ్చేవో 
కూరిమి నీయెలు(గులు కోవిలకూ(తలును 
వోరలేకని (కన్ని ?) చందాలొక్కటందురు 
ఆరితేరి ఆరునెల్ల కైనా( దిలుకవని (కునవి ?) 
కి నా. 
పేరుకొన్నా నీవైతే వీరాన( ఐలుకవు 
కమ్మిన నీకన్నులును కలువపూవులును 
నెమ్మదిని వొక్కతోడునీడలందురు 
పమ్మి వికసించును మాపటికవి నీవై తే 
వుమ్మడి నే వొద్దనుంచే వొక్కింతా. జూడవు 
అంది నీచేతులు! దీగెలవి వొక్కసరందురు 
కందువనరడునవి కౌంగలించవు (చును 7 


165 


టలు! 


॥దబలు॥ 


॥పలవి॥ 


1 ఆఅ౦మద॥ 


॥అందు॥ 


106 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెంది కూడితివిం (నిం?) తలో శ్రీ వేంక పేశుండనని 
ముందునేనంటితే గాని వన్‌ మోసవు. ॥అందు॥ 266 


140వ రేకు. భైరవి 


ఏమి సేతువు నీవు యిందరికి( గలిగినదే 

నీమనసుకిచ్చక మే నేర్త నేనయ్యా ॥పల్లవి॥ 
తగులు గలవారికిని తమకములె చెలరే(గు 

యెగసక్కెమాడినా యెగ్గులేదు 

పగటు నగవుఠె కాని భయమించుకా లేదు 

అగడు నేసి(క నిన్ను నాడనేలయ్యా ॥ఏమి॥ 


ఆసగలవారికిని అంగములెర(గరావు 
దోసమని పుణ్యమని తోంచదొకటి 
వేసటించుకలేదు వెంటవెంటనె తిరుగు 
కోసి రాచింక నిన్ను! గెస రనేలయ్యా ॥ఏమి॥ 


చవులు గలవారికిని సమరతులె పనులగును 
దివములును ర్మాత్రుల్లు (లును 7) తెలియ దెప్పుడును 
ఇవలనిదె (శ్రీ వేంక పేశ నను గూడితివి 
జవళి మగ మాకు చలములేలయ్యా. ॥ఏమి॥ 26? 


కేదారగౌళ 


ఇ౦తవా(డవు గాకున్న యిన్నినేల నేనేవు 
చెంతల నీసరితెలు చూచేనింతేకాక ॥పల్లవి॥ 


వొట్టుక నేనేమనిన వూరకే వున్నా(డవు నీ 
గుట్టుతోడిచే. తలకు కొసరా యిది 
యిస్టై నే నెంత సేసినా యించుకా( గోపగించవు 
తిట్టమై చిన్ననా(డె సాదించితివో యిది ._ ॥ఇంత॥ 


శృంగార సంకీర్తనలు 


తప్పక చూచితే నష్టే తలవంచుకుండేవు 
వొప్పుగా నీవొళ్ళ. గలవోజా ముది 
తప్పు నీపై మోపినాను తగినంతే నవ్వేవు 
చప్పంగాని నిజగడుసు( (7) జదువా ఎది 
కందువ నే(గూడ(6గాను కలకల నవేవు 
దిందుపడ్డ నీ తరితీపొ యిది / 
అందగా(డ (శ్రీ వేంకటాధిప నన్ను( గూడితి 
విందుల నీ విటరాచవిద్దెలా యివి. 
బౌళి రామక్రియ 
మేలుగా నీ మేకులు 
వాలుంజూప్పలప్టే పంచేవు 
చెంది నిన్నాతండు చెనకంగా యమే 
కందువలంటక కసరేవు 
యిందులోనే కొన్నియెమ్మెలా విడె 
మంది యిమ్మన(గ నల నేవు 
పేరుకొని నిన్ను! బిలువంగా యేమే 
కూరిమి గొసరక కొంకేవు 
నేరుచుకొంటివే నిన్నిట్లూ పతి 
గోర గిరితేను గొణంగేవు 
నిండు(గా(గిట నించ(గా చన్ను( 
గొండలనొత్తక గుని సేవు 
అండనే (శ్రీ వేంకటాధీకుండు గూడె 
మండుకొనంగొనే మించేవు. 
శుద్ధవసంతం 
చిత్తము వచ్చినట్టల్లా 'సేతువుగాక వోరి 
పొత్తుల నీబాసలకు పూంటయేది 


1687 


॥ఇంత॥ 


॥ఇంత॥ 2800 


1॥పలవి॥ 


షే 
1 యిలు! 


॥ మేలు॥ 


॥మలు॥ 260 


॥పల వి॥ 
య 


106 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 


రొ ప్టైకును రేవేది రుచిగొనుపేకాక 
వొట్టిన నీ కోరికలకొడియేది 
వెటికిని వెలయేది వివరించి చూడబోతే 
గుట్టుతో నీవిద్యలకు గురియేది ॥చిత్త॥ 


చక్కెరకు మొదలేది సంతసించుకొంటగాక 

మిక్కిలి నీనవ్వులకు మేర యేది 

చుక్కలకు లెక్కలేవి చూచుటింతేకాక నీ 

అక్కజపు సుద్దులకు అవు(గాములేవి ॥చిలత్త॥ 
కప్పుర విడెములోన కారమెంచ( జో కేది 

గుప్పేటి సీ(కాగిటిలో గొసరేది 

అప్పుడె శ్రీ వేంక కేశ ఆలమేలుమంగ నేను 


దప్పిదీర( గూడితివి తతియెంచనేది. ॥చిత్త॥ 270 
(శ్రీరాగం 
వనితపాలికిని దేవరవు నీవు 
వనమె జవ్వనమిం దె వరమియ్యవలెను ॥పల్లవి॥ 


ముదితకు నీతోమాట మోహనమండత్రము 

చదరప్పు నీవురము జపశాల 

మదిలోన నీరూపు మరవని ధ్యానము 

వదలరాది(క నీవు వరమియ్యవలెను ॥వనిత॥ 
పడంతికి నీళశయ్య బలుపుణ్యక్షేత్రము 

వొడలిచెమట న్నీపె హోమకృత్యము 

ఆడరు మోవితేనెలు ఆరగింపు న (ని ఇ) వేద్యాలు 

వడి. జేకొని;క నీవు వరమియ్యవలెను .. ॥4వనిత॥ 


కామినికి నీకూటమి ఘనదివ్యయోగము 
నేమప్ప( బరవళము నిజానందము 


శృంగార సంకీర్తనలు 


ఆముక శ్రీ వేంకటేశ ఆపె నీవు( గూడితిరి 
వాములుగా నింకాని'స్టే వరమియ్యవరెను. 


మధ్యమావతి 


ఏల నాతో గరాళించి యిది (చేవిది 7) వో తప్పు 
యీలకూరకుష్పు చాలదిదివో తప్పు 


మర(గున నాపె నీతో మాటలెల్ల( జెప్పంగాను 
యెర(గక వింటిమి యిదివో తప్పు 
మెరయ(గ సరసము మీందమ(దనాడంగాను 
యెరుకతో వన్దనుంటిమిదివో తప్పు 


చెక్కు నొక్కి ఆపె నీతో చేంతలెల్లా. జేయ(గాను 
యెక్కుడుగా నవ్వితిని యిదివో తప్పు 
వక్కణించి నీతో. దన వలపులు చెప్పంగాను 
యిక్కువలు గరఃగితి యిదివో తప్పు 

మెచ్చి తనచన్నులు మీదన ట్రై మోప6(గాను 
యెచ్చరిక సేసితిని యిదివో తప్పు 
నద్చుల శ్రీ వేంకటేశ నన్ను నీవు గూడంగాను 
హెచ్చి తన్నునడిగితి యిదివో తప్పు. 


147=వ రేకు. కేదారగా? 


ఎప్పుడును గుట్టుతోడి యిల్లాం డ్లము నేము 
వొవ్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును 
మాటమాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె 
కాటుకకన్నుల! జూచి కరణగించీని 
తేటలు నేరుచునాపె తేలించనోపునాపె 
యే(టికి యవ్వరిపొందులేమిబా(తి యింకను 


160 


॥వనిత॥ 271 


॥పల ని॥ 
దా 


॥1ఏల॥ 


1ఎల॥ 


॥ఏల॥ 272 


1పలవి॥ 


॥1ఎపు॥ 
అలో 


[170 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేయివేసి, చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి 
మాయపు నవ్వులు నవ్వి మరిగించీని 
చాయలకు వచ్చునాపె సరసములాడునాపె 
ఆయనాయ వున్నసుద్దులాడనేల యి(కను ॥ఎప్పు॥ 
వలపులు చల్లి చల్లి వాడి కెగా నిన్ను(గూడి 
యెలయించనేర్చునాపె యిన్నిటానాపె 
అలరి శ్రీ వేంక కేశ అప్పటి నన్ను(గూడితి 
తొలుతటిసుద్దులేల దొమ్ములేల యికను  ॥ఎప్పు! 21 
మాళవిగాళ 
ఇన్నిటా నీవేకరాజ్యమేలుదు గాక 
మన్ననకాంతవై తివి షరి యాలే వెలితి ॥పల్ల వి॥ 
'ఈతల నీరమణు(డు యే పొద్దు చూచినని స్లే 
చేతికి లోనై యుండగ, చింతలేలా 
కాతరప్ప(జెలులెంత వాతొళించి దూరినాను 
యేతులనుందువుగాక యి(కనేలే వెరవు ॥1ఇన్ని॥ 
చెప్పినట్టిల్లా( జేయ చేరి యాతడు గలండు 
చిప్పిల నీవు చెయి నేసుకోనేరే 
పుప్పతిల్లి సవతులు వొరసి మెంత చూచినా 
నెప్పుననుందువుగాక నీకేలే వెరవు ॥ఇన్ని॥ 
శ్రీ వేంక పేశ్వరుండు చేకొని నిన్ను( గూడి నీ 
భావములోనుండ(గాను పదరనేల 
వే వేలకునిందరును వెగటువాయ మొక్కిరి 
చేవ మీరి నీచే(తలే చెల్లెనేలే వెరపు. ॥ఇన్ని॥ 274 
పాడీ 


తొల్లి నేండేసిన గురుతులంటానేలాడేవు 
తెల్లమిగనింక నీవు తెలుసుకోవయ్యా ॥పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు [71 


మచ్చికనెవ్వతో నీమంచిరూపు గోడ వ్రాసి 
నచ్చుల చూపులు నీమై నా(టించ(టోలు 
ఇచ్చట నీతనువుననింతటా రేకలు నిండె 
చెచ్చెర మీందటిమా(ట చింతించుకోవయ్యా ॥తొలి॥ 


పొంచి మరెవ్వతో నిన్ను( బొందుగా మా(కునండేసి 
చుంచుల నీమోవి చవిచూడందోలును 
అంచల నీయధరాననవిగో కెంపులు నిండె 
దించి ఆవొచ్చాలు నీవే తీరుచుకోవయ్యా తొల్లి ॥ 


బి తితో నెవ్వతో నిన్ను బయలు దలంచి యాడ 
అంటీ 
వొత్తి కాంగిలించుకొని వుండ(టోలును 
ఇత్తల శ్రీ వేంక పేళ ఇటు నే6 గా(గిలించితి 
హత్తి నిందలాడితి నీకవి యేంటికయ్యా. తొల్లి 275 


మధ్యమావతి 


పంతపు( జెలులలోన భాగ్యము నాది 
యింతటిదాననై రూఢి కెక్కితి నేనమ్మా ॥పల్లవి॥ 


పవళించి వుండినాను పాదము నామీ(దనే 
కవగూడనుండీినాను కా(క నామీ(ద 
అవల బరాకైయున్న హస్తము నామీ(దనే 
మ్‌ అశాతి 
యివల నాపతిమోహమేమి చెప్పేనమ్మా ॥1పంత॥ 


తలవంచుకుండినాను తల(పు నామీ(దనే 
పలుకకుండిన నాసబాస నామీ(ద 
కొలువుతోనుండినాను గురుతు నామీ(దనే 
యెలమి .నా పెద్దరిక మేమి చెప్పేనమ్మా ॥పంత॥ 


పనిగలిగుండినాను పక్షము నామీ(దనే 
మనవి వింటానున్నా మర్మము నామీ(ద 


[72 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అనువై శ్రీ వేంక పేశుండన్నిటాను నన్ను(గూడె 
యినుమడించె వలప్పలేమిచెప్పేనమ్మా. ॥పంత॥ 276 


పొడి 


తనకేమి విచారమే తొ నిన్నిటా బలువుండు 
మనసున! బెట్టి మమ్ము మన్నించుమనవే ॥పల వి॥ 
ట్‌ ద 


యేళ్ళవెనుకచాలు యెదుటనే ఫలియించె 
రాళ్ళప్రై నడపులు రట్టుకెక్కెను 
తాళ్ళపై చప్పుడుకు తగనిమూకలుగూడె 
నీళ్ళపై( జొప్పులనె నెరవేరె. బనులు ॥తన॥ 


కండ పై( బుట్టినవాదు గొప్పయమ్ము మొన. దీరె 
యెండ పంటివానికులమేలె లోకము 
వెండిశికరమువాని వెజ్టీయీవి తుదము ట్రై 
వండనికూటివారికి వ్రైపాయః బనులు ॥తన॥ 


పాముశిరసు పై సొమ్ము బలురామరాజ్యమాయ 
దోమటివిందులవాదు దొడ్డవారైరి 
సేమముతోనుండనీవె (శ్రీ వెంకకేశుండు దాను 
తామసములెల్ల( బానె దక్కెనింక( బనులు. ॥తన॥ 277 


వరాళి 


నిన్ను( బొసియు నీపతి నీవద్దనున్నాండనంటా 
పన్ని నీరూపుదల(చి భావరతి నేయును ॥పల్లవి॥ 


ప ప్టైమంచముకోటిగుబ్బలు నీచన్నులంటా 
పట్టి పట్టిచూచి మోమప్పళించుకొను (ను?) 
అట్టె చిన్నిమలగు అదియె నీమేనంటా ః 
బెట్టి (ట్టు?) కాంగలించుకొని బిగియించు సాగెకు _ ॥నిన్ను॥ 


శృంగార సంకీర్తనలు 178 


మడిచి యిచ్చినయాకు మగువ నీమోవంటా 
'పడ(తిచేనందుక చప్పరించును 
ముడిచిన మేలుకట్టు మొల్ల లదండలు స్‌ 
కడగంటి చూపులంటా ఘాత టైపె! జూచును నిన్ను॥ 
కప్పిన చుష్పటికొంగఏ కాంత సీపయ్యదంటా 
తప్పితారి బలిమిని తన్ను(డాస తీసును 
చెప్పరాని మోహముతో శ్రీ వేంంపేశుండు గూడె 
యిష్పడి ప్రై నీవురాంగా ఇదే నిజమాయను. 1నిన్ను॥ 270 
148_వ రేకు. నపండ్యక్రియ 
చెలువు(డ చూడుమా యీ చెలియసింగారము 
మెల(గి మెల6గి మంచి మేలెల్లా( గూడెను ॥పల్లవి॥ 
గక్కన సంపెంగపూవు కలువలు దామరయు 
నొక్కట నీచెలిమోమై యొనగూడెను 
పక్కన వజములును పగడాలు నీలములు 
అక్కరతో. గూడుకొని ఆందుకే తోడాయను ॥చెలు॥ 
కొండలును దీగెలును గుహలోని సింహమును 
మెండుకొని యీవనిత మేనాయను 
గండుందుమ్మిదల చేరు! గనకము శంఖమును 
అండనె పొతుగలిసి యందుకు( దోడాయను ॥చెలు॥ 
చిగురును నర౦ంట్లు చిత్తజుబండికండ్లు 
తగనింతిపిరు(దు( బాదాలు? దొడల్రై 
నిగిడి శ్రీ వేంళపేళ నీకు మంచివస్తువుల 
వగలలమేలుమంగ వనితమై కూడెను. ॥చెలు! 270 
వరాళి 
నెలమూ,డు ళోభనాలు నీకు నతనికి, దగు 
కలకాలమును నిచ్చకల్యాణమచ్మూ పల్ల వి॥ 


171 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రామనామమతనిది రామవు నీవై తేను 
చామన వర్నమత(డు చామవు నీవు 
వామనసు(డందురతని వామనయనవు నీవు 
(ప్రేమపు (0) (మీ ఇ యిద్దరికి ేరుబలమొక పే 
హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు 
కరి( గాచె( దాను నీవు కరియానవు 
సరి. దా జలధిశాయి జలధికన్యపు నీవు 
దెరసి మీ యిద్దరికి( బేరుబలమొక పే 


జలజనాభు(డత(డు జలజముఖివి నీవు 
అల మేలుమంగవు నిన్నలమె. దాను 
ఇలలో శ్రీ వేంక పేశుండిటు నిన్నురాన మోచె 
పిలిచి పేరుచెప్పె. బేరుబలమొక చే, 


మంగళకౌశిక 


ఆదిమప్పరుమనియండ నదే 
సోదించి చూచిన సుదతి నిలిచె 


పున్నమచందదు(డు పొడచెనల్ల దివా 
పన్నిన తుమ్మెదపొ(జులవే 
సన్నపుమదనుని శంఖమునల్ల దె 
యెన్నిక వట్టఃగ నింత్తై తోంె 

జక్కవవులుగులు జడిసీనల్ల వె 
తెక్కుల నిరు దెస దీగెలవే 
యిక్కువబయలదె యిసుకదిబ్బలవె 
చక్కజాడగా సతిమై తోయె 

సరిననంట్లు రాజనపు బొట్టలవె 
వెరవున తామరవిరులునవే 


॥౧ల॥ 


॥నెల॥ 


॥నెల॥ 260 


॥పల వి॥ 
ద 


1అఆది॥ 


1ఆది॥ 


శృంగార సంకీర్తనలు 


యిరవై (శ్రీ వెంక పేశ్వరుకా(గిట 
మరిగిన యలమేల్‌మంగె తోంచె. 


దేసాక్షి 


నవరసములదీనళినాక్షి 
జవకట్టి సీకు( జవిసేసీని 


శృంగారరసము.- చెలియ మొకంబున 
సంగతి వీరరసము గోళ్ళ 
రంగగు కరుణారసము 'సెదవులను 
అంగపు( గుచముల నద్భుతరసము 
చెలి. హాస్యరసము నెలవుల నిండీ 
పలుచని నడుమున భయరసము 
కరికి వాడు(గన్నుల దీభత్సము 


అలబొమ' జం కెన (ల) నదే రౌద్రంబు 
సతిరతిమరపుల శాంతరసంబదె 
అతిమోహము పదియవరసము 
ఇతవుగ శ్రీ వెంక కేశ కూడితివి 
సతమై యీపెకు సంతోసరసము. 
శేదారగొళ 
ఎట్టి బాలుడు పుస్టెనే యశోద నీకు 
వుట్టిపడీనింతలేసికోపనమ్మ నేను 
సారె. జంకనిడుకొంకే చన్నులకే చెయి చాంీ 
సీరీతీ వీనినె త్తుకోనిందుకే నేను 


కోరి తొడల పైనిడుకొని బాల్సోయ(గా నవ్వీ 
ఆరసి వీనిదగ్గరనందుకే నేను 


170 


ఆది! 281 


॥పల వి॥ 


॥నవ॥ 


॥నవ॥ 


॥నవ॥ 282 


॥పల వి 


॥ఎటీ॥ 
ట్‌ 


176 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముద్దువెట్టుకొనంటోతే ముంగురులు చుట్టి పట్ట (ట్రీ?) 
వొద్దికి రాసయించదు ఓయష్మ నేను 
గద్దించి చెక్కునొక్కి తే కాంగలించి విడువండు 
చద్ది వేండి వీనిపొందు చాలు (ల ) నమ్మ నేను 
అప్పలస్పలన(బోతే నంగమెల్లా మరపించీ 
ఇస్పుడేమి నేసుకొంటినిస్సీ నేను 
అప్పండు శ్రీ వెంకపేశుండన్నీ( దానె యెరు(గు 
చిప్పిలి యాచే(తలెల్ల ( జెప్ప౦జాల నేను. 
శంకరాభరణం 
తినరాని కొనరాని దేవలోకపు(బండు 
మనసున( దలంచితే మరిగించే పండు 
పంటకెక్కి పాలవెల్లి ( బండిన పొలపండు 
తొంటిగొల్లెతల మోవి దొండపండు 
అంటుకొన్న మేనిచాయ అల్లునే రేడు;బండు 
ముంటిసింహపుగోళ్ళ ముండ్షపండు 
ఇచ్చల వేదళాస్త్రాలు దెచ్చిన "పీరీంతపండు 
తచ్చిన దైత్యమారి దేవదారుంబండు 
పచ్చిదేర మెరసిన బండిగురువిందపండు 
యిచ్చవలెనన్న వారియింటనంటిపండు 
తెమ్మగా మునులపాలి తియ్యనిచింతపండు 
త్ర (తి 1) మనమ్ముల సిరివలపు( దేనెపండు 
యిమ్ముల శ్రీ వెంకటా ద్రినింటింటిముంగిటిపండు 
కొమ్మల పదారువేల గొప్పమామిడిపండు. 
140వ రేకు. సామంతం 
నీ విభుండు వచ్చుదా(క నిచ్చలాన నుండే (డః) వే 
వేవేలకును రేయి వేగించలేమే 


॥ఎటి॥ 
ట్‌ 


॥ఎటి!॥ 288 
ట్‌ 


॥పలవి॥ 
న. 


॥తిన॥ 


॥తిన॥ 


॥తిన॥ 244 


॥పరలివి॥ 
గొ 


శృంగార సంకీర్తనలు 177 


పూయకు కస్తూరి మేన బొద్దుగూ(కె( జీంకటంటా 
సోయమ్మ చందురుండుదయించెను (చీని 
చాయల వెన్నెలదాంకి చల్లజంపు యెండలంటా 
ఆయెడ నీవు వేంగంగ నదిచూడలేమే ॥నీవి॥ 


గందము పుయ్యకువే కలికి నీకుచములే 
చందనపు. గొండలంటా' జన్లీ గాలి 
అందులో పూవుతావి దా(కి అమ్ము మొనలం పెనంటా 
మందమై మేనుమరవ(గ మందులుదేలేమే ॥1నీవి॥ 


వద్దేలే కుంకుమలు వసంతపు( జిగురంటా 
నద్దితే( గోవిల భూతమని లోగేవు 
నిద్దపు శ్రీ వెంకట్యాదినిలయుండి పై కూద 
యిద్దరి మీవలప్పలు యింక సంచలేమె. ॥సీవి॥ 285 
ముఖారి 


ఉవిదకు వొకమెతే వొకటిగామ 
.వివరించి చూడవయ్య విరసముగాదు పల్ల వి॥ 


చెమటల యేరు వారి చింతలచెరువు నిందె 
కమలాక్షికిది వానకాలముగాదు 
జమళి( జందోదయమై చకోరములు దనినె (సి?) 
యా 
అమర శారదసమయమునూ. గాదు , ॥ఉవిద॥ 


కన్నీటిమంచు గురిసి కరపల్లవాలు ముంచె 

కన్నెకిది హేమంతకాలము గాదు 

వెన్నెల నవ్వుచల్లి తే వెళ్ళి జాజిపులకలు 

విన్నకన్న శిశరపు వేళయు. గాదు ॥ఉవిద॥ 
వలపులు చిగిరించె వసంతరుతువు(గాదు 

వెలనె విరహసపెండ వేసవి గాదు 


౪01 7-౯12 


[178 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలమేలుమంగ. గూడితప్పుడె ఫ్రీ వెంక పేళ 
మలయు నీమన్ననలు మరపేరాదు. 


రామక్రియ 


ఒకటి. బోలిచిన వేరొకటి మరి తోంచీని 
సకలము. టోలిచేము సతీసింగారములు 


కలువలు( జకోరాలు గండుమీలు( దామరలు 
చలిము త్తెపు. జిప్పలు సతికన్నులు 
ఆలులు నీలపుమణులంధకారము మేఘము 
నలుప్పలరాశివో నలినాక్షితురుము 


జక్కవలు నిమ్మపండ్లు సరి. బూగుత్తులు. గొండ 
లెక్కువ మరుమిద్దెలు యింతిచన్నులు 
చుక్కలు సురవొన్నలు సూదివ(జ్రాలు గోళ్ళు 
అక్కరయేను(గతొండాలరం ప్లే తొడల 
సోగతీగెలు తూండ్లు సుదతి బాహువులివె 
చేగ చిగురు ల్తిక చెలిపాదాలు 
యీగతి శ్రీ వేంకపేళ యింతి నీవురముమీ(ద 
బాగుగ నమరి పైండిపతిమ( బోలినది. 


సాళంగనాట 


తనమతి నామతి తొరుకాణ గా(బోలు 
వనితకు నాకునొక్కవల పే కాంటోలును 


పొలింతిరూపము మతి బొలసినట్టాయ నాకు 
తల(పులో నాకె నన్ను. దలంచంటోలు 


కలసీ యాయింతి నన్ను( గా(గలించినట్టాయ. 


కలలోననాడ నన్ను( గలయంగ టోలును 


॥ఉవిద॥ 201 


॥పలవి॥ 


॥ఒకటి॥ 


॥ఒకటి॥ 


॥ఒకటి॥ 261 


॥పలవి॥ 
డం 


॥తన॥ 


శృంగార సంకీర్తనలు 


వనజాక్షిచూపు నాపై వడి( జల్లి నట్టాయ 
జునిగి యాకె యెదురుచూడ౦(టోలును 
యెనసి యామగువ యెలుగ్రైనయట్టాయ _ 
అను(గుంజెలితో నన్ను నాడుకొనంటోలును 
అంగన అప్పుడే నా అండ నుండినట్టాయ. 
రంగుగ నావద్దికి బై రాంజోలును 
చెంగట గూడితిని ప్రై శ్రీ వేంకపేశుండ నేను 
పంగెననిద్దరికొక్క (ప్రాణమే కాంటోలును. 
వరాళి 
ఒకటికినుమడాయ వువిద నీబలంగము 
వొకండింతె మరునికి వొదుగనేమిటికి 
గండుమీలవంటివి నీకన్నులు కంతునిశై తే 
గండుమీరనొక్క అెక్కె మే కల(గకువే 
అండనే వొంటితామర అతనిబాణముగాని 
రెండుదామరలు నీరిచ్చలహ స్తములు 
చిలుకల తేరింతే చిత్తజునకు నీకై తే 
చిలుకల పలుకులు సేనా నేన 
అలులనారివిల్లు అతనిక్రై తే నీకు 
అలుల చబొమ్మలవిండ్తవె రెండు గదనే 
చిగురు(గ్రైదువ మరుచేతిదింతే నీకయితే 
చిగురు(బాదాలు రెండు చింతయే!టికే 
తగిలి యాతండు యేకతాననే వండు గాని 
నిగిడి (శ్రీ వేంకపేశు నీవు గూడితివి. 
పొడీ 


ఇదివో యింతట వరంబీవయ్యా 
కదిసి 'ప్రత్యత్షంబు గావయ్యా చెలికి 


170 


॥తన॥ 


॥తన॥ 288 


॥పల వి॥ 


॥ఒక॥ 


ఒక ॥ 


ఒక! 200 


పల వి॥ 


100 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తరుణి నిను. బెడంబాసి తపము శాయంగ( దొడంగె 
విరహంపు నులిగురుల విరిజడలతో 
అరమోడ్పు కనుంగొనల ఆనందములతోడ 
బరువైన నిట్టూర్పు పవనముతోడ 


ముదిత నిను. దలపోసి మునిమార్గమున( జెలంగె 
మొదల నివ్వెరపాటు మోనంబుతో 
వదలని పులకగముల వనవాసములతోడ 
అదనెర(గని నిరాహారంబుతోడ 


ఉవిద నీతో(గూడి యోగంబు సాధించె 
వివరంబుతోడ థ్రీ వెంక పేళ 
నవకమగు రతుల నానావిధంబులతోడ 
కవగూడియున్న చిరకాలంబుతోడ. 
100-వ రేకు. రామ్మకియ 
భ్రమయికు చెలుపుండ పలుమారు నీ 
తమకప్పు పట్టిపు తరుణినింతే 
నిను(గని వొకచెలి నిలువున( గర(గెను 
కనకపుబొ మ్మే కాబోలు 
అనువున నదిగాదయితే మెదలునా 
మినుకన మెరచిన మెరు(గింతే 
పొలింతి నీయెదుట( బులకించెనొరపు 
గల పుష్పలతిక గాంటోలు 
తలంచకుమటువలె( దగద ఖై తే 
చెల6గి పలుకునా చిలుకింతే. 


పడ(తి నీయురముపై నెలకొనెనదె. 
కడ(గిన హారము గా(దోలు 


1ఇది॥ 


॥1ఇది॥ 


॥1ఇది॥ 200 


॥పలవి॥ 
డగ 


మః 


॥భమ॥ 


శృంగార సంకీర్తనలు 


కడపట (శ్రీ వేంకటపతి గాదది 
జడిసెటి నీ శ్రీసతి యింతే. 


శంకరాభరణం 
వలపులు వలపులు ల 
చలమరి మరుండును సమే 
నెలత మోమునకు య 
నిలువున ముత్తెపు నవా 
కొలదికి మీరిన గురురుచముటకును 
తొల(6కు నీమనసు దువాళి 


వనితనిండు జవ్వన గర్వమునకు 
ఘనమగు నీరతి కరాళి 
వెనకముందరల వెలదిమేని నీ 
పెన(గు గోరికొన పిసాళి 


పడ(తికోరికల భావంబునకును 
కడు(గడు నీతమి గయాళీ 
చిడిముడి మగువకు శ్రీ వేంకటపతి 
విడువనికూటప్పు విరాళి. 


వరాళి 
ఎరంగను కపటాలు యమొరి౯గి మరతురా 
చిరుతపాయముదాన చిత్తము నీశెట్టదో 


మలసి కోపింతు(గాని మాటాడకుండలేరా 
అలసి జంకింతు(గాని అలుగలేరా 
తలంపె తెగుదు (7) గాని దగ్గరకుండ[గలేరో 
సిలుగు నామౌోహమిది చిత్తము నీకెట్టిడో 


18] 


1ఛమ॥ ఏ] 


ఇపం వి॥ 
(గం 


॥॥[వలప్ప॥ 


1వలప్పు॥ 


+1వలప్ప॥ ౨92 


1పలవి॥ 
ఉం 


1॥ఎర(గ॥| 


[02 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నేరములె మయెంతు(గాని నిన్ను మెచ్చకుండలేరా 

దూరి పలుకుదు(గాని తొల(గలేరా 

ఆరసి మొక్కుదు(గాని అవ్వలిమోము గాలేరా 

చేరిన నాభావమిది చిత్తము నీకెట్టిదో 1 ఎర6గ॥ 
పచ్చిగా నవ్వుడు(గాని పంతమియ్యకుండలేరా 

గచ్చుల నీవంటితే నే కాదనలేరా 

నిచ్చలు శ్రీ వెంకటేశ నిన్ను( గూడ్డితినిదే 


చెచ్చెర నాగుణమిది చిత్తము నీకెట్టినో. ॥ఎర(గ॥ 21 
(శ్రీకాగం 
సారెసారెకును నేల జంపుమా(టలు 
ఆరె( దేరె. బదరోరి ఆరదైైతి(కు (తిక?) ను ॥పల్లవి॥ 


ఆశరాదు దొరవని ఆడకున్న( బోదు నిన్ను 

చూడం జూడ నీమోవేల చుక్కలాయరా 

తోడ నే(గోరితి వెంట తొడుకులై నట్లాయ నీ (7) 

జాడరెల్ల( గంటి వింటి చాలుంజాలు( బదరోరి ॥సార॥ 
మొదల నే నెరణగక మోసపోతి(గాక నే 

కదిసి యేపొద్దు వద్దం గాచుకుండనా 

యిది మింగినకడికి యింక( జవులెంచగేల 

చెదర నీపంత మెల్లి ( జెల్లెంజెల్లె( బదరోరి ॥సార॥ 
సిస్ఫలెల్ల దీరెందీరె ఫ్రీ వేకపేపండ నేడు 

వెగ్గళమై సీనాసంది వింతలేలరా 

దగ్గరి “కూడినమీంద తలపో(తలింకనేల నే 

నగ్గలమై నీనా కోపమారెందేరె. బదరోరి. ॥సాం॥. 204 

బౌళిరామ [క్రియ 

ఏమన( గలదే యిందుకును 

ఆఈమనినా(డే అదవధలాయ పల్లి వి॥ 


శృంగార నంకి ర్హొనలు 


తరచగు తురుమున దాకొనె మేఘము 
మెరుంగుల కన్నులు మెరిచె నదే 
వరదల చెమటల వానలు గురినెను 
తెరవకు దప్పులు దీరకపోయ 


పొలుపగు తనువున బులకలు మొలచెను 
నులి. గోరికలెన్నులు వెడలె 
బలిమి( గుచంబుల.( బాలు గొనియెనిడి 
తలిరు(బో(డి మతి! దనియకపోయ 


కాంతను (శ్రీ వేంకటపతి గూడంగ 
బంతిరతుల వైభవమలరె 
అంతట నరగొరలన్నియు! దీరెను 
దొంతిమదములకు! దుదఠేదాయ. 


శేదారగొళ 


చెప్పుడుమా(టలివేల చెలులలోన మిమ్ము 
మెప్పించరాదు మీలో మీకే తెలుసును 
చాలుకొన్న జంకెనల జగడాలు మీ 
వేలికొనగోళ్ళలో విగడాలు 
_పాలుపుం గోపపు చూపుపగడాొలు యివి 
మేలుమేలు మీలో మీకే తెలుసును 
కింకల మాటలరోని కిసరులు మీ 
వుంరువకా(కలలోని వుసురులు 
కొంకనికూరిమిలోని కొసరులు మీ 
మంకుల మత్సరములు మనసులే. యెరు(గును 


పూనిన మీవలపుల పొంతనాలు నేండు 
మానరాని కూటముల మంతనాలు 


180 


ఇఏమ॥ 


౧ఏమ॥ 20% 


1పలవి॥ 


॥చెప్పు॥ 


॥చెఫ్పు॥ 


[84 థీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


కోనల శ్రీ వేంకటేశ కొమ్మకు నీకు మీ 
మేనులు సోంకినరతి మీకే తెలుసును. 


15వ రేకు. శ్రీరాగం 


ఎంతని చెప్పుదు నీలేమజవ్వన 
మంతయు నరు(గు నంగజుండు 


మన్నెల్లా నిండెను మెరు(గులే చెలి 
కన్నుల మించులు గలుగం(గా 
పున్నమవెన్నెల పోయె. జోటులేక 
సన్నముగా( జొచ్చె చందురుండు 


దిక్కుల నింతట( దిమిరము గప్పె 
నిక్కి కోమ్మకొప్పు నెగడంగా 
చీక్కి రాతురుల చీంకట్‌ చెదరి 
చుక్కల రాసులు చూపట్టెనే 

ఇంతలో (శ్రీ వేంక పేళు కౌంగిటికి 
నింతికుచగిరు లెదుగ(గా 


వంతల. గొండలు వొనల( గరఈగి 
యింతలింతలాయె నిన్నియును. 


కంకరాభరణం 


ఓకటి కొకటి పై నొరపాయ 
చికురభరములో చిడిముడీయాయ 


జలజప్పవదనకు చొయలకన్నులు 
జలజపురేకులు సహజములే 
నలువున( జనుపక నాసిక మొక పే 
కలసి కదందపు కలబెరికొయ 


॥చెప్పు॥ లగి 


౯పల వి॥ 


;ఎ౦త ॥ 


॥ఎ౦త॥ 


॥ఎంత॥ 207 


॥పలవి॥ 


॥ఒకటి॥ 


శృంగార సంకీర్తనలు 185 


"పెనుగజయానకు పిరి(దిబటుపులే 
మొనకుంభస్థలములు దొరనె 
చెనసి అందుపై సింహపునడుమే 
'వెనక ముందరికి విరసములాయ ఒకటి! 
నిరతి బాహులతల నెలత కుచములే 
విరిపూ (వు) గుత్తుల విధమమరె 
ఇరవుగ (శ్రీవేంక'పేశుని కూటమి 
పరిమళములలో( బరిమళమాయ. ॥ఒకటి॥ 206 
కన్నడగాళ 
అఆయ్యోయేమనవచ్చునాసాస నీపతి 
యేయెడం (మయెమ్యెడ?) బాయకపోయ నేమవునోయమ్లా ॥పల్లవి॥ 
కోవిలకూ(తలు విని కొమ్మ విలిచీనంటా 
దావతితో రమణుడు దగ్గరబోయి 
ఆవలనొక నెమలి అంతలోనే(గ6గ( జూచి 
వేవేగ చెలియంటా వెంటం గూడంబారె ॥అయ్యో॥ 
కీరము వేరొకచోట( గెలయుచునుండ(గాను 
చేరందోయె సతియందు( జెల(గీనంటా 
నీరుతోతామరమీ(ద నిండు(దుమ్మిదల జూచి 
కోరి యింతిముఖమంటా( గొలనిలో దుమికె ॥ ఆయ్యో॥ 
చెంత(దావురాలమో(త చెలిమంతనములంటా 
సంతసాన బొదరింటి చాయకే(గెను 
అంతలో ్రీవేంక పేశుండల మేలుమంగ( గని 
వింతరతులను గూడి విజ్ఞవీంగెను. అయ్యో! 200 
(శ్రీరాగం 


ఎవ్వరికి. బోరాదు యెదిరింజేసిన ఫలము 
దివ్వెయై చేచేత దిష్టమౌంగాని ॥పల్లవి॥ 
13 


180 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేమారు విరహులను వెతల బెట్టిన ఫలము 
కామునికి నే(పేంట( గనలవలనె 
దీమసపు( గోవిలలు తెగువ( బలికిన ఫలము 
ఆమనియెడలదా(క నణ(గుండవలనె ఎవ్వ॥ 


చందురు(డు కాముకుల జాలి(బెట్టిన ఫలము. 
కుందుచును నెలనెలకు( గొవరవలనె (౧ 
మందానిలుండెదిరి మనసుగల(చిన ఫలము 
కందువగు శేషునికి( గాటియ్యవలనె 1ఎవ్వ॥ 


రావమున దంపతుల రవ్వ నేసిన ఫలము 
తావిసంపె(గకలులు తల(కవలనె 
(శ్రీవెంక పేశ్వరుండు చెలియనిటు గూడ6గా 


భావమున నిన్నియును బంతమీవలనె. ,ఎవ్వ॥ 800 
ముఖారి 
ఎడమాటలి(కనేల యేమనీనే 
అడుగవే చేముంచేదప్పుడో యిష్పుడో పల్ల వి॥ 


విరహమే వేండి విరులే వాండి 
యెరవుల రమణుడు యేమనీనే 
దరి. దొక్కై( దల(పు దట్టమాయ వలప్ప 
తరవాతిపనులింక( దనకో నాకో ॥ఎడ॥ 


తత్తరమే తరవు తాలిములు గరవు 

యిత్తల రమణుండు దానేమనీనే 

వొత్తివచ్చె మరపు వుడినోయ వెరపు 

'మొత్తమి( దనకు నాకు మునుపో వెనకో ॥ఎడ॥ 
పట్టినదె పంతమో పాయమిది సంతమో 

యిస్టై శ్రీవెంక కేళుండేషనీనే 


శృంగార సంకీ ర్తనలు 


రట్టు కెక్కె( గాంగిలి గుట్టైల్లి రతికిక్కె 


187 


జట్టిగొనె తానునేను చలి (అ) మోబలి (ల?) మో ॥ఎడ॥ 101 


మాళవిగొళ 
కొమ్మల జవ్వనములు కోరువ ప్టేవా 
కమ్మర మాకోరికలు గాదెంటో నేవా 
నామనసరయనేల నన్ను నీవొరయనేల 
యేమీ మాకుచగిరులెంత లెంతలాయనేమి 
లేమల చక్క(దనాలు లెక్కవా (రా 0 "సేవా 
ఎక్కువ నాకనుసోగలెంత లెంతలాయనేమి 
కక్కసించి యందులో సుంకముగొనేవా 
చక్కని నాగోళ్ళివి సరిగాని బేసిగాని 
పక్కన నాతో నీవు పందెమాడేవా 
చెంతల గూడితి నన్ను (శ్రీవెంకపేశ నా 
సంతసపుమోవి లంచముగొనేవా 
మంతనాలు నెరపేవు మరురాజ్యపదవికి 
యింతటికి నన్ని( బిట్టమేలించేవా. 
[లవ రేకు. హిందోళ వసంతం 
చెప్పనేల నీగుణాలు చెలువు(డ చాలు(జాలు 
వుష్పుదినుటా( గాక వుపతాపమా 
కంటి( గంటి నీచేంత కన్నులతుదలనే 
వెంటనే వీనులనింక వినవలెనా 
కంటకములాడ నిన్ను ఘను(డ సెనోపనోప 
గింటెల (7) నవ్వులలోన గిలిగింతలా 
విరహాన సీకు(గా నే వేదన(బొందుట గాక 
వెరవెరంగక నీతో వెళ్ళనాదేనా 


॥పల వి॥ 
గ 


॥కొమ్మ॥ 


॥కొమ్మ ॥ 


॥కొమ్మ॥ త 


॥పలవి॥ 
గ 


॥చెప్ప॥ 


[188 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెరజాణవిన్నిటాను నీవేడ నేనేడ 
వులిసిన మీందనింక వుడుకులునా 


బెట్టుగా( గాంగిట. నిన్ను విగియించుకొంట గాక 
నట్టుకొట్టి మోవిమీ(ద నసికాల్ల (ట్లా ఛ) 
ట్‌ ట్‌ క ఏ హు 
గుట్టుతో (శ్రీవేంక పేశ కూడితివి నన్నుని ప్లే 
టి ఉం 
చెట్లవట్లి తీసి యింకా( జేసన్నలా. 
టట 


శంకరాభరణం 


ఇంక నేసుద్దులు యెర(గమిదే 
సంకే లేనికోర్కె సఫలంబాయ 


నిలువున( బులకలు నిండ(6గ నిండ6గ 
పొల(6తి వలపు పూవక పూచె 
పొలయుచు నీపేరు కిన్నెర మీటగ 
కలికిచను(గవలు కాయక కాచె 


పనివడి [ప్రియములు పలుక(గంబలుక(గ 
ననుప్పుమోవి పండక. పండె 
ఘనమగు కా(కల కడు చెమరించ(గ 
వొనర నవథసములోలుకక వాలికె 


సుడిగొని నీపలు సోంక(గ సోంకంగ 
వడిగొని మై మరవక మరచె 
యెడయక శ్రీవేంకటేశ నినుంగలసి 
పొడవుగ నిను చెలి పొగడక పొగడె. 


రామక్రియ 


ఇంతలోనివా(డా తానిస్సీ వీండు 
పంత మెల్లి ( గంటి(జాలు పదవే వీండు 


॥చెపు॥ 
. 


॥చెప్ప॥ (0 


॥పల.వి॥ 
(న 


1॥ఇ05క॥ 


॥ఇ0క5॥ 


1ఇంక1॥ 004 


॥పల వి॥ 
” గొ 


శ్చృంగార సంకీర్తనలు 100 


అలిగి నాతో మాటలాడనివాండు నా 
చిలుకతో మాటలాడీ చీచీ వీండు 
నలువంక నాతో నవ్వనివా(డు నా 
చెలితో నవ్వ+గనేదే, చెల్ల బో వీండు ॥ఇంత॥ 


చొద్దనె నామోముచూడకుండినవా(డు నా 

అద్దమేల చూచీనే అయ్యో వీండు 

అర్దో నాకుచములు అంటనివా(డు నా 

ముద్దు, గిన్నెరకాయలు ము్లైనే వీడు ౪ఇంత ॥ 
పొత్తుమాని వున్నవాండు పొదిగి నాయడపము 

పొత్తుయేల కలసీనే పోపో వీండు 

యిత్తల (శ్రీవేంక పేకుండింత నేసి నన్ను(గూడి 

తత్తరపువాండు గదే తగునే వీండు. ॥ఇంత॥ 80% 


సాళంగం 


ఇంతివల (లఖ నెపో యింతేసి 
గ 
మంతనంబులే మరపసె నిలిచె 1పల వి॥ 
మా రా 


కొండల పొడవుల కోరికలింతికి 

నిండు/గుచములై నెరింబెరిగె 

పండిన జవ్వనభారము తరమయి 

మండుకొన(దొడ!6౧ మీందటనెట్లో 11ఇంతి॥ 
ఎరగొని చెమటల యేరుల కతమున 

పిరింది యిసుకదిబ్బలు వొదలె 

తిరముగ మాటల తీపులకతమున 

తెరలక యధరప్పతేనెలు వడినె ఇంతి! 
'వెలయ వలపు మది వెదలు వెట్టంగా 


పులకననలు యింపుల మొలచె 


[00 థ్రీ తాళ్లపాక అన్నమా చార్యుల 


కలగొని (శ్రీవెంకటపతి గూడంగ 
వెలిగోరిమణులు వేవేలాయ. 


శంకరాభరణం 


వరుసకు మాపటంత వచ్చే గాని 
గెరసు దా(టకువోయి కేశవరాయ 
చేసన్న చాలదా చెట్లవట్లి తియ్యనేల 
ఓట టబ 
ఆసలనెదురుచూచే ఆ(టదానికి 
రాసీ. గుచములవి రాయడి( బెట్టకువోయి 
'నేసకొప్పుగంటుజారె. జెన్నరాయా 


పదమంట చాలదా బలిమి సేయంగనల 
కదియ(గ( దమకించే కామినికిని 
చెదరె గస్తురిటొట్టు చెరంగు విడువవోయి 
అదె నామై చెమరించె హరికృష్ణరాయ. 


కొ(గిలిదే చాలదా కన్నుల మొక్క(గనే (నేలల) 
నా(గువారే ననుప్పల నను(టోటికి 
ఆగి కూడితివి నన్ను అలసితి రతులలో 
వీ(గేవు చెప్పల్లి శ్రీ వేంకటరాయా. 


పొడి 
ఒకరికొకరి అన్యోన్యము చూడరే 
సకలమునెరి(గిన సరసుతె వీరు 


చెలిచంద్రముఖముసిరుల నాయకుడు 
కలువలకన్నుల( గడు( జూచె 
చెలువ సూర్యతేజపు. బతిని మరల 
జలజొక్షంబుల సతియును జూచె 


॥1ఇంతి॥ 06 


॥పలవి॥ 


॥వరుస॥ 


॥వరుస॥ 


॥వరుస॥ 07 


॥పలవి॥ 
గొ 


॥ఓఒకర॥ 


శ్చంగార సంక్రీ ర్తనలు 101 


తారని వింబాధరితో రమణుడు 

కోరి చిలుకపలుకుల( బలికె 

తోరపు మేఘపుతురుము విభునితో 

ఆరయ మయూరయానయు. బలికె *॥ఒకరి॥ 
పడ(తిదేహలత ప్రాణనాథండిటు 

వొదలి చెమటచెరువుల దడిపె 

కడంగిన (శ్రీ వేంకటగిరిపతితోం 


ద్‌డవి సింహమధ్యయునొన(గూడి, ఒకరి 808 
18వ రేకు. దేసాళం 
ఇద్దరినేలేననీ బో యమెనయదమ్మా యీ 
సుద్దులేల యీడకే తాంజొచ్చి రానీవమ్మా. ॥పలవి॥ 


ఒజప్పుగనా కెను నన్నునొక్కటి నేయ. బనిచీ 

వుష్పులో( గప్పురమేల వొద్దమ్మా 

ఆప్పటి నావుసురుల నాకెవుసురుల. దన్ను 

దప్పిదేర విసరేము తనకే మోయచ్మూ 1ఇద్దరి॥ 
మూలనాకెచేత నాకు మొక్కి౦చ( బలిచీని 

పాలలోన( బులునేల పదవద్మూ 

అలి నామైకౌంక నాకెమేని కాంకలను 

కాలప్పవరుస జలిగాయిమనవమ్మూ ॥ఇద్దరి॥ 
తానాకె మానితినని తారుకాణించ( బిలిచీ 

శ్రేనెలోనం దీపులేల తెలి నెనమ్మా 

పూని ఛశ్రీవేంకటపతి బుజ్జగించి నన్ను(గూడిె 

తానె యాకె(జూపెనిందా(క సటకమ్మా. 1ఇద్దరి॥ వ్ర($ 

శంకరాభరణం 

ఘను(డవు నీమహిమ గన్నవారివ్వరు 

మినుకుల కొంతకొంత మెచ్చుటింతేకొని ॥పల్లవి॥ 


[82 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జలధినీరు సొచ్చి సారెసారెనీచవచ్చు 
ములుగుచు గొంద్రై న మోవవచ్చుమ 
యిలయెల్ల నెత్తవచ్చు నేరూపైనం గావచ్చు 

గూ ఎజి రా 
బలిమి నీచి తమే పట్లరాదుగాని 
న ట్‌ 

ఆకసమింతంతని యంటికొాలవ(గవచ్చు 
చేకొని ఘోరతపము నేయవచ్చును 
రాకౌసుల( జంపవచ్చు రామల(గలయవచ్చు 
ఆకడ నీగుట్టు తెలియ(గరాదు గాని 

పట్టరాన్నివతములు పట్టించి నేయించవచ్చు 

ట లు 
గట్టి రామైనా( గడు( గర(చవచ్చు 
ఇటె శ్రీవేంక పేళ యిటు నన్ను (గూడితిఏ 
ఈ 

దిట్ట నీనాలోన భేదించరాదుగాని. 


భైరవి 


నిన్ను( బాసినకతోన నెల(తకింతేసి పప్ప 
కన్నుల. జూచితివింక( గావవయ్య చెలిని 


జలములోపల'( బుట్టె జలజమందురు గాని 
జలజాస్యమున నేత్రజలములుబ్బె 
అల్టయగ్ని నీటిచే నారునందురు గాని 
వెలయ జెనుటనీరు విరహాగ్నినిగిరె 


ఇంపుల దీగె. బూవులెస(గునందురు గాని 
తంపి (7) పూవృలనదివో తనులత 
సంపెంగకు తుమ్మిదలు జరగునందురు. గాని 
సంపెంగ ముక్కునవాలె జాలియలినరులు 


మించె మేఘముమీ(ద మెరు(గనందురు గాని 
నించు( జెలిమెరు(గుపె నీలమేఘము 


*ఘమ॥ 


॥$ఘను॥॥ 


॥ఘను॥ 10 


॥పల వి॥ 
ఉరి 


॥నిన్ను॥ 


॥నిన్ను॥ 


శృంగార సంకీర్తనలు 


ఆంచల శ్రీవేంక పేశ అతివ నీవు గూడంగా 
యెంచ6గ సీమన్ననలనెక్కుడాయ. గాని. 


తెలుంగు కాంటోధి 


ఎరుక చెప్పే నీయిన్ప యొల్తానెరుంగుదు 
'మెరు(రైన సొమ్ములిచ్చీ మెచ్చవయ్య నన్ను 

చేతికి కల పలము చెప్పే రావయ్య నీకు 
ఘాత్తల6 బరాంగనల. గా(గిలింతువు 
ఈతల6 గన్నులమేలిటు చెప్పే రావయ్య 
సూతకప్పు మానము ఎ (2) చూడ(గలది(కను 


.మోవిలక్షణాలు నీకు మోవంజెప్పే రావయ్య 
చావనొక్కరాకాసిచన్ను దాగితి 
వావిరి నీపాదముల (వాంతల జయము చెప్పే 
బావిమడుగుననొక్కు పాము. దొక్కితివి 


ఇంగితాకారపుభాగ్యమిటు చెప్పే నీవురాన 
నంగన మోహించి పాయకయున్నది 
తంగని (శ్రీ వేంక కేళ తలంపు చెప్పే నన్ను( 
బొంగుచు( గూడి యిజ్టై పోననేవయా. 


నాదరామ్మక్రియ 


కాంతయైతే నీకు. జేసీ కమలముపై( దపహము 
వంతుల రమణు(డవు వరమియ్యవయ్యా 


కూటువ నీయింతికను(గొనల( బోలుదుమని 
నీటనే తపము నేసీ నీరజములు 
చాటి కొమ్మతురుముతో సరివచ్చేమని మింట 
మీటు(దపములు నేసీ మేఘములు 


౪౧ 7-13 


1038 


॥నిన్ను॥ 81! 


॥పల వి॥ 
వ్ర, 


*,ఎరుక॥ 


॥ఎరుక॥ 


॥ఎరుక॥ 812 


॥పల వి॥ 
యం 


కాంత ॥ 


104 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మెండగు చెలినడుము మించేమనుచు నేడు 
కొండల( దపాలు సేసీ కోరి సింహాలు 
అండ నీసతిచన్నుల ఆందములకు వనాల 
చండి( దపములు 'సేసీ. జక్రవాకాలు 
యీవనితపొాదముల యీడుకు(గా చిగురులు 
దావతి( దపాలు నేసీ తరువులపె 
శ్రీ వేంక'పేళ నీవు చెలినిస్టే కూడుమని 
- భావజుండు తపియించీ( బంచాగ్నినడుమ. 
వరాళి 
ఒరయుచు నురమున నునిచితివీకె నీవు 
అరయ గాంతారత్నమన్నిటా( గనక 
మాటలాడి చూచితేనే మంచివైదూర్యాలు రాలీ 
గాటపు(జూపుల మాణికాలు రాలీని 
మూటగా(గ నవ్వితే ముత్యాలు రాలీని 
కూటువ నీసతి రత్నకోమలి గనక 
దిడినడుగడుగుకు( బద్మరాగములు రాలీ 
జడిసి పొలసినం బచ్చలు లీని 
పడంతి చేవిసరిన( బిగడాలు రాలీని 
నడుమ నీసతి యంగనామణి గనక 
కుంకుమచెమటల గో మేధికాలు రాలీ 
సంకుగోరికొన వజ్రాలు రాలీని 
పొంకపు(బుష్యరాగాలు పొంగీ నీకూటమిని 
ఇంక థ్రీ వేంక పేళ నీయింతి రత్నాంగి గాన 
1ఫ4_వ రేకు. భైరవి 
చెల్లెల జెల్లె సీచేత శింగరి వ 
వుల్ల మెల్ల. దక్క గొంటినో శింగరి 


॥కొంత॥ 


॥కాంత॥ 810 


॥పలివి॥ 
ళా 


॥ఒరయు॥ 


॥ఒరయు॥ 


॥ఒరయు॥ 014 


॥పలవి॥ 
ళో 


శృంగార సంకీర్తనలు 


చిక్కని నీనవ్వుచూచి శింగరి నే 
నొక్కమై నీకు మొక్కితినో శింగరి 
చెక్కుల జెమటగారె శింగరి నీ 
వుక్కుగోరు సో6కనీకు వో శింగరి 


చిరుత నిట్టూర్చుల శింగరి నిను 
నొరసీంటో నాకు చాలు (7) వోళింగరి 
సిరుల నిట్టమాపు శింగరి ని 
వొరపు నాచేత(జిక్కెనో శింగరి 


చేవదేరె నీమోవి శింగరి నే 
నోవ౦లో( గూడంగానె వో శిగరి 
శ్రీ వేంకట్నాదిమీ(ది శింగరి 
వోవమన సిగ్గుదేరెనో శింగరి. 


ముఖారి 
ఆలుగుత లేదు సుమ్మీ అప్పుడు నీతో 
యెలమీ నోరమణు(డ యేమనివుండితివో 
ఎదుట నీవుండ(గాను యే(పే మరుండో యంటా 
అదివో గుండెబెదరి అవ్వలిమో మైతి 
కదిసి చెయివేయ(గా( గమ్మచిగురుటమ్మ౦టా 
నుదిరిపడి వెరచి వుస్సురంటిని 
మలసి చూడ6(గ6 జల్లె మంత్రపువెన్నేలలంటా 
తొలగి పయ్యద నామైః దుడుచుకొంటి 
పలికి మాటాడ(గాను పంప్పుడు( జిలుకలంటా 
నిలువున వెరగంది. తలవంచుకొంటిని 


కౌంగిటి నీవు గూడంగా( గలలోని భమతలంటా 
'కా(గిన కుచములతో( గన్నుమూసితి 


1805 


॥1చెల॥ 
ణా 


1చెలె॥ 
ణు 


॥1చెలె॥ 815 


॥పలవి॥ 
గ్రా 


॥అలుగు॥ 


॥అలుగు॥ 


100 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సోగల నీకొనగోరి సోంకులనిన్నీ( దెలిసి 
బాగుల శ్రీ వెంకటేశ పెకొంటిని. 


ముఖారి 


ఎటువంటి తమక మో యెదుటనల దె చూడు 
యిటు నీచి త్తముకొల(ది(కనేమి యంపునో 


కాంత నిన్ను(బిలువ సీకడకు నన్నంపి యప్టే 
కొంతు(డ నీపేర లేకలూనంసె 
దొంతిగా నావెంటనె తొంగలిచూపులునంపె 


యింతట విచ్చేయకున్న యింకయేమి యంపునో 


కామిని నాచేత నీకు( గానికంపె తోడనే 
మెమరచి యీడకు( దామనసూనంపె 
కోమలపుమా(టల కోవిలయెలుగులంపె 
యేమిట విచ్చేయకున్న ని(కనేమి యంపునో 

ఉంగరమానవాలంపె వువిద వాయువేగాన 
అంగప్ప నిట్టూర్చుగాలి అదివో అ౦ంపె 
తంగక శ్రీ వెంక పేశ తన నడపులు నంపె 
యింగితాన నిదెకూడె యి(కనేమి యంపునో. 


శ్రీరాగం 
బుద్ధి చెప్పవే పతికి బొర్జొక వింత వలెనా 
వొద్దనుండే యిరత నేపు వుపచారాలేలే 
నిమ్మపండియ్య(గ వచ్చీ నన్‌ నావురమున 
నిమ్మపండ్లు రండవే నేనేమి నేనేనే 
తమ్మిపువ్వియ్య(గ వచ్చె దాకొని నాపాదముల 
" తమ్మివిరులు రెండవె తనవి నాకేలే 


॥అలుగు॥ 016 


1పలవి,! 


॥ ఎటు! 


॥ ఎటు! 


॥ఎటు॥ 817 


॥పలవి॥ 


॥మిద్ధి॥ 


శృంగార సంకీర్తనలు 107 


నీలము గానుక యిచ్చీ నిక్కిన నాతురుమున 

నీలములెన్నైననివే నేనేమి నేనేనే 

యేలే యద్దము నావేతికిబ్చీ నాచెక్కులివే 

మేలిమి యద్దాలు రండు మించేది గాన(ండా 1 బుస్టి॥ 
నిస్గముత్యాలియ్య వచ్చీ నేండు నామేనిచెమట 

నిగ్గుముత్యాలై వూరీ నేనేమి నేనేనే 

అగ్గమై (శ్రీ వెంక పేశుండంతలోనే నను(గూడి 

వ్‌గ్గి 'మోవియిచ్చి రతులనోలలార్చె( జాలదా. ॥బుద్ది॥ $[8 

రామక్రియ 

చిత్తగించి యే(టికో విచ్చేసితి గాక 

హత్తి నన్ను బుజ్జగించేవన్నిటా జాణవయ్యో ॥పల్లవి॥ 
సరసమాడంగ నీకు సతి శూర్చనఖ గద్దు 

పొరిం జన్నిచ్చి పెంచ(గ( బూతకి గద్దు 

పొరసి కామించి నిన్ని ధోగించం గుబ్ద గద్టు 

తిరిగి మాయింటికి రా(దీరునటవయ్యా చిత! 
అంది నీక( గావ(దో నావులదమంద గలదు 

కుంది వయ్యాళికి రాతిగుజ్టము గద్దు 

అందపుబోయి(డవుగా నక్టునుని బండి గద్దు 

దిందుపడి యీడకు రా(దీరునటవయ్యా ॥చిత॥ 
సారె. బవళించ( బాలజలనిధి నీకు( గద్దు 

పోరచి దానమడుగ భూమి గద్దు 

చేరి నిక్కినిక్కిచూడ (శ్రీ వేంకటాద్రి గద్దు 

తేరి నన్ను గూడితివి తీరునటయ్యా. ॥చి త॥ 810 

కాంటోధి 

ఇందరి (లి?) భావము నీవే యెరుంగుదాకె యెరుంగు 

యింధుకు(గా నింత సేయనేమిటికయ్యా ॥పల్లవి॥ 


101 థ్రీ తాళ్లపాక అన్నమౌచార్యుల 


సుదతి నిన్ను! గోపొన(. జూడకొక్క మాను చూచె 

అథె యొక్కమానితో మాటాడె సొలసి 

పదరి: పరవశాన( బ ప్టైనొక్క. మానికొమ్ము 

వొదిగి యొకఘాని పై నుస్సురనెను ॥ఇంద! 
మానిని యొకమానిపై మదనరాగము చిమ్మె 

ఆనిన ప్లూందేనె యొక్కమాన, జిలికె 

పూనిన నీబాసలకు నొకమానిపై నవ్వె 

తొనుడుకు దీర నొకమానిపొంత( బాడెను ॥ఇంది 
అంత నీవు దగ్గరితే అందు మాను చేతనంటె 

కాంత నీమారొకమాను కౌల(దన్నెను 

ఇంతలో (శ్రీ వేంకపేళ యింతి నీవు గూడంగను 


వింతగా నీతరువుల విరులు నీకిచ్చెను. ॥ఇంద॥ 821 
(గ$్‌.వ రేకు. హిందోళవసంత౦ 
ఒకటి గలిగినచోట నొకటి లేదు 
వికటంపుటలుకేలె విభు(డెదుట వీండె పల్ల వి॥ 


ఉవిద నీమోము చంద్రోదయం బై యుండి 

నివురు నీ నవ్వువెన్నెల గాయదు 

చివురు మోవి వసంతసిరి దొల(8ి యుండియును 

యివల( గోవిలలేల యేలు(గియ్య వే 1ఓకటి॥ 
వనిత నీ నిండుజవ్వనవనము గలిగియును 

మినుకు నడపులకరులు మెచలవేలే 

ఘనమైన చన్నుజక్కవలు మితిమీర(గా 

చెనసి నివ్వెరగుమతి చీ(కటి(కనేరే ॥ ఒకటి॥ 
మెలు€త నీ నెరి,యరుము మేఘంబు గలిగియును 

తొల౧కు మెరు(గులకళలు దోంచవేలే 


శృంగార సంకీర్తనలు 


ఎల్మమితో (శ్రీ వేంక పేశుండింతట( గూడె 
కలదెల్ల గర్వమై ఘటియించనేలే. 


శ్రీరాగం 


చల్ల లమ్మేదానవు అచ్చపుమగనాలవు 
మల్లడిమాపొందులేల మరిగేవు నీవు 

కమ్మి పున్నమవెన్నెల గాదెంబోసికొంటివకే 
యెమ్మెకే వెలవి నవ్వే వేపొద్దును 
తమ్మి రేకులెల్లా( దెచ్చి దాంచుకవుందానవ పే 
కుమ్మరించేవు కన్నుల గుచ్చికుచ్చి మీందను 


చిలుకపలుకురెల్ల ౬ జేన విత్తుకొంటివ పే 
వొలికేవు పెదవుల నొకటొకటే 
కులికి చిగురులెల్ల ( గోసిత పే మావాకిట 
వెలయ నీయడుగుల వెదచల్లేవు 


సోగతీంగెలెల్ల నీసొమ్మ పే నీచేతులను 
థోగపు. గా(గిట నన్ను( బొదిగేవు 
యీగతి నే శ్రీ వేంకపేశుండ కూడితి నిన్ను 
జాగులేల యిక్కడనే సతమై నిలువవే. 


మధ్యమావతి 


"వెలది చక్క(దనము వేరొకటి గాదు సుండి 
చెలులార చూడరమ్మ చెప్పరాదు వింతలు 


చెందమ్మి రేకులలోన. జేరి. తుమ్మిదలు వాతి 
కందువ జెలికినవే కన్నులాయను 

చందమై వొకతీగెపె జక్కవపిట్టలు వారె 
ర ల చి 

గొందినవే యెంచిచూడ( గుచములాయను 


101) 


ఒకటి 02! 


పల వి॥ 
గ 


॥1చల॥ 
ణా 


॥1చల్త 1 
రం 


॥చల్ల ॥ ఏలి 


1 వెల(ది।। 


ల0 శ్రీ తాళ్లపాక అన్నమాచాద్యల 


నిండుంజందురునిమీంద నీలముల గని వుష్టై 
కొండవంటి చెలిక వే కురులాయ ఎ 
పండుటరంటులమీ(వ బలసింహమ చె యెక్కె 
మెండగు నెన్నడుమై మించెనిదె యిష్పుడే ॥వెల(ది॥ 
' పచ్చని చిగురుమీంద పగడపు(బండు వండె 
ఎచ్చప్పు( జేలియక దె అధరమాయ 
ఇచ్చకుండై శ్రీ. వేంక పేకుండింతలోం గూడె 


నిచ్చరల్యాణములై నిలిచె నిన్నిటను. ॥వెలంది॥ 82) 
దేసాళం 
ఏల వెరచేవే నీవు యిద్తివో నీపతివచ్చె 
జాలివాయ నిన్ను(గూడి సంతసమిచ్చీనిి ॥ఫల్లవి॥ 


సీరధిలో! బుట్టి నట్టి నీరుచివె వ్ట్రైన పూవు 
నూరిపోసినట్ట ' పామునోరలో కడి 
మారుతో నగ్ని(బడిన మాకులలో భూతము 
యీరీతి విరహుల కెగ్లు నేయకుందురా ఏల॥ 
తల్లిదండ్రి వెంచనట్టి తగుంబలుగాకి చూర 
చల్లు( బుప్పొడి దొంగిలిన జాజరకాండు 
మల్లాడి చెట్లమీ(ద మధువృవట్టిన పాత్ర 
వెల్లిగా మంచిగుణాలు వీనికింక వచ్చునా ॥ఏల! 
వంగి వంచనేర్చిన వడిందియ్యని గుణము 
ముంగిట నిందరి చిత్తముల వేలుపు 
ఇంగితాన థ్రీ వేంక పేక నిన్ను6 గూడంటేసి 
రంగన; ల అందరూను హితులే. ॥ఏల॥ 024 
ఆహిరి 
ఇదె వీండె చూడవే యించుక మాటాడవే 
'యెదురె కూడితిరి. మీరి(కనేలె యలుక '_ 1పల్తవి॥ 


లీ 


శృంగార సంకీర్తనలు 


తామెరలు వికసించె తరుణి నేంయ నీమోము 
తామర వికసించదు తగునటవే 
తామెరకు( జుట్టము ధరణిపై సూర్యుండు 
సీమోముదామెరకు నీవిభుండయ చుట్టము 

కలువలు వికసించె కలికి నేండు నీకన్ను, 
గలువలు ముకుళించ( గారణమేమే 
కలువలచెలికా(డు కందువచందదు(డు నీ 
కలువకన్నులకు నీకాంతు(డెపో చుట్టము 


వనములు వికసించె వనిత నేడు నీజ 
వ్వనమును వికసించ వై పాయనే 
రా 
వన వేవతంమ శ్రే వసంకుండు నీకు మిం 
చినవన దేవతె తే థ్రీ వెంక పేశుండు. 
సూ. 


శంకరాభరణం 


ఎంతజాణ నీచెలియనేమని పొగడవచ్చు 
దొంతులమా(టలలోనే దోమటి దొడికెను 


మెట్రిన చమ్మాళిగలు మించ. బారితెంచి నిన్ను 
పట్లి తీసి మొలనూలు పైపై చెలి 
అట్టె కోపాన నీవు ఆ(పచేక పెనంగంగ 
తిటైన (1) నీమోవి గంటి తెగి నేనెనప్పుడే 
వంచిన పయ్యదకొంగు. వల్లెవాటు వేసుకొని 
కొంచక నీమొగమెైై కొనగోరను 
ఇంచుకంత నీవందుకు యియ్యకొనకుండ( గాను 
ముంచి నిన్ను( దనచను మొనలనా(గీని 


వాకునిండా కస్తూరివాసనలు చల్లి చల్లి 
అణాల య 
యేకతమాడి చెలి యిస్పుడే నీతోను 


ల! 


॥1ఇదె॥ 


॥1ఇదె॥ 


ఇదె! 025 


॥పలవి॥ 


॥ఎంత॥ 


॥ఎంత॥ 


202 ' థ్రీ కాళ్లపాక . అన్నమాచార్యుల 


యీకడ శ్రీ వేంకమేళ యియ్యకొని కూడ6గాను 
లోకము మెచ్చేటి నిన్ను లోను సేసుకొనెను. 


1[=*వ శేకు. వరాళి 


ఏమని ఫొగడవచ్చునిట్టి వింత సింగారము 
నేమముతో రమణు(డ నీభాగ్య్గమాయను 


కమలముమీ(ది రెళడుకలువలు వికనించె 
జమళినందువల్ల నే సంపె(గ వూచె 
తమితో నాకొట్ట౦గొనం దగదొండపండు వండె 
అమరనిన్నియు(గూడీ అతివమోమాయను 


కన్నెయరంటుఎమీ(చ ,కంతునిరథము వాచ. 
పన్ని సింహమొకటి యామె నతన 
సన్నలనామెకముపై సై జక్కవలు వాలె 
ఇన్నియు! డం సూడ నించిరూపమాయను 


అ.చల౬ గూ వ్మాలురెండ్తు హంసలతో( బొందుసేనె 
పొంచి బినాలు సంకముపొత్తు గూడెను 
నించి థీ వేంకపేకు(త నీసందిటః బట్టంగౌ' 
యెంచక వేవురముపై నిందిరాదేవాయను. 


శ్రీరాగం 
ఇంక యేల బిగువు యిది లెస్స తగవు . 
సంఠతకూటపుమాటలు చాలునయ్య నీవు 
పట్టినదే పంతమా పడతి( బిలువరాదొ 
చుట్టమవో నీవు లేక సూడుబంటవో 
యెట్టయెచురనున్నాడు మెడమాటలాడలేము 
రట్టుపొలకమ్మ కెక్కె () యు ప్టైరావయ్యా నీవు 


*ఎంత॥ 026 


॥పలవి॥ 
గా 


॥ఏమ॥ 


॥ఏమ॥ 


॥ఏమ॥ 82 


॥పల వి॥. 
మ. 


1ఇంత॥ 


శృంగార సంకీర్తనలు 


చెల్లి నంతా( జే(తా చెలియ జేకొనరాదా 
యెల్ల గా నవ్వులకో యిదే నిజమో 
తెల్లవారె సిగులనే తెగి మిమ్ము దూరలేము 
అ న్లమే సొంటిగాదా అవునయ్య నీవు 
ఆడినదే యాటా ఆకెంజక్క(జూడరాదా 
వీడుదోడువయసులు వేడుకో వెట్టో 
కడనే (శ్రీ వేంక'పేళశ యింతి గూడితివి నీవు 
వోడలు బండ్ల వచ్చు వుండవయ్య నీవు. 


బౌళి 


హరి యేమనెనే అలిగెనో 
' విరహిన్రై నేనుండ(గా యేలరా(డాయ 1 
మరలి మరలి తన్ను మాటల గొసరను 
యిరవై న విభుండేమనెనే 
తరుణులే వచ్చితిరి తానాడనున్నాండు 
యెరవెరవై తానేమనెనే 


వాకిటికిందా(క వచ్చి తిరిగెనటి 
యేకారణమిది యేమనెనే 
రాకల( బోకల రాతిరాయని దె 
యీకడ( దుదమా(పేమనెనే 

తలపులో [ప్రియము తానే యెరు(గును 
యెలుంగెత్తాకమాపేమనెనే 
బలిమి (శ్రీ వేంకటపతి దా విచ్చేసి 
యిల నను(గూడెను యేమనెనే: 


1, ఈ పాదమున యతి భగ్నమెనది, " వేళరాండాయ” 


వేళా... సమయమందు. 


॥1ఇంత॥ 


॥ఇంత॥ 028. 


॥పలవి॥. 


॥4హారి॥, 


॥హరి॥ 


/హరి॥ త్రి 


అని పాళఠముండునా ౩ 


స! థ్రీకా శ పాఠ అన్నమాచార్యుల 
బౌళి 


ఇందా(5క నెర(గము యీవింత సతి 
కందు వానె శశ్రీకాంకావిభుండ 


సుదతికి నీరాకః సూర్యోదయమె 
వదనకమలమిటు వడి( జెల(గ 
పొదలిన నీనవ్వుపున్నమవెన్నెలకు 
కదిసి చకోరపుకన్నులు దెలినె 


పనితకు నీచూపు వసంతకాలమై 
'వెనక( బలుకు(గోవిలలొదరె 
మినుకు నీతనువు మేఘకాంతులకు 
పనివడి పులకల పైరులు దేరె 


సతికి నీపొందులె జలధిమథనమై 
రతినధరామృతరసమబ్బె 
ఇతవై (శ్రీ వెంక పేళ నీవు చెలి! 
దతి( గూడ(గ మరుతంత్రము గెలిచె. 


పొడి 
ఏమి 'నేతు ముచ్చటకు యెవ్వరు గలరు నాకు 
యేషీననకూరి కున్న యెస్టువట్టు(గా 
అడుగుదునో వానినాడచేల వుంటివని 
అడుగ(బోనలుగు(గా అందుకత(డు 
తుడుతునో వానిమేన( దొరిగే వేండిచెమట 
చిడిముడి వా(ఎంచుకు సిసువతు(గా 
విసరుదునో సురటి విఘనియలపు దీర 
విసర(టో అనియిును వెంగమొగా 


॥పలవి॥ 
న. 


ఇందా! 


॥1ఇందా॥ 


ఇందా! 000 


॥పల వి॥ 
ఠి 


॥ఏమి॥ 


శృంగార సంకీర్తనలు 


కొసరుదునో తినగుట్టు నేంగనినదాశా 
ఇసుమంతపనికి మనసు నొచ్చుగా. 


నవ్వుదునో రమణుడు నాతో. గరగిన వేళ 
నవ్వ(బో ఆతనిమేలు నామేలుగా 
రవ్వగా శ్రీ వేంకటా దిరాయండి'ట్టై నన్ను(గూడె 
యివ్వల 'మోవియిత్తునో యిచ్చగించ(గా. 


శంకరాభరణం 


పోపో అదేంటిమాట పొద్దువోదా 
మాపుదాణకా నదే కాక మరియే(టిమాటలే జ 
గుత్తులపూవులు నీవు కోవయ్య కానికె ఆ 
గుత్తులేల నీచనుగుత్తులీరాదా 
జొత్తులే న లతలవే చూడవయ్య మాటలేల 
హె్తి నిజాహులకిలు అవె కంటినే 
పండుబలమిదివో పట్టవయ్య సూడిదె 
పండులేల నీమోవిపండె కొక 
మెండగు( దామరలు మీ(దవేనే. జుమ్మీ 
దండి నీచేతులె రెండుతామరలు గావా 
కప్పురమిచ్చే సనీకు( గైకోవయ్యా ఆ 
కప్పురాలు నీనోరికత లెకావా 
యిష్పుడె శ్రీ వెంక పేశ యిటుగూడితి నే( 
డిప్పుడా అల్లప్పుడెపో యెర(గవు గాని. 


107వ రేకు. ముఖారి 


అళలిగినవేళ విభుండంటితే( గోపమే తోంచు 
తెలుసుక నీలోనే తేరుకోవే చిత్తము 


వి0ిగ్‌. 


ఏమి! 


॥ఏమి॥ 091" 


ప లవి॥ 
ఉం 


॥పోపో॥ 


॥పోపో॥ 


॥1పోపో; 802 


॥పలవి॥ 
య 


206. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేసవికాలమునా(డు వేడుక్రైన వెన్నెలలే 
*, * యూసుల విరహవేళనెండలై తోంచు 

వాసితో( దానేరిపిన వన్నెచిలుకమాకైన 

పాసినదంపతులకు పగిలించు మర్మము ॥| అలిగి॥ 
సోవం దన మేవన్గున్న ఫ్లాంపుల జవ్వనమైన 

కోవిలకూ(తల వేళ. గొరబై తోచు 

పూవులు తా. గొప్పులతోన పూంచి ముడిచినవైైన 

కొవిరి. దానొంటినుంపే కంతునమ్ములౌను ॥అలిగి॥ 
పతిలేని తనలో ప్రాణపుటూరు పైన 

“రోతినలసిన వేళశీర ంపమై తోచు 

యితవైై థీ వేంక పేశుండింతలోనె నిన్ను[గూడె 

సతమై యీవిరసాలే సరసములాయెనే, ॥అలిగి॥ 000 
శుద్ధవసంతం 
బలిమి సేయక నీవు పదవమ్మా 

చెలియ నామనసు చేకొనవమ్మా ॥పల్ల వి॥ 
ననుపు లేనిపోట నవ్వుటకం'టెను 

జునిగి వాదులడుచుటె సుఖము 

మనసు రానిచోట మాటలాడుకం కొను 

మునుపనే తనలోనిమోనమే సుఖము ॥దిలిమి॥ 


(ఢేమలేనిపతి బిలుచుటకం పెను 
సోమరై వేగించుపె సుఖము 
కామించనిరతి( గర(గుటకం అను 
ఆమారు కంభమునలము పె సుఖము ॥బలిమి॥ 


ఒల్ల మి సరి( గూచుండుటకంటెను 
చల్లంగ దొలంగుపె సమసుఖము 


శృంగార సంకీర్తనలు 


ఎల్లగ (శ్రీ వేంక పేశుండు 'నన్ను(గూడె 
కోల్ల ఇనివియే కోరుట సుఖము. 


మధ్యమావతి 
చేసినటిల్లా. జెళె నేంతలు నీకు 
టగా ఉం 
గాసింబెటకి(క నన్ను( గరుణించవయ్యా 
॥ బి ఇ 
చెప్సినబునేయంగా 3 చెరంగేల పస్పేవు 
0) లో ల 
తప్పువెంచననంగానె తడవచేల 
కొప్పువంచి మొక్క_(గానె ,గుంపెనపంతాలేల 
ముప్పిరి దప్పులు, దేర మోవియ్యవథయ్యా 


సరసమువాడ(గానె సాదించనేల వచ్చేవు 
కెరరించకుండ(గానె కేరడమేల ' 
పరగ నే( బండ(గానె బలిమి సేయ(గనేల 
గరిమ. నాకోరినట్లు కాంగలియ్యవయ్యా 


కూడి రతిసేయంగానె కొసరేల చూసేవు 
వీడెమందుకొనగానె' వేసాలేలా 
పొడితో థ్రీ వేంకట పట్రపల మేల్మంగను 

ఇ ర్‌ జ 
జాడతోనింకాను 'నేసలు చల్లవయ్యా. | 
కాంబోధి 

నీవిభుని ప్రియములు నెట్టనం జేకొనం గదే 

. కావలసిన మేళెల్లా. గాచుకున్నది 
ఉం 

తనంతన మ్యేపనికి తమకించ( బనిలేదు 

వినవలసినందుకు వేసరవద్దు 


మనసు నమ్మినందుకు మరివిచారములేల 
కొనసాగేయందులకు( గోపమే.టికి 


[| 


॥బళలిమి॥ 084 


॥పల వి॥ 
ళ్‌ 


,॥చేసి॥ 


॥చేసి॥ 


॥చేసిః 085 


+పల ఏి॥ 
ఉం 


॥నీవి॥ 


న! + థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆస గలిగినచోట అంటు 'వికువ(వగదు 
వాసితోడి పొందెప్పడు వంచించరాదు 
యీసులేక పెనంగితే యియ్యకొనకుండ నేల 
చేసూటిని మెల(గ(గ -చెప్పించ( జనదు 
కూటపుమాటలాడ(గ( గొసరేదందము గాదు 
నీటున( గాంగలించ(గ నేరమెక్కదు 
యీటున శ్రీ వేంక పేళ(డేలె నిన్నునింతలోనె 
సాటికి బేటికి మీలో జంటలి.,క( బాయపవు. 
సామంతం౦ 
ఏమని పొగడుదమె యీచెలిచక్క(దనము 
యీమే(టి యలమేల్మంగ యెక్కు_ నై తానిలిచె 
అరచంద్రు(డు( జకో రాలద్దాలు సంపె[(గయు 
ధర శింగిణుళు (శ్రీలు తలిరులును 
అరుదుగా. దుమ్మిచలు నందముగా( గూగ(గాను 
మరుతల్లి యల మేలుమంగమోమై నిలిచె 
వీసములు ళంఖమును 'పెను(జక్రవాకములా 
కసము నీలప్పు(జేరు కరికుంభాలు 
పొసగ నివెల్లానొకపోండిమై నిలువ(గాను 
మసలక అలమేలుమంగమేనై నిలిచె 
అన౭ంటులంపపొదులు నబ్బములు ముత్తేలు 
వొనరి వరుస( గూడి వుండ(గాను 
ఘను(ద్రైన శ్రీ వెంక పేశునురముమీంద 
పనుపడలమేల్మంగ పాదములై నిలిచె. 
గొళ 


తనసేవ చేంజేయనా తగవు దప్ప6గా( గాక 
చెనకీ( దానిందుకేపో సిబ్చితయ్యీ నాకు 


11నీవి॥ 


॥నీవి॥ 206 


॥పల వి॥ 
గా 


॥1ఏమ॥ 


॥ఏమ॥ 


॥1ఏమ॥ 887 


॥పలవి॥ 
ర 


శృంగార సంకీర్తనలు 


కడు( దమకాన నేను కస్తూరి నూరంగాను 
తడ(బడ నామీ(ద( బాదము చాంబీని 
బెడిదమె ఆ(టదాని పెండెము వెట్టుకున్నాండు 
ర్‌ బ్‌ 
చిడిముడి నిందుకేపో సిబ్బితయ్యీ నాకు 


పొందుగా నేను గొజ్జంగ పువ్వుదండ గుచ్చ(గాను 
చెంది నాబుజముమీ(ద( జెయివేసీని 
మందెమేళాన నెవ్వతో మ స్టైలు వేలనున్నవి 
చిందువంద నేంతకేపో సిబ్బితయ్యి నాకు 

పొలుపుగా నేందట్టుపునుంగు వాసించ(గాను 
అలమీ శ్రీ వేంకపేవ(ండంతలో నన్ను 
మొలనూలేడదో వురమున( బెట్టుకున్నాండు 
చెలరే(గి కూడంగానే సిబ్బితయ్యి నాకు. 


[01వ . రేకు. హిందోళం 
చెలులము నేము బుద్ది చెప్పనోపమా కెకు 
అలరి నీవాపెను మా(టాడించవయ్యా 
మక్కువతో నాపె నీవు మాటలాడేవంటాను 
పక్కున బాన్నుపైనీకి పవళించె 
వెక్కసాన నింతలోన విచ్చేసితివీడకు 
నెక్కొని నీవే యింక నిద్రలేపవయ్యా 
తతితో విందా కెయంట( దగనారగించేవంటా 
అతివ బోనమెల్లా చల్లారంబె ప్టైను 
అతి వేడుకనింతలో నా(కలిగొంటిన నేవు 
కతగ్గా నీవే వడించ6 గ కొలుపవయ్యా 
యం ర్ల 
కందువనాపెతో నేండు కాంపురము చేనేవంటా 
వొందిలి( దలుపు మూసుకున్నది చెలి 


౪0 7-514 


వి 


॥తన॥ 


1తన॥ 


॥తన॥ గ88 


॥1చెలు॥ 


॥చెలు॥ 


810 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అందుకె శ్రీ వేంకకేళ అండకేంగి కూడితివి 


చెంది నీవె వాకిలాపెచే! 'దెరపించవయ్యా. ॥1చెలు!॥ 019) 


శంకరాభరణం 


ఎంత తమకమో చెలికేమి చెప్పేది 
వింతవింత వేడుకలు వెల్లి విరిసీని 


జారినపయ్యదతోడ సగము చన్నులు చూపి 
నేరుపుల మాటలాడీ నెలత నీతో 
కూరుములు గొసరుతా గోరంజెమట చిమ్ముతా 
శారుమారై వలప్పల తన్ను(దానెరంగదు 


కడు(గొప్పు దువ్వకొంటా కరమూలములు చూపి 
వెడయాస నవ్వు నవ్వీ వెలంది నీతో 
నిడువాలు-జూపులతో నిన్ను( దానొరసుకొంటా 
తడ(దాటుచి త్తముతో తన్ను( దానెరంగదు 


బిగ్గెనొడ్జాణము గట్టి పిరి(దిబటువు చూపి 
అగ్గలమై కాలుదొక్కీనతివ నీతో 
నిస్ధుల (శ్రీ వేంకశేళ నిన్ను(గూడి మొక్కు మొక్కి 


॥ఎంత॥ 


॥ఎ౦త॥ 


తగ్గని కోర్కులతోడ తన్ను! దానెరంగదు. _ ॥ఎంత॥ 840 
లి 


గొళ 


ఆతని తలంపు మీరే అడుగరే చెలులాల 
కాతరములేని సిగ్గరిదాన నేను 


మలసి యాతనితోను మారుమాటాడేనటవే 
తలకొన్న మొగమోటదానను నేను 
కలువల దా(కవేసి గద్దించేనటవే 
నలువంక మె తని మనసుదానను నేను 


॥పలవి॥ 
ఉం 


॥ఆత॥ 


సృంగార సంకీర్తనలు 


జఅసి యతని జంకించ(గ( గలనటవే 
తజితోడ వలచినదానను నేను 
వెజవక చెయివట్టి వెసం దియ్యుగలన పే 
కరజకరిలేని యిచ్చరపుడాన నే 
అంచల నాసలు చూపి యలయించేనటవే 
మంచితలంసలమేలుమంగను నేను 
ఇంచుకంతా (శ్రీ వెంరపేశు మీచేనటవే 
ను. చనవరిదాన నను. 
రామర్రియ 
నీవోజ నేనరంగనా నపారేల చెప్పేవు 
వేవేలకు నాకు వింతవా(డవా 
ఎప్పుడు నామోహమెరంగవా స్‌ డ్‌ 
కప్పి యెంతపని నీకు. గల్లెనో 
నెప్పున మాయింటికి నీవు తు 
అప్పటి నచుట్టాలు చూటాడుతా నీకుండిరో 
మలసి నన్ను సీవు మరచేటివా(డవా 
చెలులెవ్వరు పరాకు సేసిరోకాక 
తలంపు నామీద వీకు( దగిలివున్న దే కాదా 
సౌల సేవారిమొగాలు చూడనందుండితివో 
వరుస నన్ను(జేపట్టి వదలుదువా నీవు 
యిరవై నీచిత్తాననేమెంచేవో కొక 
నిరతి (శ్రీ వేంకటేశ నేనలమేర్‌ మంగను 
కరుణించితి విప్పుడు గలయ వేళాయనో. 
పొడి 


ఎప్పుడూ మేలువాండవే యెరుగుదు నిన్నునేను 
కప్సి వోరువనియ్యవు కాంతలే నన్నును 


1... 


1ఆత॥ 


1ఆత॥; 44! 


॥$పలవి॥ 


నీవో! 


నీవో! 842 


॥పల వి! 
గా 


[2 


భమ 


శ్రీ త్యాళ్లపి పాం అ అన్నమాచార్యుల 


కా 


ఆవేళ నీవురావని అలుగ(దలతు! గాని 
భావించితే నామనసు ప ట్టలేను 
నీవంక( దప్పేమీలేదు నంచి చూచితేను 
లావుకొన్ననా నాలోని తమకమే కాని ॥ఎప్పు॥ 


చేముట్టి పెన(గవని చింత( దిలవంతు గాని 
సీమోము చూడక నే మానలేను 
కామించి నీ;ఏణాలలో కడమలు మరిలేవు 
(పేమపు నాకోరికలు పెననగొనీ( గాని ॥ ఎప్పు! 


పరంగంగ బరపుపై పంతాననుండుదు( గాని 
సరి( గాంగిటికి చేయి చాయకుండలేను 
అరిది శ్రీ వెంక పేశ అలమేల్‌మంగ నేను 
గరిమెనేలితివేలొ కాంతాళింతు. గాని. ॥ ఎప్పు! 848 


మ 
ఇంతవా(డవు గాంగానే యిందరు మోహింతురు 
సంతసానం జెలంగుదు సరసుండవు నీవు పల్ల వి॥ 
విరహవేళ నెంతేసి వెంగెములాడుదు నిన్ను 
యెరవు లేక వోరుతువిన్నియు నీవు 
సరసమాడే యప్పడు సారెనలయింతు నేను 
విరసము లేకుందువు వేడుకతో నీవ 1ఇ0త॥ 


కొసరేటి తరినెంత గోరనూ6దుదు నిన్ను 
అసముతో నవ్వుదువందుకు నీవు 
పొసంగం బరాశై నచో పూదంతిని వేతు నిన్ను 
సుసరాన వేడుకొని చొక్కింతువు నీవు ॥ఇంత॥ 


సరొ గూడేయెడనెంత జంకింతు నిన్ను నేను 
గరిమనెంత మెత్తువు కాంగిట నీవు 


శృంగార సంకీర్తనలు & 


నిరతి (శ్రీ వెంక పేశ నేనలమేల్‌ మంగను 
మరిగితి నేను కడు మన్నింతువు నివ్వు; ॥ఇంక॥ 014 


150-వ రేకు. మంగళకొశిక 


మజచితినంటా నీవు మమ్మె౦త బుజ్జగించేవు 
యెజుక గలచోట యెొట్టుండినా యేమి పల్ల వి॥ 


అక్కడే పరాకెతే అపే యెచ్చరింతు! గాక 
మా లట 
దిక్కరించి నిన్ను సాదించేనా నేను 
మక్కువ సూరకుండితే మాట నేనాడింతు( గాక 
చిక్కి౦చుక నొరబులు సేసేనా నిన్నును ॥మటజి॥ 


'పెలుచవై రాకుండితే పిలువనంపుదు. గాక 
చలమున నీతోను వేసరుకొగేనా 
తలవంచుకుండితేను తమకము రేంతు( గాక 
తలుపుమాటుకు( బోయి తరితీపుసేనేనా ॥1మజి॥ 


పవళించివు౦డితేను పాదములొ త్తుదు( గాక 
ఇవల వాసులు వంతులెంచ( జూచేనా 
వివరించి నన్ని ట్రై శ్రీ వెంకటేశ కూడితివి 
నవమైన నీచేంతలు నవ్వించవా నన్నును. ॥1మజ॥ 40 


మాళవిగాళ 
సీకునింతి వలచుపే నీవెరంగవా 
నేరొన్లి యీ ౩దిక్కు చి తగించరాదా ॥పల్లవి॥ 
అటి గ్ర 
చెక్కునొక్కి ఆపె నిన్ను చెయివట్టి తియ్య(గాను 
యెక్కడ పరాకు సేసేవేమయ్యా నీవు 
గ్ర ట్టి 
యరమ్క్మువలు గోరనంటి యింటికి( బిలువ(గాను 
గక్కననేమి నవ్వేవు రానిమ్మనరాదా వీరు ॥ 


2౯14 (శ్రీ లాళ్ళపాక అన్నమాచార్యుల 
వేడుకతోడ సారెకు విందులు నీకు చెప్ప(గొ 
ఆడేవు జూజాలిప్పుడే అదేమయ్యా 
వీడెము చేత(బట్టుక వెనక నిలుచుండ(గా 
పాడితివి పాటలప్పటనుండి నీవు ॥నీకు॥ 
పానుపువరచుకొని పడతి సన్స సేయ6గా 
కానుకలందుకొచేవు కొంశంచే 


త్న త్య ఇం 
యోసనొం , 


త 

సలమేల్‌మంగ యుక్తి నిన్ను! గాంగలించె 

తానకమై యేలితివింతిట శ్రీ వేంకపేశ. 
సూ 


॥నీకు॥ ౧10 
ేడారగాశ 
మేలుమేలు యిందువిస్టే బుచ్చితి నిన్ను 
తొలిమితో నిన్నీరీతి దికి_లముకా లున్‌! ॥1పప వి॥ 
ఆ గ్‌ా 
మంతనానచేపొదు మాటలాచేవాపెతోను 
(ట్‌ 


ఇంత వలపించె(గా యింతి నిన్ను 
పొంతనే నీవెంగిలిపొత్తు గలపుకొంటివి 
షంతోన నిందుకొగ్గించి భ్రమయించే(గా 1 మేలు॥ 
తతిగొని చూచేవు తరుణిమొకమె నీవు 
బఐతీమాలింపించె( గా భామ నిన్ను 
సతముగా బానుప్పుపై జంటవాయనియ్యమ 
మతి( దనకా(గిలి మరగించుకొం( గా ॥ మేలు॥ 
చెలరే(గి విడేలకు చేలులు చాంచేవు నీవు 


అలవాటు నేనెంగా అంగన నిన్ను 


అలమేలుమంగ ఆకె అప్టె శ్రీ వెంక పేశ్వర 
నలి. గూడితివి నీచే నన్నూ నెలి(పించెం (2) గా. ॥మేలు॥ 17 
వసంతం 
ఇటులా నేమునేనేమా యిల్లాండ్లము నేము 
తటుకన నీమదిలో( దడ(బడకి(కను 


॥పల్తవి॥ 


శృంగార సంకీర్తనలు 


యేడనై నా గయ్యాళిమైనది ! చనవు గలితే 
ఆడరానిమాంట నిన్నాడు(గాక 
వేడుకక త్తెయినది విచారించకందరిలో 
పీడెమిచ్చి కాలుంజేయి వేసును నీమీందను 


మందెమేళమైనది మరగితే నీమేన 
చిందరవందర సే(త సేయు(గాక 
అందునిందు రట్టడి మైనది వెరవులేక 
చెంది నీబుజాన మోము చేర్చుకొని నవ్వును 
సారెకు దిచ్హైనది సంగడిం బెట్టుక వండితే 
చేరి రతివేళం గక్కసించు. గాక 


ఆరీతి (శ్రీ వెంక పేశ అలమేల్‌ మంగను నేను 
కోరి నన్నునేలితివి కొంకకాపె మెచ్చును. 


దేసాళం 


ఏల వెరచేవు నమ్ము యేషీననదాపె నిన్ను 
లాలిమితో మాటాడితే తప్పులన్నీ( దీరును 
న్‌. 
చెలి పిలువనంవంగా సింగారించుకొచేనంటా 


యెలమితో జరపులనేల 'పెస్టేవు 


వెలయలేకలం పెను (పితే ఇ) వేల దగిలించుకొని 


సాలపుల మమ్మునేమి సుద్టులడిగేవు 

ధామ నీదిక్కుచూడ(గా పనిగలవానివలి 
వేమారు( దలవంచేవు వీదిలోనుండి 
తామరగొని వేసితే తగంజేత బట్టుకొని 
[పేమముతో మాకునెంత ప్రియాలు చెప్పేపు 


ఇటు! 


ఇటు! 


॥ఇటు!॥ 440 


॥పలవి॥ 
గా 


॥ఏల॥ 


॥1ఏల॥ 


పాదమున యతి భంగము, “యేడ” కు (ప్రతిగా “యాడ” అను 
సరిపోవును. కొని వేజిక్కాడను ఆరూపమిందు కొనరా-దు, 


216 (శ్రీ తొళ్లపోక అన్నమాచార్యుల 


ఆలమేలుమంగను అదరిపాటువలెను 
కలనేవాకేను (శ్రీ వేంక కేశ్వర 
యెలమినెదురుచూచెనిందా(కా నీకు(గాను 
వెలినాకెకేమి నీన్నవించకుమ నేవు. 


శంకరాభరణం 


చెల్లునయ్యా యీచేతలు చెలియకు నీకును 
చిల్ల రచెనకులకు సిగ్గేయోనందిము 


సతులకు( బతులకూ జవ్వనమే ధాగ్యము 
రతివ్తేళలనెల్లా రహస్యమే వేడుక 
తతితో మనసులకు తలపోంత్రే పండుగ 
సతమైన మోహాలకు సరసమే సౌఖ్యము 

వొట్టిన తమకములకొద్దనుండు పే ఫలము 
ముట్టినయాసలకు మోముచూసపే తనివి 
పట్టరానికోరికకు పచ్చిదూ పే సోబనము 
చిట్టకపుచేంతలకు చీరునవ్వే లాభము 

ననుపైన కూటమికి నాటుగోరే సింగారము 
'పెన(గుటకు కాంగిటివిగువులే సంపద 
యెనసితివి శీ వేంక పేళ యల మేల్మంగను 
చనవులకును మోవిచవులె స్మామాజ్యాలు. 


[00వ రేకు. కేదారగొళ 


ఇప్పుకు చూఅక్క వింటే యేమనునో యిందుకు 
దప్పిదేర సారెనేల తడవేవు మమ్మును 

పంతముతో( గూచుండంగా పనిగద్దు రమ్మ నేవు 
యెంతలేదు ఆపని నేనెరింగినదే 


॥ఏల॥ 040 


॥పలవి॥ 
గం 


॥చెలు॥ 


॥చెలు॥ 
(ఉం 


॥చెలు॥ 050 
ఉం 


పల వి॥ 
గా 


శృంగార సంకీర్తనలు 


సంతోసాన నీమొగము చక్క(జూడుమనేవు 
దొంతరలుగా నేనెప్పుడూ తొల్లే చూచినది 


తొరరి యస్పటి నన్ను నీతోడుత నవ్వుమనేవు 
గరిమ నీచేం/తలకు! గడు నవ్వుదురు 
మరుమాటలు నాతో మక్కువనాడుమనేవు 
అరసి నీవాడితివి అవే నామాటలు 


కొలది మీరంగ నాకూటమికి( బెన(గేవు 
అలమేల్మంగ( గూడితివదియె నారతి 
యెలమి (శ్రీ వేంకపేశ యేలితివి నన్నునేండు 
బలిమి. దొర్లే యేలుబడిదాన( గానా. 


నాదరామకియ 


ఎవ్వతెకో యీకెయంటా యెంతేసి తుటారించితి 
చివ్వన నిందుకు(గాను చిన్నందోకు మి(కను 
ఆపెపై బశ్రిగలితే నప్పుడే చెప్పవలదా 
చేపట్టి నేనిచ్చకము నేసుకుందును 
యీపాటి నీదేవృలై తే నింటికి. దెచ్చువోవర్దా 
చూపెట్టుకో వొక్కమనసుననుందును 
తగులు నీకు. గలితే తారుకాణించవలదా 
పగటున నేనూ వొడ(బడియుందును 
నగినవా(డవా పొందు నడప(గ వలదా 
తగినట్టు తగవులు తప్పక నేనుందును 
చుట్టరికము గలితే నాకు( జూపంగవలదా 
వొట్టుకొని సంతోసాన నూరకుందును 
నెట్రన (శ్రీ వెంక కేశ నేనలమేర్‌ మంగను 
గట్టిగా నన్నేలితివి కానిమ్మని పుందును. 


॥ఇపు॥ 


1ఇప్పు॥ గిర్‌! 


॥పలవి॥ 
గ 


॥ ఎవ్వ॥ 


॥ఎవ'॥ 


॥ఎవ్వ॥ 3052 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పాడీ 


ఎక్కడ పరాకు నీకు యిటుచి త్తగించరాదా 
పక్కన బిలిచితే( జాలు బ తిగలదానికి 
అలీ ఈ 


కడనుండి రమణు(డు కన్నుల. జూచినంజాలు 
అడియాస. బొరలేటి ఆ(టదానికి 
చిడిముడితో( గొంత నెలవుల నవ్విన జాలు 
యెడసియుండి రతులకే(కరేటిదానికి 


మలసి మగదేపాటి మాటలాడినా. జాలు 
చెలశే(గ౧ి కడు వలవినదానికి 
నెలకొని ముందట నిలుచుండీనా!. జాలు 
నాలసి యెట్టయెదురు చూచేటిదానికి 


ఇచ్చగించి నాయకు(డు యింటికి వచ్చినా( డా; 
కచ్చు పెట్టి ప్రేమము గలదానికి 
కొచ్చి (శ్రీ వెంక సేశ కూడితివల మేల్మంగ 
నిచ్చట నీపుంపే( జాలునింపుగఎదానికి. 


కాంటోధి 


మగవాండిది యెరి/గి మగవలచేలవ3 
నిగిడి వోరమణు(డ సీచిత్తమిను 


వినయమే చూప్పను విభుండెంత జరసినా 
చనవ్పన గర్వించదు జాతై నది 
రా 
"పెన(గులాడమ మెంత బెట్టిసరసమాడినా 
మనసు రామెలంగును మర్య్మ(మెరిగినది 
మచ్చికలే నెరపును మగండెంత పరావైనా 
కొచ్చి నేరాలెంచదు గుణియెనది 


॥పఠఅ వి॥ 


॥ ఎర పి॥ 
ఆ 


॥ఎరంద్‌॥ 


॥ఎకండ॥ 251 


॥పలఐ వి॥ 
1. 


॥మగ॥ 


శృంగార సంకీర్తనలు ల] గ 


రచ్చలో. జెప్పుకొనదు రతికెంత పిలిచినా 
విచ్చనవిడి ఫోగించు వెరవరియైనది ॥మగ॥ 


గక్కన( గాంగిటనించు కాంతు6డెంత బిగిసినా 

వుక్కుమీరి యలుగదు వొద్దికై నది 

యిక్కడ (శ్రీ వేంకపేళ యేలితివి నన్ను నేండు 

యిక్కువలు గర(గించు యితవరిమైనది. ॥1॥మగ॥ ౫0% 

సాఇంగనాట 

ఎక్కడ పరాకు యిదివో నీకు 

మెక్కిలి6 చేసితివి నమ్మినయడ చ్‌ పల్ల వి॥ 
కలికి పొంచి నిన్ను గలయ 

వెలలేని వలపులు వెలయ 

సులభు(డవా నీవు సాలయ 

ల 1 న. ప 

'మెలుపున నవ్వని ఎ ంల్షానలయ ఎర ॥ 
ముచ్చటతోడ మొక్కీ 'మువల 

కచ్చుపెట్టి కుచములు గవల 

ట్‌ 

పచ్చిదేరీ మదనసంపదల 

మచ్చరము లేదికకు మాటలతుదల 1 ఎక్ల॥ 
వెక్కసముగా వేసీ విరుల 

చక్క_(గా దిది తన సరుల 

ద 
యిక్కువ శ్రీ వేంకపేశ యీకె యలమేల్మంగ 
చెక్కునొక్కి నిన్ను(6గూడె చెదరినకురుల. 1 ఎక్కు! గన్‌ 


మంగ+। కౌశిక 


అటుగాన నీచేం/తలమృతములె నీకు 
యెటువలెసైె నా మీకినరికి( దగును ॥ప 
ర ౧ 


న! థ్రీ తాళ్ల పొక అన్నమాచార్యుల 


మొక్కలాన నడచినా మురిపెమురలై తోంచు 
చక్క(దనములు గల జలజాత్తులు 
కక్కసించి మాటాడినా కొమమంత్రమె తోంచు 
వెక్కసపుజవ్వనాన విజవీ(గేవారలు ॥1అటు॥ 
అలవోకగా నవ్విన (నా) ఆయములు గర(గ (ఏను 
వలపించ నేరిచిని వనితలు 
తలకొని జంకించినా తరితీపుల్నై యుండు 
నిలిచి జంటవాయని నరజాణలు ॥ అటు! 


వొడివట్టి పెన(గినా వొడంబాటురై మించు 
కడువిలాసాలతోడి కామినుల 
అడరి శ్రీ వెంక పేక అలమేలుమంగ యీకె 
తడయక కూడెనిదె తగవందురిందరు. ॥అటు॥ 86 


1[1-వ రేకు. శ్రీరాగం 


ఏ(టికి( బొద్దు గడపేవిటు మాతోను 

చోటిచ్చి యాపెను రతి(జొక్కి౦చరాదా ॥పల వి॥ 
చెలిమి సేయగ నేర్చు చెప్పనేర్చు బుద్దులెల్లా 

ణి న. 

పిలిపించి యా పెనొద్ద బెట్టుకోరాదా 

నిలిచి కొలువు సేసు నీమర్మాలు దానరుగు 

చలివాయ మాటలాడి చనవియ్యరాదా ॥ఏ6టి॥ 
చెనకి నిన్ను నవ్వించు సిగ్గులుదేర్చునాపె 

యెనసి వూడిగాలు సేయించుకోరాదా 

వినయాలు 'నేసు( గడు వేడుకలు నీకు రేంయ 

వొనర( బానుపుపై( దోడుండుమనరాదా 1ఏ6టి॥ 


మరిగించుకొనునాపె మనసురా మెల(గును 


సిరుల జుట్టరికము 'నేయరాదా 


- శృంగార సంకీర్తనలు 


నిరతి శ్రీ వెంకపేశ నేనలమేలుమంగను 
సఠి నన్నేలితివాపె సమ్మతి సేయరాదా. 


సొమంతం 


వొట్టుండవలదా యెనసి సంగాతము 
వొట్టి వొకటొకటికొద్దికలాయ 

కలువరేకులే మంచికన్నులుగా6గా 
చెలిమొగము మెరసి శశియాయ 
వెలయ బొమలు మరువింధ్షుగా(గా 
నభి సంపెగవిరి నాసకమాయ 


సతతము( గుచములు శై లములుగాంగ 
అతివకరంబులు లతలాయ 
తతిగొను నాభియె తగుబిలముగా(గ 
మితిమీర నడుము మృగపతియాయ 
పొగరు జఘనము (లు పృలినము (లు) గా౭గ 
మ/౧సవపదములు తొామరలాయ 
సౌగిసి శ్రీ వెంకపేకుండు మగండుగాంగ 
తగిలినవలపే తలపో(తలాయ. 


కన్నడగాళ 


ఏమయ్యా సీవెర(గవా యింతిగుణ మెల్లొను 
కామించి నీదేవులాయ! గడమలు గలవా 
సతురెంత్రై నా దీమసమే చూపుదురుగాక 
తతి. దమవాసి వన్నె దస్పంగలరా 
పతి యెట్టు నడపీనా( బరిణొమింతురుగార 
బతిమాలి సవతుల పంగినకు( జొత్తురా 


4ఏ(టి॥ 057 


11ఇట్టు॥ 


4ఇట్టు॥ 


*ఇట్టు! శ్రీగ్‌ర్ర 


పల వి॥ 


1ఏమ॥ 


222 శ్రీ తాళ్లపోక అన్నమాచోర్యులు 


నెట్టన దొరశనమే నెరపల జూతురుగాక 
గుటువిడువ నే రరా గుణవతులు 
యు నా 
దట్టపుమానముతోనే తగుర్రే వుందురుగాక 
తోట్లి సిగులు విడుతురా యెప్పుడును. ఏమ 
ట్‌ రి 
వెలలేని పంతము వ్యివీంయదుడు గార 
అలసి లోుదురా అందరితోన 
యెలమి శ్రీ వెంక పేళ యీశెనిక్హ మేలితివి 


బలిమి మానుదురా నిబ్బర్నన రతిని. జవిము!॥! 2011 
భైరవి 
ఇంత సేసినవా(డవు యిదె నీవె కదవయ్యా 
వింతలుగా సారెసాతె విజ్ఞవీ(గ( దాను ఇహల్ల వి॥॥ 


పౌల(8 గుబ్బలమీ(ది పోగడపువ్వులదండ 

చెలంగి యాపేకు నీవిచ్చితివా వోయి 

చెటలతో చెప్పుతాను చేంగటీసవతులకు 

పఫలుమారు( జూపి యెమ్మె పచరించీ( దోను ॥ఇ0ంత॥ 
"పెదవిపై గానవచ్చే పెద్దకప్పురపు లప్ప 

అదన నీవంపితివా ఆపెకు గండు 

వుదుటున( ఆవిగోంటాో వొద్దనుండే యింతులను 

యెదుట నోరూరించి యమెలయించీ( దొను 1ఇంత॥ 
అందప్పం జెక్కులమీందనంటి బేంట్లు రాలీ 

గందము వ్లసితివా కాంతికు నీవు 

ముందె నన్ను(గూడితివి మోహాన శ్రీ వేంక కేళ 

చిందినరజములెల్లా చేతనె త్తీ( దాను. ॥ఇ0త॥ ౧1 

కాంవోధీ 

ఏమి నేతు( జెప్పవయ్యా యెందుకౌదును 

'వేమరు నామొగమోట విడువ(గ( గలనా ॥పల్లవి॥ 


శృంగార సంక్రే ర్తనలు 


కైక్కులు నొక్కితివంటా చేరి వేండుకొంటివంటా 
పక్కన నీసతులకు( దింతమిత్తురా 
మిక్కిలి వలపునాది మీంద మవనుాడు పోది 
* వొక్కమారు నిన్నుందాసి వోపవగం గలనా 
తమ్మటి నవ్వితివంటా కన్ను గిరిపితివంటా 
చొమ్మికాంతలతోడంచొత్తు గలతురా 
నమ్మితి నేనీదాస నాదే మదినడియాస 
యెమ్మెలకైనా నీతో యమమరాడ(గలనా 
సరసమాడీతివంటా చనవులిచ్చితివంటా 
సరివారికి మొక్కి వంచన సేతురా 
గరిమ శ్రీ వెంక పేళ కాంగిలి నన్నింత నేనె 
అరసి నన్నేలితివి అవు(గాదన(గలనా. 


శంకరాభరణం 


ఆడ(గల మాటగా(గానాడితి, గాక 
పాడిపంతాలిందులోన పచారించనే(టిశే 


మనసున గలితేనే మాటలాడనింపు వుట్టు 
చనవులు సతమైతే సంతోసమౌను 
పెనంగంగం జోటిచ్చితే ప్రియములు గడునిండు 
ఘనుడు తానేమన్నా( గొఎనేనటవే 
ఆసగలిగినచోట అన్నిటా గొసరందగు 
వేసట లేనిపొందు వెగటుగాదు 
వాసితోడిమెల(కువ వలపు దాన పుట్టించు 
సేసవె ప్లేం దనమాట చెననీ యనవే 
పరగ నవ్వు నవ్వితే పనులెల్లా జేకూరు 
తరితీపులై తేనే తమిరేంగును 


చీలిక 


4 ఏమి ॥ 


11ఏమి॥ 


*4ఏమి॥ ౧61 


1పలవి॥ 
రి 


1ఆడ॥ 


1ఆోడ॥ 


ఖో '్రీ తాళ్లపాక అన్నమాచోద్యల 


యిరవై శ్రీ వేంక పేకుండింతలోనే నన్నునేలె 
సరసమెంతాడినాను సమ్మతి నాకనవే. 


162వ రేకు. స్తామంతం 


పీలిచీ రాంగదవే పియుఃడు నిన్ను 
బలిమి చవేసెనంతనే పనుఠెలా దక్కునా న 
క్త గం 


॥ఆడ॥ 800 


కలసి మెలసి వులకే కొపురమీడేరు గొక 
"పెలుచుందనాననుం పే (ప్రేమ వుట్టునా 
సెలంతకు మగనితో నేస్తము మంచిదిగాం 


అలుకలు నెరపితే నే వసగరా ౫పం 18 
టె 


మొోటలు సారెనాడ(గో మనసులేనయు(గాక 
జూటు(దనోన నుండితే సాంపు గల్లునా 
మేట్‌జవ్వనపువారు మేలుము(దివారుగార్‌ 


ణు 


బూటకము చూసపితేను పొందులు వొసంగునా 
సరసములాడ(గాచే చవులు గౌనిపించు(గాక 

యెరపరికములై తే యెబ్చిడి గాదా 

సిరుల నిన్నేఠె నేండు శ్రీ వేంక పేస్వేపంయ 


మరిగి పొయకుండితే మచ్చికలు కే(గవా. ॥పిలిచ॥ ౫11; 


ముభోరి 


గద్దించి నేడు కొత్తలు గడించెే (వీ భి గోక్‌ 


వొదిచ3ె మందెమేళొననుండమా కొలి ॥పఅవి॥ 
దడా 6 


వొంటీ నే(జెనకితేను వోరపులు వట్టీని 
నంటున( దాను నేను నవ్వమౌా తొల్లి 
వెంటవెంట సరసులు వెదకీనప్పటివచ్చి 


అంటీ ముటీ సరసములోగమా తొలి ॥గద్రించి॥ 
ట్‌ 6 ది 


శృంగార సంకీర్తనలు 


2ైరిర్‌ 


కందువ నాచన్నులు దా(క(గా దష్పక చూ (ప్పంజూ) చీని 


అంది కమలాల వేటాడమా తొలి 
ళ్లో ఉం ఉరి 


ముందు నాయెంగిలిమోవి మోవ మాటాడితిననీ 


విందుపొత్తులు గలసి వెలయమా తొల్లి 


వీరమున( దనతోడ( బెన(గితినని యాడీ 
కూరిమితో( గా(గలించుకొనమా తొల్లి 


యూరీతి థ్రీ వేంక పేశుండిన్నిటా నన్నేలినాండు 


చేరి చుటరికాలెలా( జేయమా తొలి. 
టబ ల వు. 
పాడీ 
ఎపుడూ దగులాయమి' యెంచఎేనా చోదు 
0లో యా 
తప్పదు నాయకు(డిందు తానే వచ్చిని 
పట్టి పెన(గితేనేమి పంతములాడితేనేమి 
గట్టిగా మేనరికము గలవారికి 
వొటువెటితేనేమి వొరసి పెళొంపేనేమి 
టబ యల్‌ మ్‌ 
చుట్టరికమియ్యకొన్న సులభపువారికి 
తప్పక చూచితేశేమి తలపంచుకొంపేనేమి 
అప్పసము వలచిన యజట్రివారి3 


కొప ప్పువట్రితేనేమి కొనగా గోరూందితేనేమి 
వొప్పుగ సరసమాడే వొద్హిై. నవారి!ి 
చేసన్న చేసితేనేమి సస్టలువడితే నేమి 


యీసుతేక మెలంగేటి యింటివారికి 


వేసరక యీకండె (శ్రీ వేంక పేళుండు నన్నేలె 


పాసివుండరాదు నేరుపరువ నవారి. 
'కేదారగౌళ 
తెలిసితి నిపుడు నీతెరంగెల్లాను 
నిలుకడతో నన్నుని జై మన్నించవయ్యా 
౪0% 7-15 


॥గదిఎచి! 
ద 


॥గదించి॥ 864 
ద 


॥పల వి॥ 
వ్‌ 


1 ఎప్పుడూ! 


ఎప్పుడూ ॥ 


॥ ఎప్పుడూ॥॥ తిరిగ 


॥పల్ల వి॥ 
గా 


226 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


మనసొక్కచో( బెట్టి మాటలాడ(బోతేను 
ెన(గులు వడు(గాని బెంబిడిరాదు 
ననుచనిచోటను నంటు నేయ! దలంచితే 
అనుమానమె కొని ఆమరికరాదు ॥| తెలిసి 


చేతులొకతెపై( జాంచి నెలవుల నవ్వితేను 
కాతరమై తోంచుంగాని కాంక్షదీరదు 
యేళరితనాలకు యెన్నియీవులిచ్చినాను 
నీతులెన్నుదురు గాని నిజమని నమ్మరు ॥ తెలిి॥ 


దిక్కులాలించుకొంటా ఐశ్మితోం గాంగిలించితేను 
తక్కులందురుగాని తగులనకు 
యిక్కడ (శ్రీ వేంకకేళ యేలితివి నన్నునేండు 


మక్కువలు నిండు(గాని మరివేరుగాదు. ॥1 తెలి 06 
కన్నడగౌళ 
ఆతనితోనేల పంతాలాదేవే నీవు 
యేతరివాండు గుట్టుతోనెడయ6గ నేర్చునా ॥పల్ల వి॥ 


సరసమాడినవా(డు సంగడి( గూచుండు(గాక 
పరగ వట్టిససులు వడునబవే 
వరుసతో మాటాడినవా(డు చెయిచాంచు(గాక 
శిరసువంచి చింతతో చిక్కువడునా ॥ఆతని॥ 


మొగముచూచినవా(డు మోహించి పైకొనుంగాక 
బిగిసి వట్టిబీరాలు పెంచునటవే 
తగుల, వలచువా(డు తమకమె చూపు(గాక 
అఆగడైైన ఆడియాసలణ(చ6గ( గలండా ॥1ఆశనీ॥ 


చేపట్టి కూడినవాండు చేరి మోవియిచ్చు(గాక 
చాపలాన రతులకు జడియునపే 


శృంగార సంకీర్తనలు వి? 


యేపున శ్రీ వెంక పేజుండి ప్టై నిన్ను(గూడె నేండు 
కా(పురములీడేరె గరిసించనోపునా. ॥ఆతని॥ 8807 


రీతిగాళ 


ఏల సిగ్గులు వదేవు యిందరిలోన 

పాలిండ్లు చూపి నాపె బా(తిపదివున్నది ॥పలివి॥ 
దీకొని 'మోమైనాను దిట్టించి చూడరాదా 

సీకు మొక్కినాపె యి్టై నిలుచున్నది 

మెకొని వూరకే మంచిమాటెనానాడరాదా 

ర్వా న. 

ఆకుమడీచిచ్చినాపె ఆసపడియున్నది 1 ఏల॥ 


ఆనుూొని పరిణామమైన నడుగరాదా 

కాసుకలిచ్చినయాపె కాచుకున్నది 

నానబెట్టి సెలవుల నవై్వైనా నవ్వంగరాదా 

పూని సన్న సేసినాపె పొలయుచున్నది ॥1ఏల॥ 
లెంగవట్టి రతులకు గురుతు చెప్ప6౦గరాదా 

వుంగరమువట్టినా'పె వొద్దనున్నది 

చెంగట శ్రీ వెంక'పేశ చేరి నన్ను( గూడితివి 

యింగితమెరింగినాసె యెదుటగే వున్నది. ॥ఏల॥ ౧1 


160=వ రేకు. బౌళిరామక్రియ 


చిత్తగించవయ్యా యీసెచెలువములు 
కొత్తలుగా 'మోవిచిగురు చెంగలించెను ॥1పలవిః॥। 


జలజలోచన నిండుజవ్వనవనములోన 
మొలకనవ్వువెన్నెల మోసులె త్తెను 
వలరాజనెడి తోంటవాండు పోది సేయంగాను 
పులకజొజిననలు పూవక పూచెను ॥చి త॥ 


£28 థ్రీ శాళ్లపాఠత అన్నమాచార్యుల 


కాంతనెరింగుగుల చీకటిపొదరింటిలోన 
... వింతతుమ్మిదగూండ్లు విరవాయను 
చెంత గాలియనే తపసి నెలవై యుండ(గౌాను 
"అంతటా నానందకళలాని నిండుకొనెను ॥చిత్త॥ 
సతివలపుల పెద్దజలజాకరములోన 
త్‌తి( గన్నులమీలు చందములాయను 
ఆఅకివ యలమేల్మంగ యాకె (శ్రీ వెంక పేశ్వర 


గత్రి(గూడ మోహనమరందములు గురినె. ॥చిత్త॥ 8640 
మధ్యమావతి 
చెలులెల్లా. జూచి సంతోసించి మెచ్చి పొగడేరు 
కలిగె మీకు మేలము కలకాలము ॥పల్లవి॥ 


చెలియ నీవద్దనుండి నెలవి నవ్విన నవ్వు 

వెలలేని వలపుల వెన్నెలపువ్వు 

అలవోక నీమీ(దనంట( జూచినచూపు 

తలకొన్న జవ్వనమదము తరితీపు ॥చెలు॥ 
పొంచి నీదేవులు నీతో. బూచి యాడినపలుకు 

వంచి తీసిన మరువా(డిచిలుకు 

అంచ నీయెదుట( బచరించిన సింగారము 

పంచల. బదొరువన్నె బంగారము ॥చెలు॥ 
వనిత నీతో(బెన(గి వలల బెట్టిన యాస 

మునుకొన్న తమితోడి ముడ్వేల నేస 

చనవివ్చి (శ్రీ వెంక పేశ్వర యీకెనేలితివి 

చెనకురతిమెండు చెరకున( బండు. ॥చెలు॥ 87/0 

ఖైరవి 

నేనే వింతగాని నీచుట్టాల వేయివి 

కౌనుకగా నేందెచ్చితే కడు వెంగమనేవు పల్లి వి॥ 


శృంగార 'సంకీ ర్తనలు 
శప్పురము నేనిచ్చితే కసరుదురా 
దప్పికి నెవ్వతో నీకు దాంచినది 
తెప్పిర సురటి వీచితే జంకింతురా . 
వొప్పుగా నాపెరూపు వొనర (వాసినడి 
పానుపు వరచితే సిసవడుమురా యిందాంక 
నీనెలంత యెవ్వతో నిద్రెంచినది 
వూని గందమిచ్చితే వొల్ల నందురా 
మేననాకె వూసుకొని మిగిలినది 
సారె. బువ్వుల వేసితే సాదింతురా 
కూరిమినీసతి'పెద్దరొప్పులోనివి 
చేరి నన్ను(గూడితివి (శ్రీ వేంకపేశ్వర 
వారిదొననే నేను వచ్చి పెంర్లాడితిని. 


శ్రీరాగం 


'వెలఃదిసింగారము వింతవింతబాగులాయ 
చెలువప్పవిభు(డవు చిత్తగించవయ్యా 


తేంటులు పువ్వులుండినచోటికి వచ్చుంగాక 
తేంటులలో. బువ్వులెట్టు తరమాయను 
గా౪టపు చందురురాక కలువలు గోరు(గాక 
వాళటమై చంద్రునిలో గల్వలు తాొవుకొనునా 
చివ్వనను సంపేంగ చీగురుపై బూచు(గాక 
పువ్వుకొనం జీగురు దొపుగనుండునొ 
వువ్విహ్శరణ గొండల పై నుండు[గాక్‌ సింహము 
కొవ్వుమీరి సింహము కొండలుదా మోచునా 


ఇ నేనే 


'1నేనే॥ 


నేనే॥ 071 


॥ పల(ది॥ 


1 వెల(ది॥ 


జి థ్రీ కళ్ల పోక అన్నమోచోర్యుల 


అల మరుతేరిపైనంపపోదులుండుః గౌళ 
అలరుల పొదులు తేరునః గలవా 
విలిమి సీలొనకు బంగోరు గమోోంగాక 
నెలవై శ్రీ వేంక'పేళ నీలము గమ్యోనా (0) ఇవెలంది! 072 


శంకరాభరణం 


గుట్టు చేసుకోని పతీ. గూడి మాడి యుండరాదొ 

చుట్టీచుట్టి యిష్పుడెంత చొప్పురెత్తేవే కపల్ల వి; 
మొగలీరేకులు వంగి, ముంగురుల జారెనంటా 

మెగసక్కేలాతని నీవేరాడేవే 

ననుతో నీతోడనానలు సాళెం చెట్దుదోంగా 

సాగిసి మచ్చమురేల చూపవచ్చేవే కసుట్టు॥ 
ర్‌డ్రు చోసలికస్తోరి కరగ మోవంపినంటా 

జడీసీ యీతనినేల సోదించేవే 

పడంతుం సాకిధులు పలుమారు( దెలుప్పకో (గా 

వేడవెడగానేల వెంగేలాడే వే ట్టు 
వేమట రే[గి రెంపెము చీప్పీల దడి సెనంటా 

జమ శ్రీ వేంకటేవ జంకించనేలే 

తమితో6 గా(గిటంగూడి తానె వచ్చి వేడుకోగా 


నెమకుచు నిష్టై యింత నీటులు చూసేవే. ॥గుట్టు! 7 
శేదోరగొళ 
చిత్తగించు నీవీకెకు సీంగోరము 
ఐ తిసేనెనాసె నీకు. బాయనిసింగోరము ॥పలవి॥ 


1. ఈ పాదమున * కేరునందు* ఆని ఫాళమున్నచో యతి కుదురును. పొదులు- 
గలవా యను పదములందేదాని లకారమైనను (ప్రాసయతిని సమకూర్చవచ్చును _ గాని, 
పాదప్పు పూర్వోత్తరోర్టముల విభాగమునకు వలసిన యక్షరవిన్యాసము సమకూడునట్లు 
తోంపద్దు 


శృంగార సంకీర్తనలు 


వెలియమోమునకును చిరునవ్వు “సింగారము 
చిలుకు(. జూపు కన్నుల సింగారము 
కలితంప్క(జెక్కులకు కళలు సింగారము 
లలిమీర నొసభికలకలు సింగారము 

ఉన్నతపుచన్నులకు నొరపు సింగారము 
చిన్ననడిమికి నారు సింగారము 
అన్నువచేతులకు నొయ్యారిగోశ్ళే సింగారము 
తిన్ననిమెడకు సోగతీరు సింగారము 


చనవకప్పంబాదాలకు నడపు సింగారము 
చివురుమోవికి మించు సింగారము 
తివిరి (శ్రీ వేంక పేశ తెరవ(గూడితి విస్టే 
సవరని మేనికందచందమే సింగారము. 


104వ రేకు, సౌరాష్షం 
డి 


బొనో కాదో యీతగవులడుగవే రమణని 
కానుకలెంత యిచ్చినో కంటకమై వుండును 
మనసురానిసతి మంచిమాటలాడినాను 
విని విని పతికది వెంగమై తోం 
ననుపు లేనియాశే నవ్వులెన్ని నవ్వినొను 
కినిసి యాతనికి కేరడమై వుండును 
ఎరవెరవై నయాకె యిచ్చకము సేసినాను 
ఏరసాననాతనికి వెగకై తోయ 
పొరపొచ్చెమైనయాకె పొదుగంగ వచ్చితేను 
గరిమ నాతనికిని కదిమినస్లుండును 


వెగతైనయాపె యెంత వేడుకలు చూపినోను 
యెగస క్కెపువానికి యెగులై'పుండు 


లి] 


ఇచి త 
[ట్‌ 


శ చిత్త॥ 


॥చ్చిక్త॥ త్‌ 


పల్ల వి॥ 


నా తీ 
11౪4 4 


బ్‌? 


థ్రీ రాళ్ల పాక అన్నమాచార్యులా 


తగు శ్రీ వేంకపేశుండు. తనె వచ్చి నన్ను( గూడే 


మగ+రైన యాతనికి మర్మము. గరంగును. 


'దేసాళం 
ఆదేల నవ్వేవంటానడి గేవస్పట్‌ నన్ను 
సుదతులలో నిన్ను6 జూచి నవ్వురాదా 
ఇంటింటోకే(గి వచ్చి యిందరు నీవోరంటా 
నంటు చోసి మోటాడ(గా నవ్వురాదొ 
దంటమైన చేమటలచే( దడిసిన పచ్చడము 
అంటించి చేతికియ్య€గొనందుకు నవ్వురాదా 
ఇెలందుల పొత్తులను విందులారగించి వచ్చి 
అజాత 
నలి. జవులు చెప్పగా నవ్వురాదో 
కోలువుకొంతలిచ్చిన గోప్ప నిమ్మపంగడ్లెల్లా 
లలి నీచేనుండ6గా మెల్ల నె నవ్వురాదొ 
పడంతులకు గప్పూరబాగాలు నీవు వెట్దంగా 
నడుమనుండిన నొకు నవ్వురాదో 
యెడయక శ్రీ వెంకపేళ నన్ను నేలితివి 
కడమలేని రతులకింకా నవ్వురాదా. 


(శ్రీరాగం 
ఇందుకుపోయము నీవు యేటునేసేవో 
యిందరిలోపల నిన్నునేమీననకున్నది 
అక్కడీబాగాలు దెచ్చి అతివకు నియ్యంగాను 
పక్కననొల్ల ననదు పట్టదు చేత 
మొక్కలపుటల్క గోంత ముకదాకిరి గొంత 
నీక్కముగాో నీకుంజూోపి నివ్వెరగందినది 


జబొనో! 875 


పం వి।॥॥ 
శ 


ఇఆదేల1) 


॥అచేలః 


;అదేల॥ 87 


॥పల వి॥ 
ఉం 


॥ఇ౦ందు॥॥ 


శృంగార సంకీర్తనలు వైరి 


ఊరివారి చిల్క దెచ్చి వొడిలో నీవు వెట్టంగా 

నేరపదు మాటలు దొని విశమువదు 

ఆరితేరిన సిగ్గుగొంత ఆసపాటు మరికొంత 

కూరిమి లోలో(దలంచి గుట్టుతోడనున్నది ॥1ఇందు॥ 
సవతుల కౌనికలు సంగడి నీవిడంగాను 

తివిరి కోపగించదు దిష్టించదు 

యివల శ్రీ వేంక'పేశ యింపుగొంత తెంపుగొంత 


కవగూడి అన్నిటాను క్రైవసమయినది. ఇందు! 07 
పొజిజి 
జజ 
మంకుగొల్ల వారై. తేనే మానములేదా 
బింకమున నాతోనెంత పెన(గులాడేవు 1పల్లవి॥ 


కాపురము నేనేదాని. గలువపువ్వుల వేసి 

రాంపునేసి మమ్మునేల రచ్చంబె ప్టేవు 

పూంపచన్నులు పసయ్యద బొదిగి దాంచుకుండంగా 

చూపుమని మమ్మునెంత సోదించేవు ॥మంకు॥ 
సిగ్గతోడనున్నదాని. జేతులు వట్టి తీసి 

కగ్గుదేర నెంత నఖ్వి కాకు నేనేవు 

వొగ్గి తేనెమోవి చేతనూరకే మూసుకుండ(గా 

వెగ్గళించి యెంగిలిగావించనేల వచ్చేవు ॥మంకు॥ 
పానుపుపై నున్నదానిపక్క. బండి కౌ6గిలించి 

మేను ముట్టి నన్నునెట్టు మేర మీరేవు 

పూని శ్రీ వెంకపేశుండ పొంచి తెరలోనుండ(గా , 

ఆనవెట్టి రతినెంత అలయించేవు ॥నుంకు॥ 871 

పొడి 

విచ్చేయరాదా వెల(ది( జూతువుగాని 

హెచ్చిన తమకముతో. నింటిలోననున్నది ॥పల్ల వి॥ 


ల్రి4 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తలచిన తల(పులు తరుణియురమునను 
మ్రైలచెను మొలకల్రై మొగి( జన్నులు 
వలచిన వలప్పలు వడియుచు( జెక్కులను 
జలజల( జెమటలై. జడివ స్టైనిదివో ॥విచే॥ 


కోరినకోరికలెల్లా( గొనసాగి శిరసున 
పేరడిగా( బెరిగెను 'సెనుందురుమై 
నేరిచిన నేరుప్పలు నిండా మోవితేనెమై నో 
'రూరంజొచ్చె నీసతికినొద్దికతోనిదివో ॥విచ్చే॥ 


ననిచిన ననుపులు నాతిని నీవు గూడంగ 
గొనకొనీ గోరితాకుల లతలై 
అనిశము థ్రీ వేంకటాధిప యీరీతినే 


దినదినమును 'మాకు దిష్టమూయనిదివో. ॥విచ్చే॥ 870 
దేసి 
కొమ్మకడకు విచ్చేసి కోరినవరమీరాదా 
యెమ్మెల మానసతపమీకె చేసీని ॥పల్ల వి॥ 


వెన్నెలయెండలలోన విరహతాపొన( జెలి 
పన్ని మిక్కుటమైన తపము చేసీని 
చెన్నుమీర( బరచిన చిగురు(గత్తులమీంద 
మెన్నరాని వ్యుగతపమిదె చేసీని ॥కొమ్మ॥ 


మొనసి చెమట దలమునుకల నీటిలోన 
పనివడి నీకు. దపము చేసీని 
ఘనమైన నిట్టూరుపుగ లిలోన( జెలించర 
యెనలేని ఘోరతపమిదె చేసీని ॥కొమ్మ॥ 


బాయిటనె తనమేని పచ్చిజవ్వనవనాన 
పాయక నీరతికి. దపము చేసీని 


శృంగార సంక్రీర్తనలు జ 


నీయింట (శ్రీ వెంక'పేళ నిన్నుంగూడెలమేల్‌ మంగ 
యీయెడ మోహనతసమిదె చేసీని. ॥కొమ్మ॥ 000 


100-వ రేకు. భెరవి 


చేతలు నీవిచూచి సిగయ్యీ మాకు 

కాతరమింకానెంతే కతకారి నీకు పల్ల వి॥ 
నీడనుండె యలసేవు నిన్ను నీవె సొలసేవు 

చేడెరో నీమగండు చూచీనంటాను 

పొడిపాడి చొక్కేవు పలుమారు నిక్కేవు 

యేడ నేరుచుకొంటివే యెమ్మెలాండి నీవు ॥చేంత॥ 


వేసాలకే మురినేవు వెస ముద్దుగురి నేవు 
పోసరించి యాతడు పొగడీనంటా 
ఆసలు గడు రేంచేవు అట్టె సిగ్గులు దాంచేవు 
మాసుద్దులు వినరాదా మాయదారి సీవు ॥చే(త॥ 


బొమ్మలనె జంకించేవు పొందులనె లంకించేవు 
కమ్మి (శ్రీ వేంకపేశుండు క్రై కొనీనంటా 
నెమ్మది నశ్నేలినాండు నేనలమేల్‌ మంగను 
సమ్మతించ నేరుతువే సటకారి నీవు, ॥చేత॥ 081 
బౌళిరామ[క్రియ 
ఆత(డేమనునో యని అనుమానించ(గనేల 
చేతికి గానుకియ్య వే చెప్పీ. దానె సుద్దులు ॥పల్లవి॥ 
వలవనేర్చినవా(డు వట్టిడాలి బెట్టండు 
పలుకనేర్చినవాండు బాసదప్పండు. 
కలయనేర్చినవాం౦డు గర్వములు చూపడు 
. పిలువవే యతని నాప్రేమ తానె యెరుంగును ॥ ఆత॥ 


న. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మననెరింగినవాండు మరి జవదా(టండు 
తనవా(డై నవాండు వింతలు నేయండు 
ననుపు గలుగువాండు నవ్వినా నెస్రపట్టండు 
వినయానః దోడితేవే విభుండన్నీనెరుంగు ॥ఆత॥ 
_ ఆసలుగలవాండు అట్టె జోలి నేయండు 
వాసిగలవా(డు తనవారి. బాయండు 
నేసవె ప్రై దానె వచ్చి శ్రీ వేంకపేళండు గూడె 


రాసికెక్కె దినమును రప్పించవే ఆతని. ॥ఆత॥ 082 
కాంబోధి 
ఏమిసేసితిమి నిన్ను యేల తడవేవు మమ్ము 
మోము చూచితే నీకు మొక్కరాదా యేమి ॥పల్లవి॥ 


మచ్చరాన వెంగెముగా మాటలాడరాదు గాక 

యిచ్చకములాడితేను యెగ్గాయేమి 

కొచ్చి మూతులుగిరిపి గుంపించవద్దుగాక 

మెచ్చి తలవూబితేను మేలుగాదా యేమి ఏమి॥ 
చేరి నీపై( దప్పువేసి చేయిచాంచరాదు గాక 

కోరి పాదాలొ త్తితేను కోపమా యేమి 

వీరముతోనొడివట్టి పెనంగ(గ వద్దుగాక 

కూరిమి( గొంగువట్టితే కొరతా యేమి ॥ఏమి॥ 
సరి నీకు మనసు దాంచ(గరాదు గాక 

తెరవేసి కూడితేను దిస్టుడా యేమి 

యిరవై (శ్రీ వేంక'కేశ యేలితివి నన్నునిటె. 

విరులవేసి నవ్వితే పెగటా యేమి. ॥ఏమి॥ 888 

పొడి 

ఆసె చేసిన చేంతకు అవరునా నీమేలు 

మోపులు గప్టేవు యింతి మునుకొన్న సుద్దులు ॥పల్లవి॥ 


శ్చొంగార సంకీ రనలః 

చుట్టపు వరుసనాక సుద్దులెల్లా నిన్నడిగి 

అ్టె కప్పురము మోవి అంది యిచ్చెను 

ముట్టి పయ్యదకొంగు నీముంజేత( జుట్టుకొని 

బట్టబయలీ(దించేవు పడ(తిచన్నులను 
మంచితనముననె మచ్చికలు నీకు జూపి 

అంచగమన 'బాగాలు అంది యిచ్చెను 

ముంచిన వేడుకతో మునివేళ్ళ శిరనెత్తి 

అంచలః దేలించేవు అంగనచూపులను 


ఒడ/బాటుతో6 గూడి నిన్నారసినల మేల్‌ మంగ 
అడియాలమగు నామ్ములంది యిచ్చెను 
తొడందొడ మోయ కాలుదొక్కి శ్రీ వెంక పేళ 
వడియించేవు చెమట వనిత దేహమున. 


సామంతం౦ 


వుట్టిన మాటలివి భూమిలోనను 
చట్టపు సిస్టులతోడ తానేల నవ్వీనే 
తుమ్మిదలు బెదరెను దొండపండు గంటివడె 
కొమ్మలాల.- చూడరే యీకొత్తలు నేండు 
యిమ్ముల .నీసోద్యములిందరమునాడుకొం పే 
తమ్మికంటి యిందుకు(గా తానేల నవ్వీనే 


ఉల్లన ముత్యాలు రాశి చందురు;ణడుదయమాయ 
యిల్ల దివో వినరె వోయింతులాల 
చల్లంగా నేమిదిచూచి సంతోసించుకొం పేను 
దల్లాళితనముతోడ తానేల నవ్వీనే 


కలువలు చెంగలించె కన్నెజొజులు న్‌నిచె 
లలిమీరి వోభామలాల మెచ్చరే 


ల్లి? 


1ఆపె॥ 


ఇలఆపె॥ 


(ఆపె! 881 


(పల వి॥ 
జు 


॥పుట్టిన॥ 


॥పుటిన। 


| (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలమి (శ్రీ వెంక పేశుండాడనున్నాఃడంటిమింతే 
తలపోసి తలపోసి తానేల నవ్వీనే. 


మౌళవిగొళ 


ఆనతిమ్ము నొతోను అనుమానము గలితే 
నేనిక్కడనుండ(గానో నే మముచూ సేవు 


ఆసపడి వచ్చివున్న అంగన జేకొనకుంపే 
దోసమనే మాట నీవు తొల్లి వినవా 
వాసిగల బొమ్మచారివలెనే వూరకుం దేవు 
బోసిచ్చి వచ్చితివో యేపడంతి కై నాను 

చుట్టమై వచ్చినాపెకు. జోటియ్యకుండితేను 
వట్టి నిష్టారముగాదా వరవాతను 
ముట్టక తపముచేనే మునివలెనె వుండేవు 
గుట్టుతోడనుండేనని గుణముగై కొంటివో 


గరిమ మొక్కవచ్చిన కాంత గొంగిలిల్లచకుంయే 
యెరవెరవై తోంచదా యెవ్వరికైనా 
చొరవైై శ్రీ వేంకపేళ గురునివలెనుం దేవు 
సరినన్నేలితివి నాసమ్మతి గావలళో 


[10(0-_వ రేకు. కేదారగోళ 


ఏమోయని యెంచకుమీ యిందరిలోన నీవు 
కామించిన జొడసుమ్మీ కలికి యిన్నియును 
వొమ్మ నీపయ్యదలోనికుచముల మారు సుమ్మీ 
నిమ్మపంగ్లెగర వేసీ నీరమణు(డు 
రమ్మని చేతుల( జూపరాక సుమ్మీ సన్నగొను 
తమ్మి పూవులను వేసీ దవ్వులనే తాను 


॥పుట్టిన॥ ర్‌గిఫ్‌ 


పల వి॥ 
గ 


॥ఆన్య 


॥ఆన।॥ 


॥ఆన॥ 080 


॥పల వి॥ 


శృంగార సంకీ _ర్తనలు ల$ 


విద్దఎపుమెరుంగుల నీచెక్కులమారు సుమ్మీ 

అద్దముఠి నీడచూచీనప్పటి( దాను 

వుద్దండాన నిన్ను గోరనూ*౭దిన భావము సుమ్మీ 

కొద్దిమీరి గేదంగిరేకులనె చిమ్మీని *ఏమో॥ 
మలసి నిన్ను గూడినమారు సుమ్మీ నీవంపిన 

చెలికత్తెల .గాంగిలించె సిగ్గు దేరను 

కలనెను నిన్ను థ్రీ వెంకీ పేవండీడకు వచ్చి 


అలయించలేక సుమ్మీ ఆయములంటీని. *ఏమో॥ 087 
సొౌరాషం 
లు 
పడ(తిచందములు నీభాగ్యనూయను 
యెడయకా సెకు నిఇ యేకచి తమాయను ॥పల్ల వి॥ 
న! అనా. య 


కొలువులో. గొప్పువీడి కొమ్మ చక్క బెట్టుకోంగా 

వలుదచన్నులు గానవచ్చెనదివో 

చెలంగి రెంటికిగాను సిస్గువడి యెం (యం) శలోనే 

బలిమి నీపచ్చడము పై(గప్పుకానెను ॥పడంతి॥ 
నాంత యేను చెమరించి కట్టుంజీర తొప్పందోలగి 

వింతగా దొడలరాంతి వెలింబడెను 

చెంతనేమీననరాక శిరసు వంచుకొని 

మంరతనాన నీమల౭ంగుపూటున( గూచుండెను ॥పడఈ(తి॥ 
అలమేల్‌మంగ పులకలంగమున నుబ్బంగాను 

బలిమి( గుచ్చల జారి పచ్చిదేరను 

అలరి అందుకునిందుకౌ(గాదన(గ రాక 

నెలవై థ్రీ వేంకపేళ నిన్ను. గాంగిలించెను.. ॥పడ,తి॥ 888 

దేసాళం 

ఎమి నీకు తమకమో యెరంగ నేను 

వాములాయ పులకలు వట్రువ నాచన్నుల ॥షల్లవి॥ 


240 ఛ్రీ.శాళ్లపాక అన్నమాచార్యుల 


చేరి యాల పష్టేవు నాచే/కట 
యేరా యెంతలేదు నీయే/కట 
ఆరజము నేయకు మమ్మందరిలోన 
చేరెండేసి కురినె నీచెమట నామేన 
సూటిగానేమి చూచేవు చొక్కపుమోవి 
తేటగొనందునున్నది తియ్యనితావీ 
యే;ట్‌కి రేంచేవు సారెనివె నాసిగ్గు 
గొంటప్ప నానగవుఠె కష్పురపు ముగ్గు 
కందువమేలిదివో నాకా(గిట' 
విందు నీసుద్దులెల్లా భావించి లోంగిట 
చెంది నీచింతలో భ్రీ వెంకపేళ 


సందడినొండోంటితో చన్నులు రాశి (శ). 


నాదరామ[క్రీయ 


మన్నించి నన్నేలుకోర మచ్చికతోడ 
యిన్నిటా జాణ6ండవు నన్ని ప్రై యీడ 
మక్కువతో నీకుగొంటి మరులు 
వెళ్నుసమై రాలీ. గొప్పువిరులు 
రక్కసించే మరునంపగరులు 
యిక్కువ( పజయిచొ(చర యివేకుచగీరులు 
పోదఠెను మనలోని పొందులు 
సవదరాన నదరీ నీసందులు 
మదమె త్రీంచీ వీడేల మందులు 
పెదవి పైనివె సీకు పెరతేనవిందులు 
ముందరనె మొక్కే నీకు మొక్కులు 
అంది నీకు నొాకొూటమినవే చోకు_లు 


1॥1ఏమి॥ 


॥ఏమి॥ 


॥ఏమి॥ ౨89 


॥మన్నిం॥ 


॥మన్నిం॥ 


శృంగార సంకీర్తనలు 


ఇందరిలో( గూడితివి యిస్రై శ్రీ వెంక కే 
సందడించీ. బాదముల సరసపు తొక్కులు. 


(శ్రీరాగం 


ఏమి గావలెనో నీకునిదివో ఆపె 
ఆముకొని చక్కంజూడవయ్యా నీవిపుడు 
సౌలసి సాలసి నిన్ను జూచినల్లాడనుండి 
కలువరేకులవంటి కస్నులాపె 
పిలచినప్పటి నిన్ను( బేరుకొని సారెసారె 
నలిరేంగి నెలవుల నవ్వులాపె 
సందడిలోననె నీకు సన్నలుసేసీ. దాను 
పొందుల నీమేనమామపోలికలాపె 
కందువలనుండి పోంకకాయలను నిన్ను వేసి 
చిం దెడి చెక్కులమీ(దిచెమటలా పె 
చి తజకేరికిని పె చేతులుచా(వీ నీపె 
న. ట్‌ రా 
కొ త్తకొ త్తమెరు(గుల గుబ్బలయాపె 
వ. అటి చి 
యితత్తల శ్రీ వెంక పేళ యేలితివి నను నేండు 
అనాలే. [ 
పొతుగలసీ నీతో పోరచి యాపె. 


శంకరాభరణం 
"వెల(దిథావము నీకు విన్నవించితి 
యెలమినాపె వలపులేమి చెప్పేదింకను 


నిరతము. (బ్రేమతోడ నీవు చేసెనచే(తలు 
తరుణికి నేపొద్దు తలపో(తలు 
సరవినీవు దీసిన చన్నులపైగీ(తలు 
సిరుల జవ్వనపు లచ్చెనవా(తలు 


౪0౫1 7-5౯16 


॥మన్ని:॥ 30/1 


క్‌ 
11009 ౪11 


1॥0౦ము॥ 


ఏమి) 11)! 


॥పలవి॥! 


న 


22 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


చలురు(డ నీవు మున్ను చల్లి నయట్టిశాసలు 

అతివకు పొయని అడియాసలు 

యితరులెరంగ(గానె యిచ్చిన నీబాసయి 

తతి సవతులకు సదా గోసనాసలు _ ॥వెలంది॥ 
వొలిసి నీవాడిన వోడ(బాటుమాటలు 

చెలికి వీణలో వాయించే పాటలు 

యెలమి థ్రీ వెంకపేశ'యీకె నిప్టై కూడితివి 


అల మోవితే నెవూటలమృతపు! దేటలు. ॥వెల(ది॥ 812 
[07-వ రేకు. థ్రీరాగం 
అంగనకు నీకుంటొందు అధరామృతపు విందు 
అంగవించి సరసములాడ్‌ నిదే సందు ॥పల వి॥ 


మనసులొక్కటులాయ మర్మములొండొంటి రాయ 

తినివోని' వలపులు తగులు సేయ 

ఎనసి మీరున్నవారు యింపులకిదే తీరు 

చెనకి మీలో మీకు చెల్లదింక దూరు ॥అంగ॥ 
తలపోం౦తలొన(ంగూడె దట్టపు సిస్టులు ఫీడె 

యెలమి మీకోరికలు యీడుజోడాడె 

పులకలు నిండె మేన పొసంగదు తొల్లిటాన 

చెలరేంగెనిద్దరికి జెమటల సోన ॥ఆంగ॥ 
మెగమున( గళలె క్కి ముచ్చటలెల్లా దకె_ 

సాగనైన రతుల చొక్కులు నిక్కె 

'నిగిడి ్రీ వెంకపేళ నెలంతం గూడితివిదె 

మొగమోట నీకునీపె ముందరను మొక్కె.. ॥అంగ॥ 

బౌళిరామ[క్రియ 


ఇంతిరో నీపతిని నీవేమి 'నేసినానేమాయ 
కాంతునిపదికి రావే కడు సిగులే(టికి . ॥పల వి॥ 
౧ లి (ఉ 


శృంగార సంకీర్తనలు 


కూడి వున్నచోటను కుచ్చితము వద్దుగాని 
ఆడరానిమాటలన్నీ నాడవచ్చును 
వేడుకే కలిగితేను వేసరుకో వద్దుగాని 
జాడతోడ బొమ్మలను జంకించవచ్చును 

కూరిమిగల పట్టున గుట్టు సేయవద్దుగాని 
నారుకొననెంతై నా నవ్వవచ్చును 
మేరతోడిపొందులకు మేకు చూపవద్దుగాని 
వీరపుసమరతుల( బెన(గంగ వచ్చును 

చనవుగల యెడను చలములు వద్దుగాని 
వెనుకొని విరులను వేయవచ్చును 
చెనకి నన్నిదె కూడె (శ్రీ వెంక'పేళుండు 
పొనుంగంగ వద్దుగాని భోగించవచ్చును. 


వరాళి 
ఉపకారముచేయుట ఊహించుకో వద్దా 
కపటము గలిగితే కాదనుటగాక 
చన్నులమీ(దిపయ్యద జార(దీసీనంటాను 
కన్నుల జంకించేవు కాంతుని నీవు 


వున్నతపు జక్కవలు వుమ్మడి! జిక్కివుండ(గాను 


యెన్నంగ బాయిట వేయుటెగ్గా యిది 


కొప్పు సం పెంగపువ్వులు కుమ్మరించెనంటాను 
అప్పుడె యాతని దూరేవౌనే నీవు 


తప్పకుండా నెరితుమ్మెధలకును జిక్కకుండా 


వొప్పుగా(గ దులుష్కట వుచితము గాదా 


మునుకొని నీపోకముడి' విడిచెనంటాను 
యెనసి శ్రీ వెంక'పేళునేల తిస్టేవే 


॥9౦త8॥ 


190తి॥ 


॥1ఇంతి॥ 301)4 


॥పలవి॥ 


1ఉప॥ 


॥1ఉప)। 


లిశీఓ థ్రీ తాళ్ల పార అన్నమాచార్యుల 


ఖఘనకరికుంభములు కట్టుగాడినుండంగాను 
కని మర(గు దీయుట కడు నేర్చు గాదా. 1ఉప॥ 11] 


నాగవరాళి 


ఆతనిచి _త్తమెట్టిదో అదెరంగను 

నీతితోడ నడపితే నెట్టుకొనే నేను ॥పల్లవి॥ 
చలపటివదుగాని చనవిచ్చి మన్నించితే 

ఈఏ ౧ న 

చెలరేంగి యెంత్రైనా 'నేవచేనేను 

అలుగంగనోపంగాని ఆసవెట్టి చెనకితే 

నలువంకనెంత్రై నా నవ్వే నేను 1ఆతని॥ 


కపటము వద్దుగాని కడుంబొందు సేసితేను 
యెపుడై నా తనమాటకియ్యకొనేను 
సనపమెంచనోవ(గాని నేరుప్పున లాలించితే 
పుపమల దనచేంతకొడంబడే నేను ॥ఆతని॥ 


మచ్చరము వద్దుగాని మంచితనానం గూడితే' 
మచ్చిక( దన్నునిట్లా మరిగే నేను 
తచ్చనలకోపం గాని తగిలి శ్రీ వేంక పేశు! 
డిచ్చట నన్నేలినాండు యిరవై తి నెను ॥ఆతని॥ ఏ! 


సామంతం. 


ఇ న్లాలై నదానిక్సి యివి గుణొలా 
మెల్లనె గుటుతోడనె మెరతురు గాక ॥పల వి॥ 
ట్‌ ర 


కాతరించి సారె సారె. గడు సరసమాడేవు. 
ఆతనికి నీవు దొల్లి ఆలవా యేమి 
యేతుల మాటలాడి యిష్టై .నవ్వించేవతని 
జాతికర్తవా నీవు జాణతనాలాగడను ఇల్లా 


త 
న్‌ 
చుఇె 


శృంగార సంకీర్తనలు 


సముకాన నీవి స్టే చనవులు నెరసేవు 

ఠమితోడః బోరానిచుట్టమవా యేమి 

చెమటలు గారంగాను నేవలెల్లా6. జే నేవు 

ఆఅఆమరగ నూడకిగపు అంగనవా యీడను విల్లా ॥ 
పతివద్దనందరికి పనులెల్లా( డెప్పేవు 

సతతమునదికారిసానివా నీవు 

తతి శ్రీ వెంకపేళుండు తగ నన్నుః గూడి నేండు 

కతకారిదానవా చక్కటులు చెప్పంగను. +ఇల్లా॥ ఫ్ర? 

ముఖాల 

చెప్పుమని యడిగినం చెప్పదు మాతోనిదె 

చొప్పులు నీకె తెలసు సోదించుకో వయ్యా ఇపల్లవి॥ 
చిత్తముపటము చూచి చెలి లోలో. దలవూంచి 

చి త్తడిచెమటతోడ సిగ్గువడెను 

యిత్తల నీవందులోన నేమి వ్రాసితివొ కాని 

అత్తి నీవాపెనే యింకానడుగవయ్యా ఇచెప్పు॥ 
చొమ్మలపెండెము చూచి పొలణతి ఠుషీననక 

వృమ్మడినే నవ్వునవ్వుచున్నది యిస్లే 

చిమ్ములనేమిభావాలు నేయించితివందులో గె 

నెమ్మదినందలిమేలు నీవడుగవయ్యా చెప్పు! 
పట్టినసురటి చూచి పడతి (శ్రీ వెంక పేళ 

గట్టితమకాన నిన్ను( గా(గిలించెను 

గుట్టుననందేమి మేకులు గడించితివో 

అట్టునిటునా పెతిలంపడుగవయ్యా. ॥చెప్పు॥ 


[18వ రేకు. మాళవిగాళ 


ఇంకనేల వట్టిజోలి యిందులోనే వున్నది 
తెంకినే ఆపెకిన్నియు( దెలుప(గరాదో ॥పల్లివి॥ 


21| శ్రీ తాళ్లపాక అన్నమాచాోథ్యుల 

రన్నుచూపే (పురే?) వాండ్లైతే కడునౌడ్డించుకో నేది 

వెన్నెలలే వేండ్లె తే విచారమేది 

ఉప్పు 

కన్న నిన్నడుగుమనె( గరుణించి ఎ(కను మా 

విన్నపము వినాడకు విచ్చేయరాదా టం. 
నవ్వులే నామురెక్షితే నయమైన మందురేవి 

పువ్వురే హోటుకువ స్తే బుద్ధులేవి 

జవ్వనిపై ఆడుమనె సముకమే యిద్దరికీ 

ట్‌ టె 

దవ్వులేల యించుకంత దగ్గరి రారాదా 1ఇ051 

చలగాలి పగలె తే సందిమాటలి(5 నేవి 
ళా ము 
వలెతాడు వలపెతే వదననేది 
గ రు ౧ 
ఇల్లి దె శ్రీ వేంక'పేళశ యింతి నీకు( చెప్పించే 
లొల్లి గూడితివి;కను లోననుండరాదా. 1ఇంక॥ 400 
నోదరామక్రియ 

ఇందుకేలవ (కేవ 7) లచితి మింతులము 

పందెపుమరుపూబంతులము ॥పలవిః॥ 
మలకలయిన నీమాటలు 

యెలయింపులకును యేటలు 

పలుమరు( బాడేటి పాటలు 

తెలిగన్నులకును తేటలు ॥ఇ౦దు॥ 
నడుమం(త్రపు నీనగవులు 

తడవినవారికి తగవులు 

బెడిదపు( జూపుల బిగువులు 

యెడయనియాసల యెగువదిగువలు ॥ఇందు! 


1, యలఇంప్పకును యౌ(టలు - అని రేకులోని పాఠము. 


శృంగార సంకీర్తనలు 


కలయ నీకా6గిటి కరంగులు 
తెలియ(గలుగు రతితెరంగులు 
కలసితి శ్రీ వేంకటపతి ననునిటు 
మలసిన మర్మపు మరగులు. 


ఆహిరె 


వన్దు చలమింతటను వనిశ గావ(గరాదా 
ముద్ద నేసి తమకము మూల బెట్టుకొనేవా 


కోరికలు 'పెడరేంచి గుట్టుననున్నా(డవు 
ఆరీతినలయింతురా ఆంటదానిని 
రారాదా యి౪కనైనా రమణిపానుపుపైకి 
'వూరనిచ్చి విరహము వుట్టింగ ప్టేవా 


చెమటపుట్టః జెనకి సిగ్గుననున్నాండవు 
చిమిడింతురా మనసు చెలియకును 
జమళినింతిచన్నుల సాములు నేయఃగరాదొ 
వుమరంబెట్టి వలపు వొడినించుకొ నేవా 


కాంగిలించి కరంగించి కన్నులు మూఘకొనేవు 


దా౯గిలిముచ్చిమే6టికి తరుణితోను 
వీంగక శ్రీ వేంకపేళ వెలది గూడితివి స్టే 
మాఃగనిచ్చి మోవితేనె మరి. గొసరేవా. 


సాళంగనాట 


ఇందులోనె వున్నదిదె యింతి తమకములేల 
ందినే కోరికలెల్లా కొమ్ములేకిగి ర్నెను 


చెలి నీకడకు రాగా చెమటల! దొప్పందో6.1 
వలప్పలు వానలేనివరదాయను 


లి(? 


4ఇ0దు॥ 100 


4పల వి॥ 
ణు 


॥వదు॥ 
౧ 


11వద్దు॥ 
ద్‌ 


॥వదు॥ 40! 
యణ 


1పల వి॥ 
ట్‌ 


వశ 


భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఎలమి నీరాకల కేదురులు చూడ6గాను 

వెలయఃగ దీవె లేకే వెలుంగు గొన్పించెను 
వెదకుతాన నీన్నువెలంది కౌంకల బోందె 

యేదుట బొద్దివొడవ కేండ గానేను 

ఇదె నీపై యాసలని పై మేను పులకరించే 

వెదవెట్టక ససులు వేవేలు మొలచేను 
సీరతికి జేయి చో6చి నిట్టూర్పుల నిండె. జేల్‌ 

కోరి యాస గాలిలేక తూరుపె త్తేను 

సారె (శ్రీ వెంక'పేశుండ చన్నుల నిన్నునో త్రి 

బోరున! దా జోశెలేని బోమ్మరాలువేనెను. స్తో 


బలహాంస 
కడు( జుట్టమవు సీవు కావంట్‌నో 
యెడయక నన్నుని'్టే యేలుమంటీ( గొక 


చేక్కునోక్కి నీవు నాచేయిమీ(ద6 జేయి వేసి 
తక్కక నవ్వులు నవ్వ(గా( దగదంటీనా 


ఇందు? 


ఇతందు॥॥ 


కషందు॥ 402 


॥పలవి॥ 


వోక్కతేపై( బెట్టి మాట వొక్కొక్కటీ తగవ(గా 


వక్కణీంచనంతేసి వద్దంటి( గొక 


ఏప్పున నావద్దనుండీ యింత్‌ కలసి మేలస్‌ 
కోంపురము నేయ(గోను కోదంటీనో 


॥కడు॥ 


చోపి మోపి యాడోవారి సొమ్ములు మేన బట్టుక 


రా(పులు వేయ(గో నందుకోపనంటీ( గాక 


చన్నులురమున రోయ సోరె. గా(గలించుకొని 
యెన్నిచే/(తలు నేసినానే(టీకంటినా 
అన్నిట థ్రీ వేంకపేళ అలమేల్మంగనే' నేను 
మన్నించి కూడితివిది మాననంటి( గొక 


॥5కడు॥ 


॥కడు॥ 400 


శృంగార సంకీ ర్తనలు వ్లై4 
బౌళిరామ[క్రియ 


ఇందుకే నే( జింతించేను యెటువలెనున్నా(డవో 
సందడి పెండ్లి ౦డ్రాయ సరుస నీబతుకు ॥ప 


చెంతలనాపె నీపై( జెయి చాంచ(గాను 
వంతుకు( జెయి చాచితినివ్వల నేనుండి 
యింతుల మిద్దరమును యిరువంకలానుండ(గా 
సంతకూటమాయను చక్కని సీమేను ॥ఇందు॥ 


ఆకడనాకె నీకు నాకుమడిచియ్య(గాను 
యూీకడ నేనూ నీకునిచ్చితిని స్టే 
క్రైకొని యిద్దరునూడిగము నీకు. జేయ(గాను 
కాకువడి కలగూరగంపాయ నీనోరు ॥ఇందు॥ 


గక్కననాపె నిన్ను6 గా(గిటం గూడ(గాను 
వొక్కటై నేనూనప్లే వొనర(గాను 
యిక్కువ శ్రీ వెంక పేశ యెనసి యిద్దరివల్లా 
అక్కర నురిపేకళ్ళమాయను సనీవురము. ॥ఇందు॥ 104 


100వ రేకు. మధ్యమావతి 


మించెనివె సింగారాలు మెలు(తలాల 
పంచబాణు సవరణ పరగినయట్లు పల్ల వి॥ 


నలినాక్షికన్నులనడుమ నీనాసికము 
చెల(గి యమరెనె వోచెలులాల 
కలువల బొమ్మవిండ్ల ( గంతుండేయ(గా( జూచి 
యెలమి సం పెగపువ్వ యెడచొచ్చినట్లు ॥మించె॥ 


ముదితకుచాంతరమునను యీరోమరాజి 
అదివో యంత చూప ప్టైనంగనలాల 


20 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కదిసీ పెటలుగుండ్లు కంఠనాళమున మరు 
డెదిగించ( బొగబాణ మెడచొచ్చినట్లు 


శ్రీసతి పిరు(దుచెంత శ్రీ వెంకపేశునురము 
ఆనరినెట్టుండెనో ఆంగనలాల 
రాసి మధ్యరంగాన( జ[కాలు మరుండొనరింప 
యీసుదీర హరిగె దానెడచొచ్చినట్లు. 


దేసాళం. 


అంగనచెలువు చూడవయ్యా నీవు 
సంగడిసింగారాలు సతమై నిలిచెను 


వెంటనె చంద్రుండు గడు వెన్నెల గాయఃగాను 
వొంటి. జీ(కటి వెనకకొదిగినట్లు 
నంటున నేడీచెలియ నవ్వు మోముతోనుండ(గ 
. అంటి వీంపున( దురుము అందమై నిలిచెను 


చెలరే(గి సింహము చేరి యెక్కి తే భారాన 
వెలికి గరికుంభాలు వీంగినయట్లు 
మెలు(త సన్నపునడిమితో( జెలంగ(గాను 
బలిమి( బిరుదు కిందుపడి తా నిలిచెను 
కోవిల వేడుక( జవిగొన(గా లే(తచిగురు 
(శ్రీ వెంక పేశ్వర చిల్లిలై ను 
నీవింతి. గూడ(గా నాపెనేరుపుల మాటలతో 
వావాత మోవి కెంపులు వరుసల్లై నిలిచె. 


శ్రీరాగం 


చిత్తజు వేంయకొోనరే చెలియలాల 
తత్తరించి పతిమీ(ది తలపో(/తనున్నది 


॥మించె॥ 


॥మించె॥ 400 


౪పల్ల వి॥ 


॥ఆంగ॥ 


॥అంగ॥ 


॥అంగ॥ 104 


॥పలవి॥ 


శృంగార సంకీర్తనలు 


అతివపై మదనుడు అనలా స్త్ర మేయ(బోలు 
కతలుగ విరహాగ్ని( గాంగీనదే 
యితవుగా వరుణాస్త్ర మేయంబోలునప్పటిని 
తతి. జెమటవానల( దడియుచునున్నది 


అమరగ నంకలో వాయవ్యాస్త్ర మేయంటోలు 
వుమరంబడి నిట్టూర్చులొగి రే(గెను 
జమళి. గూడ6ంగ నట్లె శ లాస్త్రమేయంబోలు 
అయి 


భ్రమసి చను(గొండలు దాయిట.( గాన్సించెను. 


మునుకొని పంతాన సమ్మోహనాస్త్ర మేయంబోలు 
మనసు పరవళాన మరపందెను 
అనిశము రక్షగా నారాయణాస్త్ర మేయంటోలు 
ఘన శ్రీవేంక పేళుండు కాంగిటిలో గూడెను. 


కేదారగొళ 


ఇద్దరి భావములును యెంచగ నలవిగావు 
వొద్దికలై సింగారాలు వొడ్డినయట్లుం డెను 
చెలువపు రమణుండు చెమట పై( జిమ్మితేను 
జలజల( జెమరించి సకి యెట్లుండె 
నెలవై లావణ్యజలధిలో స్వాతివానచే 
బలిసి ముత్యాలపంట వండీనట్లుండెను 
సరసపు నాయకుండు జాజి మొగ్గలు వేఫితే 
తరుణీ మైపులకించి తానెట్టుండెనే 
మరిగి పాయప్పచేన మన్మథాస్త్రపు మొలక 
పొరి వసంతుడు చల పొదలినట్లుండెను 
శ్రీ వెంకపేశ్వరుండు చెంది మోవి యిచ్చితేను 
యా వనిత మోము కళ యెట్టుండెనే 


చిత ॥ 


1చిత॥ 


॥చిత॥ 401 


॥పలవి॥ 


ఇది! 


ఇవ! 
న్‌! 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పోవురై. మోహపు నిండు(బున్నమనమృతముబ్చి 
ఆవేళ జంద్రకళలానినయట్లుండెను. | ఇద్ద! 408 


నాదరామ [క్రియ 


ఇంకానే(టికి జోలి యిదె నీ భాగ్యమాయ 
పొంకపు రతుల ని్పె భోగించవయ్యా. ॥పల్లవి॥ 


మదిరాక్షిచన్నులనే మందరగిరులు మోవ 
చెదరని యారనే శేషుని. బూచి 
ముదమున లావణ్యసముద్రము మరుంథు దచ్చె 
అదె అధరామృతము అవధరించవయ్యా ॥ఇంకా॥ 


అతివ మోము(జందద్రుడనేటి సానబిల్ల కు 
తతి జడి(డ?)యనేటి సూత్రము చుట్టి 
క ట్‌ 
అతనుండు చూపులయమ్ములు సానంబట్టితే 
్ర సతమై మోహపుంబొడి సారె రాలీ( గోవయ్యా ॥ఇంకా॥ 


పడఃతిపిరు(దనేటి బండికండ్త తోడను 
తొడలనే కలహంస నడల( గట్టి 
యెడయక శ్రీవేంక పేళ నిన్నెక్కించె మరు 
డడరి వలపు బండ్ల వచ్చె నీకయ్యా. ॥ఇంకా॥ 400 


సౌొళంగనాట 
రావయ్య చూతువుగాని రమణిలాగు 
'దైవార నిన్నే మతిని దలంచినట్లున్నది ॥పల వి॥ 
యు ట్‌ వ్‌ 


వెల(ది నిన్ను(బాసి విరహాగ్నిచే( గాంగి 
వొలిసి కేభాకూళిలో నోలలాడంగా 
వలరాజుకరవాలు వసంతు(డనేటి కమ్మరి 
'పెలుచుగ వా(డిపదను పెట్టినయబ్టున్నది ॥రావ॥ 


శృంగార నంకీర్తనలు 


సతి నీపై తమకాన చంద్రకాంతశిలమీ6చ 
ఇతవుగా( బవళించి యింపొంద!గా 
రతిరాజునిజకీ ర్హిప్రతిమ( జంద్రవిధాత 
"తతి మెర(గువెట్టితే తకుకన్నట్టున్నది 

ఇంతి నీవు గూడేటప్పుడెడలేని పూదండలు 
చెంతల జుట్టుకొనంగా శ్రీ వేంక పేశ్వరా 
కంతుని తోంటపూందీగె గాలియనే దోహళజ్ఞూ( 
డంతట॥ బుట్రించ( జేసినటువలెనున్నది. 

[17॥.వ రేకు. నాదరామ క్రియ 

చిర్తగించవయ్య యిీచెలిని నేండు 
పొత్తుల వలప్పలి పై పోది నేసినట్లు 

మగువ నీకు మొక్కె మాయింటికి రమ్మని 
జీగీ. దన శిరసుపై జేతులు మోడ్చి 
వొగి చంపకనాసికమున్నదని యలులకు 
వెగటుగా( దామరలు వేగు చెప్పినట్లు 

వెలంది నిన్ను( బిలిచె విడెము చేరొనుమని 
'నెలవుల నవ్వు గండ స్తలులు మావ 
అల తాటంకరవులున్నవని కను(గల్వలకు 
వెలయ మోము(జంద్ర(డు వేగు చెప్పంపినట్లు 

కన్ని (శ్రీ వెంక పేళుండ కా(గిలించి యేలుమని 
చన్నులు బీగ్గినదిమి (మె ఇ) సందులంటను 
వున్నవి యానమయూరాలొద్దనె పామునకు (?) 
విన్నషముగా( గొండలు వేగుచెస్పినట్లు. 

వరాళి 

ఆతండేమి నీవేమి అవృ(గాములిందులోనేమి 

కాతరపు( దమకము కలది యిద్దరికి 


వ్ర 


4రావ॥ 


1రావ॥ 4[0 


॥1పల వి॥ 
భా 


॥1చి త॥ 


॥చిత॥ 


॥1చిత॥ 411 


॥పల్ల వి॥ 
ణా 


ణ్‌ థ్రీ తాళ్లపాక అన్నమొచార్యులా 


మీంచు(దేనె సేదవిప్రే మిరియాలు చల్లుదురా 
పంచదార చల్లుదురు ప్రైపెంగాక 
మంచిమోటలాడవే మరి వెంగేలేమిటికే 
కంచపు(బోత్తువలపు కల నెనిద్దరికీ 


కలువకన్నుచూప్పల కా(5కలు చల్లుదురా 
చలువవెన్నెలతేట చల్లుటగొక 
కలయ సన్న నేయవే కడు జంకించనే(టీకే 
కలిక్‌ సిస్థలపొత్తు కలదె యిద్దరికి 

పచ్చిగుబ్బలటు చూపి పంతొలు చల్లుదురా 
కొచ్చి మెరు(గులు చల్ల (గూడుంగాక 
ఇచ్చట (శ్రీ వెంక పేశునెనసితివి ర ష్టేల 
గచ్చుల వీడేలపొత్తుకలదె యిద్దరికీ. 


శ్రీరాగం 


చెలులు గను(గొనర యీసింగారము 
నిలువెల్ల రతికళలు నిండుకోనుమాడ్కి 


అతివవురమున కంఠహారములు కడు. బెక్కు 
తతి( గట్టుకొ న్నచందంబమ రెను 
కతలుగా ముఖచందదు(గని చన్నుజక్కవలు 
క్షీతి. బాయకుండ లం క3ెల( బెనంచినట్లు 


సుదతినెన్నుదుట( గస్తూరినామము వెలయ 
చెదరకుండ(గ దీర్చిన (రిచిన ?) భావము 
పొదినూర్చుగాలిచప్పుడుకు( గనుచకొరాలు 
కదలకు౦డ(గ( గట్టుకంభమో యనంగా 

నెలంతశిరసున విరులు నించుకొనె నీసొబగు 
కలిగి (శ్రీ వేంకపేశు గదిసి వుండి 


॥1ఆత॥ 


1 ఆత॥ 


॥1ఆత॥ 412 


॥పలవి॥ 
యి 


॥1చెలు॥ 


॥1చేలు॥ 


శృంగార సంకీర్తనలు విస్‌ 


శలికి నాసిక చనుపకము తావికి (ని కురుల 
'అలులు వోకుండ వలలమరించుగతిని. ౪చెలు॥ 410 


పొడి 


ఎవ్వరికి. దమసౌమ్ము3ెంత తీప్పలో 

నివ్వటిల్ల మీవలక సరనె నీసుద్దులు ఇపల వి॥ 
ఈకడనిండికంఠపృటెలు(గు గోవిలలకు 

మేహాని చిగురాకులు మేపినయట్లు 

ఆకుమడిచి మడిచి అంది నీవియ్య(గాను 

దాకొని చిగుముటడివము దా(చె మరుండు + ఎవ్వ॥. 


ఒలకొని యీావనితసలుకు( జిలుకలకు 
యెలమి వీింబఫలములిచ్చిన యట్లు 
సలుమారు నీమోవిపండు చవిచూపగాను 
కలపండ్లు గోటరాన( గప్పెను వసంతుండు 1ఎవ్వ॥ 


కంధువతో నీమగువకను(జకోరములకు 
అంది వెన్నెలవిందులానించినట్లు 
చెంది (శ్రీ వెంక'పేశుండ చిరునవ్వు నవ్వంగాను 
యెందువెంటం దిప్పి కళ(దిప్పీ, గళ) లిదివో చందురుండు.॥ 414 


దేసాళం 
అందుమీ(దనాల( గాచేవతిమంకు( దనము 
సందుల వంకలొ గ్తితే చాయకు వచ్చీనొ ॥పల్లవి॥ 
అ క ణు 


వెన్నతో( బెట్టిరి నీకు వేడుకకారితనము 
చిన్ననాండె గొల్లెతలు చెప్ప(గనేల 
పన్ని కడమదొడమ పాలలో సూరి పోసిరి 
_ సన్నల బుద్ది చెప్పితే చక్కనుందేవా ॥అండు॥ 


2కి ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'పెపగుతోడ( బొదిగి పెట్టిరి దుష్టుందనము 
'పెపుగ( బెరుగ నా6డె ('ప్రియురాం గ్లెల్లా 
్ల్‌ గాణ 
నిరతిని వలపులు నేతితో లోనికిచ్చిరి 
వొరసి నేనేమనినా వోజకు వచ్చేవా ॥అందు॥ 
మోవితేనలో( బెట్టిరి మోహపునాలితనము 
శ్రీ వెంకటేశ్వర నాండె చెలుకెళ్లాను 


జి 
కూవలయగా నెరుపులు గుబ్బలలో హ త్తించిరి 


యీవల నన్ను( గూడితి విక నెడసేవా. ॥అందు॥ 11 
దేసి 
వింతగా నానతీవయ్య వినే నేను 
పంతాన( దాను విన్నపము తెట్టు సేనెను ॥పల్లవి॥ 


నెలవుల నవ్వుళాను చెక్కుగోర గీరుతాను 
మలసి నీతో నాకె మా(టలాడెను 
వలపులు చల్లుతాను వడి(గొప్పు దువ్వుతాను 
సాలసి మరేమని సుద్దులెల్లా. జెప్పెను ॥వింత॥ 
౧ గా 
సిగ్గులు నెరపుృతొను చెమట దుడుచుతొను 
దగ్గరక యేమికతలు చెప్పెను 
అగ్గలమై మొక్కుతొను ఆయములంటుతాను 
౧ ఈఊూా 
తగ్గక యం (మెం భి తవడి తలపోసుకొనెను ॥వింత॥ 
సురటి విసరుతొను సొమ్ములు చక్క బెట్టుకౌ 
మ బి 
అరసి కౌంగిటనేప్రియము చెప్పెను 
ఇరవై శ్రీ వెంకపేళ యిట్లు నన్ను( గూడితివి 
నిరతి సీచుట్టమేల నిన్నొడ(బరచెను. ॥వింత॥ 416 
[171వ రేకు. శంకరాభరణం 


చెలులాల యీభొవము చెప్ప(గ నఠఅవిగాదు 
వలప్పల పంటవండీ వలసినట్లున్నది పల్ల వి॥ 


శృంగార సంకీర్తనలు బ్‌? 


వనితచెక్కుచేతితో వశ్రాలకమ్మ వొరయ 

ఎనసి చింతించేభావమెట్లున్నది 

ఘనకాపస్తూర్యుండును కమలబాణమును 

తనపై దండెత్తనేకాంతమాడినట్టున్నది ॥చెలు॥ 
పమ్మిన నిట్టూర్చులు పశ్శెపుమోనినొరయ 

యిమ్ముల' గందినభావమెట్టున్నది 

చిమ్మి రే6గి చల్లగాలి చిగురుటడిదమును 

కొమ్మను సాదించ పొత్తుగూడినట్టున్నది ॥చెలు॥ 


దిట్ట (శ్రీ వెంక మేశురతి వేళ కాంతకు 
యిస్వ బొమ్మలపై( గురులెట్లున్నది 
టబ య్‌ లబ 
తొట్టి మరువింత్లును తుమ్మిదలు యీకెతోడి 
చుట్టరికానకు వచ్చి జోడై నట్టున్నది. ॥చెలు॥ 417 
లబ ఉఒాట 


పాడీ 


ఎరి(గిన పనులకు యే(టికి నింక 
నెరవాదై మెరసేది నీగుణమే కా 


నెలవి నవ్వ(గనేమి చెక్కు నొక్కంగానేమి 

సెలకొని కర6(గేది నీమననసేకా 

బలిమి నేయగనేమి పైకొని మొక్కంగనేమి 

నిలిచి సత్యమాడేది నీనాలికే కా 1ఎరి6గి॥ 
బెట్టువెన(గంగనేమి ప్రియము చెప్పంగనేమి 

నెట్టుకొని వుండేది నీతనువే కా 

యిట్టట్టన(గా నేమి యెమటనుండంగగేమి 

నిట్టచూపు చూచేవి నీకన్నులే కా ॥ఎరి(గి॥ 
సమ్మతించ(గానేమి సంగడికి రాంగానేమి 

నెమ్మది చెవుల వినేది నీతగవే కా 


౪0 7-౯17 


2స్రక్రి థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


యిమ్ములి (శ్రీ వెంకపేళ యిజ్టై నన్ను( గూడితివి 
నిమ్మలము 'నేసేది నీ కరుణే కా.  ॥ఎరి(గిః 416 


శుద్ధవసంతం 


ఇద్దరిభావములును యాడుజోళ్గాయ నీదె 
అడ్డుకొని తుల(దూ'గినట్టి చందమాయను _॥పల వి॥ 


తళుకన నీవిష్పుడు తరుణి. జూచితేను 
తొల౦కి చెక్కుచెమట దొరుగ(జొచ్చె 
లలి మీరి ఆమెరుప్పలకు యీతురుము మేఘ 
మలరి వానగురిసినట్టిచందమాయను ॥ఇస్ద॥ 


చదురుమా(టల నీవు జలజొక్షి. బిలిచితే 
పొదిగొని నిలువెల్ల బులకించెను 
కదిసి ఆమా(టలగాలికి యీమైందీగె 
అఎనుగూడ ననిచినట్టిచందమాయను 1ఇద్ద॥ 


ననుపై శ్రీ వెంకశేశ నవ్వి నీవు గూడితేను 
యెనసీ కొమినిచిత్తమెల్ల( గరంగె 
వొనరి ఆవెన్నెలకీమనసనే చంద్రకాంత 
మనువుగా( గరఃగినయట్టి చందమాయను. ॥ఇద్ద॥ 410 


జౌళిరామక్రియ 


ఎటువంటి పందెగా(డె యిత(డు 
అటమటలనే ఆటలన్నీ గెలిచీని ॥పల్లవి॥ 


ఆసతో నే(బిగడసాలాడ(గానె పిడికిటి 
పొసికలు దీసి తొనప్పటి వేనెనే. 
యీసుతోడ తనపాళి యింటిసారె దా(కితేను 
రాసి య్రట్టుండెనంటా బాసచేసీనే ॥ఎటు॥ 


లి 
ం 


శృంగార సంకీర్తనలు 


చం 
న 
వం 


అండనూంటుకొన్న కాయలపప్టై నేం బరాక్రైతే 

పండెనంటా. బడదొబ్చి పట్టనియ్యండే 

చండితోడ నాపయ్యెద జార నే వేసిన బారా 

వొండొకనె త్తమనుచు వోరచూపీనే ॥ ఎటు॥ 
జోడుగూడుకొని వచ్చి సొరిది నే దాకితేను 

జోడు తానంటా( గూడి చొక్కించెనే 

యీడులేని (శ్రీ వెంక పేశుండిచ్చకానకోడి 


వీడెము పందేనకిచ్చి వేడుకచేసీనే. ॥ఎటు॥ 420 
నాదరామ [క్రియ 
ఎదురుబడి కౌగిళ్ళ యేరులాయ మీవలపు 
అదను( బదను(గూడి అడుసాయ వలపు పల్ల వి॥ 


చిక్కనిచెమటలను చిప్పిలీని వలపు 

చొక్కపుకరంగులను జొబ్బిలీని వలపు 

చక్కనిసరసముల జాలువాలీ వలపు 

తెక్కుల మచ్చికలచే దిగి (6దీగె . వారీ వలపు ॥ఎదు॥ 
జవ్వనముకళల రసములుల్చీ వలపు 

నివ్వటిల్లుకో రికల నీరుకమ్మీ వలపు 

రవ్వల తమకముల వువ్విళ్ళూరీ వలపు 

చివ్వన( దరితీపుల జిడ్డుకట్టీ వలపు 1॥ఎదు॥ 
పంతపురతులనే పాలుగారీ వలపు 

బంతిమోవులనె కడు( బచ్చిదేరీ వలప్ప 

ఇంతలో శ్రీ వెంక పేశ యెనసి మీరుండంగాను,. 

దొంతరచుట్టరికాన ధొప్పందోంగీ వలపు. ॥ఎదు॥ 42! 

కేదారగొళ 

కా6క నీవు రేంచంగాను కన్నవారినేల దూరీ 

వీ/కపు(గోరికతోడ విజ్ఞవీ(గీని న్‌ ॥పల్ల వి॥। 


9గగ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రోమలి నిన్ను(వాని కోవిలకూ(తలు విని 
వేమరు కోపానవుంట వింట వేసీని 
ఆమనిచిగురు చూచి అంతలోనే వేసారి 
దోమటికొనగోరి కత్తులు చాంచీని ॥కాంక॥ 


వెన్నెలతేటలు చూచి విసుగుచు వెళ్ళంజల్లీ 

కిన్నారకాయల ముంచి కిమ్ములకును 

తిన్నని మేఘము చూచి తిట్టుచు నీరెల్ల గార 

సన్నపుటల్లి కామల చొంచి పిలిచీని ॥రాంక॥ 
తుమ్మెదమూ(కల జూచి దూరుచు తురుములోని 

కామ్మసంపెంగవిరుల గొని వేసీని 

నెమ్మది శ్రీ వెంక పేళ నీవింతలో( గూడంగాను 

కమ్మి మరుబలముల! గని నవ్వీని. ॥రౌంర॥ 122 


[౧వ లేకు, శంకరాభరణం 


ఆవధరించ(గదయ్య అన్నిరసములు నీవు 
తివురుచునబ్బెని దె తేసమోవిరసము వల్ల వి॥ 


చెలియచక్క(దనాన శృంగారరసము 

వెలయ బొమజంకెనల వీరరసము 

కలయు రతికాంక్షలను కరుణారసము 

అలరు మైపులకలను అద్భుతరసంబు ॥అవ॥ 
తరుణీసరసములను తగుహాస్యరసము 

పరుషంపువిరహాన భయరసంబు 

బెరయు నిబ్బరములను వీభత్సరసము 

గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము ॥అవ॥ 


వనితఆనందముల వడిశాంతరసము 
ననుపుమంతనములను నవరసములు 


శృంగార సంక్రీ నలు 1. 


యమెనలేని శ్రీ వేంకపేళ నీతో, గూడి 
దినదినవినోదాల తిరమాయ రసము. 1అవ॥ 12) 


కోంటోధి 


నావొళ్ళ(వల్లల) వోసములేదు నాఃటి నీపుణ్యములింతే 
పూవులు నా కొప్పులలోవి పొంది నీపై రాలెను ॥పల్ల వి॥ 
యెవ్వతె తిట్టు దాంకెనో యిదె నీకు నాతమ్మ 
య్‌ 
పవ్వలించి వుండగానె పైంబిడెను 
యివ్వల నప్పటి మరి నెవ్వతె దీవించెనో 
దవ్వుల నీవుంటే నాపాదము దా౭తెను ఇనావొ॥ 


ఉమ్మడి నెవ్వతె గోరుకుండెనో నీవెంట్రుకలు 

శెమ్ములనే నాపిడికిటిం జిక్కెను 

పమ్మిన యెవ్వతె తప॥ఫలమో నామెజ్టైలతో 

కమ్మి నీ కంఠహారాలు. కట్టువడెను ॥నావొ॥ 
వారించి యెవ్వతె యేదేవరకు మొక్కెనో నా 

గోరు దా(కి/నిమేను జీరలాయను 

యీరీతి శ్రీవెంకయేళ యేలితివి నన్నునిస్టై 

చేరెవ్వతెమంటత్రాననో చెందినా కిందై తివి. ॥1సొవొ॥ +లి4 


హిచ్తిద్డ 
జజ 
పడ.తికిని నాయకు(డ బలుతొడవు లిచ్చితివి 
యెడనెడలం జూచినను ఇన్నియును దొడవు పల్లవి 


జలజాక్షి మేనికిని జవ్వనంబిది దొడవు 
పొలుపు గన్నులకు చూపులు దోడవు 
నెలకొన్న శిరసునకు నిలువుయరుమే తొడవు 
కలికియీచెక్కులకు కళలు దొడవు ॥పడంతి॥ 


లగి థ్రీ తాళ్ల పొక అన్నమాచార్యుల 


ఘనకుచంబులకు నీగట్టితనమే తొడప్పు 
వొనరునడిమికి నాభి వొప్పు( దొడవు 
అనువైన పిరుదులకు నందలి బటువు(లు దొడవు 
'పెను(దొడల కచట( బంవిన మెరు(గు దొడవు ॥పడ(తి॥ 
చిగురు(బొదంబులకు చెంగావియే తొడవు 
తగు రూపునరు మంచితనము దొడపు 
జిగి సీపె( గూడితివి (శ్రీవెంక పేశ్వరుండ 


నగప్పులకు మిగులనానందములు దొడవు. ॥పడ(తి॥ 420 
వరాళి 
నీతోడి సాములకు నెలంత వోప(గలదా 
రాతిరి. బగలు నింత రా(పు సేతురా ॥పల్లవి॥ 


కామత౦్శత్రముల నిబ్దె కడు నలయించ(గాను 

మోము చూచి యింతి నీకు మొక్కు మొక్కీని 

గోమున( బెంచినయట్టి గొజ్జ౦గపూవువంటిది 

గామిడితనాల నింత గాసి నేతురా నీతో! 
చలపట్టి కుచములు సారే నీవు పిసుక(గా 

వెలది గడ్డమువట్టి వేండుకొనీని 

నెలకొన్న అరచేతినిమ్మ పండువంటిది 

వలపుల కాతరాన వాడింతురా ॥నీతో॥ 
మునుకొని కూడుతానె మోవిగంటి నేయగాను 

అనువుగా నీకు బియము చెప్పీని 

ఘను,డ (శ్రీవెంకపేళ కప్పురమువంటిదీనె 

"పెనంగులాటలనే బెండు సేతురా. ॥నీతో॥ 426 

కన్నడగౌాళ 

చెప్పినట్టు నే సే గా నీచిత్తము రాను 

అప్పసముగా నాపె అప్పణ దేరాదా పల్ల వి॥ 


శృంగార సంకీర్తనలు 


అక్కపూడిగెపుడాన నంటానే చెనకేవు 
గుక్కక ఆపె గంపే( గోపగించదా 


రొక్కి నీవు మూంటంబడి దూరు నాపై వేయకు 


అక్కర అంత గలితే అప్పణ దేరాదా 


అమ్మ పేరిటిగాన నంటానే నవ్వేవు 
నిమ్మది నాపె వింపేను నిన్ను౯ దిటదా 
ట్‌ 


వడిన 


4చెప్పి! 


నెమ్మి నీవు చేతఈంబడి నేరము నాపై వేయక(కు?) 


అమ్మరో యిఃకనై నాను అప్పణ దేరాదా 
వూ. 
అలమేలుమంగతొ తనంటా సొమ్ములిచ్చేవు 
న. 
చలమున నిందుకొపె నాదించదా 
మెలమి ్రీవెంకపేశ యిద్దరిని నేలితివి 
అలవాటుగా నాపె అప౩;ణదేరాదా. 


శోకవరాళి 


ఆండువారమైతేనే అంత సిగ్గు విడీచేమా 
పేండుక పానుపుపైకి పిలిచేవు నీవు 
ఎకొంతమునను మీరిద్దరూ నుండంగాను 
కాకు నేసి నేను దగ్గరవచ్చునా 
మేకొని మీలోపల మీరే నవ్వుకోంగా 
యీకడ నే నెడచొచ్చి యెలయించవచ్చునా 


మచ్చిక నొకగొకరు మాంటలాడుకొనగాను 
వచ్చి నేం బొత్తు గలయవచ్చునా నేండు 
పచ్చిమైన వలపులను పరవశమై యుండ!(గ 
పచ్చీడము_గప్పి మిము౯ బలికించవచ్చునా 


సీవు నాపె.గూడి నేరుపులు మెరయ(గాను 
చేవదేర నేను నేవ నేయవచ్చునా 


॥చెప్పి॥ 


॥చెప్పి॥ శల్లై। 


1పల వి॥ 


॥1ఆ(డు॥ 


1ఆ6౯డు॥ 


వగి( థ్రీ తాళ్లపాక అన్నమా చార్యుల 


శ్రీవెంంపేశ్వర నన్ను. జెందితివాకెకు( జెప్పి 
మావంటీవారికీ మేలు మరవ(గవచ్చునా. 


7౫వ రేకు. శంకరాభరణం 


ఆ6టదాన గేను నీ వధికు(డవు 
వాటముగా మాయింటికి వచ్చిన ప్లే రార 
కూరిమి ౧లిగెతేను కొట్టినా. గోపము లేడు 
వీరము గలిగితేను భీతి లేదు 
వోలుపు గలిగితేను వులములో వెత లేదు 
చేరినీ వుద్దండాలు నేసినట్టు "నేయరా 


తెలివి గలిగితేను తీరని మరుగు లేదు 
బలిమి గలిగితే తడ(బాటు లేదు 
చెలిమి గలిగితేను స్నసన్యెస్టను లేదు 
చెల€గి నీవుద్దండాలు సేసినట్టు సేయరా 
ఆన గలిగితే అదడ్జా(కెందును లేదు 
బొసనిజము గలిగితే దోసము లేదు 
వాసితో శ్రీవేంక పేళ వడి నన్ను( గూడితివి 
సేసవెట్టి వుద్దందాలు 'సేసినట్టు 'నేయరా. 
కన్నడగౌళ 
ఏమి దలచుకొంటీవి యేమిపని నేసితివి 
గొమిడి నీచేంతలకు కౌంతాళాలు రే(గవా 
మంతననూడి నమ్మించి మరంగున నన్ను బెట్టి 
ఇంతలో నాకె వద్దికి నెట్టువోతివి 


. * వింతవారు నవ్వేరని వెరపుమానితేం బోనీ 
దొంతర నీ బొసలకు దోసమైనా ముట్టగా 


ఆడు! 428 


॥పల వి॥ః 
గ్రా 


॥1ఆ(ట1॥ 


॥ఆ(ట| 


॥అ(ట॥ 121 


॥పల వి॥ 


॥ఏమి। 


శృంగార సంకీర్తనలు లిం 


కతచెప్పి న్నిదపుచ్చి కడు నన్నెరంగకుండా 
రోతినెట్టు గూడితివారామ నీడనే 
మతిలో వెత లేకుంపే మాననీ దీనిపట్టుకు 
కితకుండవనే అపకీరిత్రై నాం బుట్టదా ॥ఏమి॥ 
యీకడ నను6గూడి యెొంగిలితోనే పోయి 
కిట నాపెం గూడి వచ్చితివి ప్రే 
చేకొని శ్రీవెంకపేశ సిసలేకుంపే మాననీ 


ల్సి 


దాకొని యిరువంకల దగమైనా, దొట్టదా. ॥ఏమి॥ 401 
ఆహిరి 
ఇబురికి వతురా యెవ్వరై న సవతులు 
లం అణాల రా 
మెలమెలన నీవు మేకులేల సేసేపే ॥పల వి॥ 
యం ఉం ఉం 


వలపు పదను చూచి వడ్డించితి నే(బతికి 

కలయనేల సెప్టేవే కాంత నీవును 

లొలుత -సరువెట్టి తొయ్యలుల నేనంపితి 

పిలువని పేరటము ప్రియమేల చన్లవే ॥ఇలు॥ 
నవ్వులు దొంతి వెట్టితి నడుమంత్రమున నీవు 

కువ్వగానేల చూపేవే కూరాకుషోవి 


ల 
మువ్వంక అప్పటి నీవు ముస్టులేల పెప్టేవే 1 ఇల్లు॥ 
(శ్రీ వెంకటేశు! గూడితి చె (తి జెబ్సస్పరాని విందువెట్టి 
వావితో విడేలేల వచ్చియిచ్చేవే 
చేవదేర గురుతులు చెక్కుల నేనే గొత్రితి 


నీవొళ్ళం గలిగిన నేర్చులేమి చూపేవే. 1ఇల్లు॥ 431 
కాంటోధి 
ఎందరికి వలతువో యెవ్వండెరుంగు 
కందువ నీచేంతలిక్కడ నేనెర(గనా పల వి॥ 


23 


)్రిడ్రీ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

కట్టిన వన్నెదట్టి శై దండిచ్చినా పెది 

కట్టుకొన్న కంటసరి కౌళాంజాపెది 

పెట్టుకొన్న పదకము పెదఠడపమా'పెది 

బ్‌ 6 

నెట్టన నీ సింగారాలు నేనెరంగనా 1ఎంద॥ 
పొనవేరి వుంగరము కుంచె వేసేయాపెది 

కొనబు వొడ్డాణము గొడగాపెది 

అనువైన పువ్వుదండ అవసరమాపెది 

నినుపు నీసింగారాలు నేనెరంగనా ॥1ఎంద॥ 
ముడిచిన సవరము మురిపెపుగింగాపెది 

బడీనే నీపెండెము పాొవడాపెది 

పొడవైై (శ్రీ వెంకకేళ పుక్కిటివీదెము నాది 

నిడివి నీ సింగారాలు నేనెర(గనా. ॥ఎంద॥ 1932 


భెరవి 
యా 


ధరణిపై వెన్నెల యెందరు గాయరు 
యిరవై నీతో భోగమెంతలేదు మాకు ॥పల వి॥ 


చిత్తము వచ్చితే( జాలు చెలులనెందరినై నా 
అటో యా. 
నాక్‌ 
కొత్తగా(గ నీవు దెచ్చుకోవయ్యా 
హృ్హి వూడిగము నేసి అండనుండి బువైచెప్పి 
య్యిత్తల నానందించ నెంతలేదు మాకు ॥ధరణి॥ 
ఇచ్చ నీకైతే. జాలు యెందరిసొమ్ము లై నాను 
కుచ్చులుగా మేన మోచుకొనవయ్యా 
పచ్చిగా నీపొదాలొ త్తి పస్గులెల్ల( జేసి చేసి 
యట గ ॥ 
యెచ్చరి చొప్త్రచునుండే నెం(దెం?)త లేదుమాకు ॥ధరణి॥ 
ఇభ్రా 
వేడుక నీక్రై తే జాలు వేవేలు సతులను 
కూడపెట్టి పెండ్లాడుకొనవయ్యా 
టి గ 


శృంగార సంకీర్తనలు 


నీడల (శ్రీవెంకపేశ నిన్ను గూడి కూడి 
యీడుజోడుగా( బెన(గ నెంతలేదు మాకు, 


బౌళిరామ[క్రియ 


పలుమారు వలప్పలపైరులు విత్త(గవలె 
సొలసి తప్పక యిష్టె చూడవయ్య నీవు 
చెలియతమకములు చెక్కులచెమట లై 
నిలువున జిందీని నీయెదుటను 
యెలమి జన్నులసందియేరులై పారీ నిదె 
కలసి బౌంగిట గండి గట్టరాదా నీవు 


పడ(తి సరసములు పైపైనె నవ్వులై 
బడినె మేన జెడలువారంజొచ్చెను (2 
యెడయక కళలనే యిదివో పదనులెక్కె 
కడగోరి రేకనచ్చుకట్టరాదా నీవు 


అపై అలమేలుమంగ ఆసలే పోదియై 
జటిగొని పులకలససులొ తెను 
ట్‌ అధి 
ఇట్టె శ్రీ వెంక పేళ సీవెనయ( దవసువండె 
నెట్టన వేడుక గాదె నించరాదా నీవు. 


14వ రేక ముఖారి 


ముప్పిరిగొనె(గా మేలు ముదితలాల 
తిస్పరాని తమి తరితీపులతో మించెనే 

సొలసి చీంకటిమాను చుక్కలతో మాటాడగా( 
వెలి మెరు(గుంజంద్రుండు వెన్నెల గానె 
బిలిమి నీరెండు( జూచి పంతిమున వేరె తెల్ల( 
గలువలేమిటికి చెంగలువలాయనే 


ల? 


ధరణీ! 40 


1పసల॥ 


॥పలు॥ 404 


పల వి॥ 
ఛి 


॥ముప్పి॥ 


80కి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


గక్కన నిండుమొయిలు గాలివాన గురియగా 

చిక్కులువడక తీగె చెంగలించెను 

తక్కక వొండొంటితో దప్పిదేర బొరుగున 

నెక్కువెట్టి చెరకువిండ్లేకత మేలాడెనే ॥ముపి 
కావించి నీలపు(గొండ కళలు పై6 జల్ల(గాను 

సోవలం బై(డియేరు జోడుగూడెను 

శ్రీ వెంకపేశండు (ప్రేమ చిలుకనెద బెట్టితే 


పావురమ బై బుజముపై నేలకొనెనే. ॥ముప్పి॥ 405 
మాళవిశశ్రీ 
సిగ్గరికాండతండు చెప్పండు మనతోనేవి 
యెస్గులెంచ నేనతని యీడకు( బిలువరే ॥పల్ల వి॥ 


'పొంతనె సాములు నేయ6టోలు మేను చెమరించె 

వంతుకు నిద్రించ(బోలు వదలె. గొప్పు 

'సంతమాటలాడ(బోలు చక్కని మోవి గంటాయ 

కాంతుని కుపచారాలు కడుమీరు నేయరే = ॥సిర్గ॥ 
కమ్మి యీ(దులాడ(బోలు కస్తురిబొట్టు చెదరె 

వుమ్మడి కొండెక్క(టోలు వూర్చులు రేంగె 

పమ్మి జొజరాడ(బోలు పచ్చడము పసపాయ 

సౌమ్ములతోడి ఆతని(జూచి మీరు మెళ్ళరే ॥సిగ్గ॥ 
పుప్వుందోంటనుండ(బోలు పొసంగ మై వాసనంటె 

నవ్వ(టోలు మేలు(ను?) మిన్నక యలసె 

రవ్వగా నన్ను(గూడి రతులను శొక్కి౦చె 

ఇవ్వల శ్రీ వెంక పేశు యేతులెన్లూ( జూడరే. 1సిద్గు 100 

నావరామ [క్రియ 

చెప్పరాని నీ చే/తల 


చిప్పిలీ మేన ఇమటలేడవి5ా పల్ల వి॥ 


శృంగార సంకీ రృనలు 
అటి 


కంటింగా నీ కతలెల్లూ _ నాండె 

అంటి(గా నీవన్న ప్లే 

బి 

ఇంటికి వచ్చేవిప్పుడు _ నీ 

వెంటనే వచ్చీ వెలంది యెవ్వతెరా 
నిలిచెంగా నీ నేరుపులు -_ అవే 

తలంచే(గా నేందమకమున 

పిలిచే వెదుటనే ప్రియుడవై - నీకు 

వలచినటువంటి వనిత మయెవ్వతెరా 
నొారనెంగా నీవుదుటుగోరు _ నే 

వెరసేంగా నీపెనురతిని 

ఇరవై (శ్రీ వెంక పేశ యేలితివి _ నన్ను 

గరిసించి యడిగె నీకాంత యెవ్వతెరా. 


హిందోళవసంతం 
తానేల సిస్గవడీనే దండకు రమ్మనంగదే 
మేనిపై మచ్చములుంపే మెచ్చి పొగడుదునే 
యేమినేసి వచ్చినాను యెదురాడ( జాలనే 
నాములుగా 'నెలవుల నవ్వుదుంగాని 


కోమలుల' దెచ్చుకొం పే కోపగించ( జాల్తనే 
చేముంచి యిచ్చకములే 'నేతు(గాని 


తప్పులెన్ని మోచినాను తారుకాణించ( జాలనే 
చిప్పిలం 'జెక్కులు నొక్కి చెల్లింతు(గాని' 
దుప్పటి పసపైవుంకే దొమ్మిగా జంకించనే 
కొప్పుపై నేనలు చల్లి కూర్చుకొందుగాని 

వెక్కసమై కళలుంపే వెంగెములాడనే 
గక్కున విడెమిచ్చి కలతు6గాను 


విల 


1చెప;॥ 


॥చె ప్ప॥ 


॥చెప' ॥. 18 


11పల వి॥ 
ణి 


|| లానే | 


న్‌ 
1తొ,.॥ 


2770 థ్రీ తాళ్లపాక అన్నమోచాయ్యల 


యిక్కడ శ్రీవెంకపేళు. డిన్నిటా నన్ను నేరె 
తక్కులింక( జూపనే తమకింతు. గాని. 


నారాయణి 


వింతవారై తే నిన్ను వెంగెమాడరా 
జంత( గొ( గనక నీతో సాదనై వుందోన 


మచ్చిక సీతరితీపుమాటలు మరిగికదా 
యిచ్చకములాడుకొంటా యిట్లుందాన 
వచ్చి వచ్చి నీవలపు వలలకు! జిక్కికదా 
కుచ్చి నీచేంతలు మెచ్చుకొంటానుందాన 


ననుపైన నీనెలవి నవ్వులాసపడి కదా 
మొనసి సారె సారెకు మొక్కుచుందాన 
చొనిపి నీకడగంటిచూపులను ' జొక్కికదా 
పనులు నేయుచు నిన్ను/ బాయకుందాన 


రాప్పల నీకాంగిలిరతుల( దగిలి కదా 
వోపి తములానకు చేయొస్టచుందాన 
పె పే శ్రీ వెంకపేళ పచ్చిమోవిసోంకి కదా 
రారా 
శ్రేపలె న రతుల నీదేవినె వుందాన. 
ఘా రల 


భ్రీరాగం 


ఎంతవాండవయ్య నీవు యేమని .పొగడుదుము 
చెంళల( గూర్చున్నదాని సిగ్గులు దేర్చితివి 

మా(టల! బందిలి వెట్టి మగువపొదము మెట్టి . 
గీంటుచు కొనగోరను గిలుకొట్టి 
మే/టిరమణు(డాకె మెరు(గు(జన్నులు ముట్టి 
పాటించి ముద్దరాలిని ప్రొఢ( జేసితివి 


॥తాస॥ 108 


పవి! 
ళం 


॥వింత॥ 


11వింత॥ 


॥వీంత॥ 100 


॥పల వి॥ 
ఉం 


॥1ఎంత॥ 


శృంగార సంకీర్తనలు 


ల్లి] 


ెనువె (వే?) ల మెచ్చు మెచ్చి ప్రియనముతో. జనవిచ్చి 


ననుప్పు సరసముల నమ్మికలిచ్చి. 

పవివడి నీవా కె పయ్యదకొంగు విచ్చి 

కనుకలి. గన్నె౯ దెచ్చి కలికి చేసితివి 
కందువల( బేరువారి కొ౭గిటికూటము మీరి 

మందప్పనవ్వులనే మందులు నూరి 

అందపు శ్రీ వెంకటేశ ఆపెనిప్టె కోరి కోరి 

విందులనే బాలందెచ్చి వెకలిం జేసితివి. 

[సంవ రేకు. మధ్యమావతి 

ఇద్దరూ నిద్దరే మోహమేమి చెప్పేది 

అద్దుకొని యిదివో పెండ్రాడినది మొదలు 
ఒండొరులః జూచి యాసనొగి రెప్పలు వేయరు 

యెండలేక చెమరించిరిద్దరు నష్టే. 

దిండుకొని పొనుపుపై తెల్ల వారుపెరు(గరు 

నిండుకున్నారు రతుల నేరుపులం దాము 
పచ్చిమోవితేనెలాని పలుమారు( దనియరు 

లచ్చనై. వొకమాంపే పులకలురేంగె 

హెచ్చుగానాకుమడిచియిచ్చే చెలులం జూడరు 

"పెచ్చువెరిగేరు తమపప్రియముల( దాము 
తమమేనులపై గోరితాంకులౌత చూచుకోరు 

జమళినలపులకు జడియరు 

అమర శ్రీ వెంక పేశుడలమేలుమంగా( గూడి 

తమకించేరు లోలోతల(పుల( దాము. 
కేదారగొళ 
చెప్పంగదే అది చక్క(డే నేనిపుడు 

పిప్పిగట్ట నతనితో బిగి నేటిభానమో 


॥4ఎంత॥ 


4ఎంత॥ 440 


॥పల వి 


4ఇద్ద॥ 


॥1 ఇద్ద॥ 


1 ఇద్ద॥ శ! 


పల్ల వి॥ 
గా 


స. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బంతిటోజనానకు పతి గాచుకుండ(గాను 
యింతితోడ నె _త్తమాడే వెరగన ప్రే 
ఇంత సేయనేమిటికి యేకతాననేమైనా 
కొంత గొంత వొట్టు వెట్టుకొంటివో చకానను 

వీడెమియ్య రా(గాను విభుని కెదురురాక 
సీడ ముసు(గిడువొని నిద్దిరించేవు 
శోడువాయం బనిలేదు నాగియని వేళను 
ఆడ బ్రహ్మ చార్మివతమ పై పట్టితివో 

శ్రీ వెంక పేశ్వరుండు చేరికూడి వుండ(గాసు 
పావురము పె స్టైమీంద బత్తి ససేవు, 
సీవాతని విడువపు నీమారు పలుక(గ 
యీవిగానతనిచేత నిప్పించుకొంటివో (2). 


శ్రీరాగం 
మీరిన నీతురుము తుమ్మిదమూకలా 
కారుఠమ్మే కామాంధకారముగాక- 
అలివేణి నీమోము అద్దమా మోవితేన 
చెలరేగే అమృతప్ప(జెలమ గాక 
తలప నీచేతులేమి తామరతూ(డులా మంచి 
వలరాజు మోహనవల్లి కలుగాక 
"రమ నీచన్నులు జక్కవలా నలపులు 
'పెరరే(చే బంగారుకొ ప్పెరలుగాక 
సిపల నీనడుమేమి సింహమా నామనసు 
పరువువెస్టే వయ్యాళిబయలుగాక 
యెంచ(గ నీపిరు6దిది యినుకదిబ్బె యేమి 
మించినరతిచుట్టు మేడెముగాక 


చెప ॥ 


॥చెపు॥ 
లో 


బప! 10 


॥సలవి॥ 


॥మీరి॥ 


॥మీరి॥ 


శృంగార సంకీర్తనలు వ్ర 


పోంచి థ్రీ వెంకపేకుండ ననుంబొందితివి నీపాదాలు 
పంవల ఎగురురాజ్యపదములుగాక ॥మీ5॥ 448 


కాందోధి 

వేసంగికాలమున వేడ్క సలుపు (లిపె?) 

(శ్రీసతియు భూసతియు( జేరి కలయంగను ॥పల్లవి॥ 
'మెజయు శశికాంతంపు మేడలోపలను 

ఆజఅిమురి కప్రంపుటరుగుమీ(ద 

తజచు వాసనల గందపు(గోళ్ళ మంచమున 

పజచి( గుం (చికుం ?) కుదుపువ్వు పరపుమీ(ద ॥ వేసం॥ 
చలువైన కురువేరు చప్పరములో. బన్ని 

స. 

తలకొన్న వట్టివేళ్ళ దడియు( గట్టి 

ట టబ 
మెలుపు( జెంగలువల ఎ మేలుకట్లమరించి 
మలసిశ్రేవంతిచామరలు వీవ6గను 1 వేసం॥ 


పన్నీటితిత్తులే పైమంచు గురియంగా 
అనీ మనూ. 
వన్నెతామరనూలి వలువగట్టి 
యెన్న(గల శ్రీ వేంకపేళశ్వరుండు రతి సలిపె 
వెన్నెల (స రసము చాల వెదచల్ల గాను. ॥ వేసం॥ 444 


వరాళి 


వరుసతో సాసముఖా వసంతపూర్ణి మ నేండు 
సిరుల యీవిభవాలు సేవించరో పల్ల వి॥ 


లలితపు గోవిందు(డు లక్ష్మీ మండపమందున్న 

వలరాజదివో కొలువ(గ వచ్చెను 

వెలి. జంద్రుండు తోడనే వెల్లగొడగటు వబ్జె 

సులభాన( బవను(డు సురటి విసంను ॥వరుస॥ 
౪0 7-౯18 


బి4 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పొందుగా వసంతుడు పువ్వుల బూజించవచ్చె 
కందువతో( దుమ్మిదలు గానమునేనె 
సందడించి చిలుకలు చదువ(జొచ్చె పద్యాలు 
గొందినే కట్టిగవారై కోవిలలుగ్గడించె 
రతిదేవి మొదలైన రమణులు నాట్యమాడి 
రతివసంతమాడె మేఘావళ యెల్ల 
తతి (శ్రీ వెంకటగిరి. దావుకొని యిందునందూ 
మితిమీర(గా మొక్కేరు మెరసి దేవతలు. 
పాడి 
“భావము దెలియరే పడ(తులాల 
_ యీవలనావలాను యెన్న(గొత్తలాయను 
తొలుతనే కలువలు తుమ్మిదలనంపితేను 
మొలిచి తొమెర వురుములనంపెను 
. అల చంద్రుడు కానరానప్టై కప్రమంపితేను 
తొలకి చిగురాకులు దుర్గాలు చేకొనెను 
గక్కన మొగలిరేకు కస్తూరి రే(చితేను 
మక్కువ మొల్ల మెగ్గలు మణులానించె 
- యెక్కువ మరుని పుట్టినింటః దేరులు గూడితే 
చక్కని కరితుండాలు చక్రముతోనమరె 
ముగ్గని మెరుంగు(దీగె ముత్రేల పంట వండితే 
వెగ్గళించి తేనెపండు వెన్నెలగా నె 
అగ్గమై పువ్వులకొమ్మ ఆకులు(గాయలునిచ్చె 
సిస్టుల రాజ్యమేలె భ్రీ వెంక'పేళుండు. 
170వ రేకు. ఛైరవి 
మజియే(టివిన్నపము మాపుదా(కాను 
కజఖచల( బెట్టకింక( గావ(గదవయ్యా 


॥వరుస॥ 


॥వరుస॥ 4405 


॥పల వి॥ 
/గి 


॥భావ॥ 


॥భావ॥ 


॥భావ॥ 4440 


॥పల్ప వి॥ 
య 


శృంగార సంకీర్తనలు 


చెలి నిన్ను(బాసివుండి చెమటముత్యాలు చల్లీ 
వెలయ బేరులు గుచ్చి వేసుకోవయ్యా 
వెలవెల6 చారుచు వెసం గప్పుళాలంపే 
వొలిసితే నీవు పెద్దవొడిగట్టుకో వయ్యా 

పొందులు నీవి దలంచి పులకల విరులిన్ని 
సందెండు దండలుగట్టి చాతుకోవయ్యా 
పందడి నిట్టూర్పుల విసరుకో సురటగట్టీ 
చెంది అందుకును నివు నేదదేరవయ్యా 

కూడంగ నిన్ను. దలంచి కోరికల జిగిరించీ 
వోడక బంతిగట్టుక వుంచుకోవయ్యా 
యీడనె (శ్రీ వెంక పేళ యింతిని"జ్లై యేలితివి 
వాడకుండా బుజ్జగించి వరమియ్యవయ్యా. 


శంకరాభరణం 
లేవే యెక్కడసుద్ది లస్సాయను 
౧ 
యీవేళ విడెమియ్యవే యీతనికిని 
జవ్వనపాయపుసతి చలము సాదించితేను 
యెవ్వరు బుస్ధులు నెప్పేరింక మరి 
నవ్వుతొా విభుండంటితే నాపెనింతే కొనగోరు 
సవ్వళించి యిందుకు(గా( బలుకకుండుదురా 


ఆ(టది మంకువట్టి అ్లె మాంటాడకుంపే 
వా(టాన(జెప్ప నొరుల వళమౌొనా 
చాటువ(బట్టి తీసితే జారెనింతే నీతురుము 
తేటలుగా నింతలోనే తెర వేసుకొందురా 


దేవులు శ్రీవెంక పేశు( దెలిసి వురమెక్కితే 
కావరించి నేము వంకలు దిద్దేమా 


వోగ్‌ 


॥మథలీ॥ 


॥మఖీ॥ 


॥మఖటి॥ 447 


॥పల్ల వి॥ 
న. 


॥లేవే॥ 


॥లేవే॥ 


ల76 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


భావించి నిన్ను(గూడితే పచ్చాయనింతె మోవి 
మూవంకసిగస్థన గరముల మూసుకొందురా. 


గొళ 


కొమ్మలాల యిదె మంచికొలువువేళ 
చిమ్ముచు విన్నపాలెల్ల ( జేయరే యిపుడు 
భామ దొడప్రై నిడుక ప్రహ్లాదవరదుండు 
యా న. 
ఆముకొని సరసములాడుచున్నా(డు 
దోమటివలపులను తొప్ప(దోగ౧ి చెమటల 
ఆమని వేడుకనోలలాడుచున్నా(డు 


చెలి విడెమియ్య(గాను శ్రీనారసింహుండు 
నలువంక( బకపక నవ్వుచున్నా(డు 

పులకలజొంపముల పృవ్వుదండలతోడ 

" చెలరేగి మచ్చికలు సేయుచున్నాండు 


పొంది లకిమమ్మతోడ బొమ్మి రెడ్డిచెర్లహరి 
యిందరి శ్రీవెంకపేవ( డేలుచున్నాండు 
సందడిరతుల( జొక్కి జవ్వనమదము మించి 
మందెమేళాము నేసుక మన్నింపుచున్నాండు. 


మాళవిశశ్రీ 
కొమినిసింగారాల కాలము వేళలెరిగి 
భూమిలోన నిన్నిటాను భోగించవయ్యా 


నిలువు(దురుము! జారి నిండా జీ(కటివడె 
సొలపృమోవి కెంపుల. జుక్కలు నిండె 
మొలచినకళల మోమున(;.జంద్రుండుదయించె 
వెలలేని నగవుల వెన్నెలగా నె 


॥1లేవే॥ 446 


॥పలవి!॥ 
ఉగ 


కొమ్మ ॥1 


॥కొమ్మ॥ 


॥కొమ్మ॥ థీ40 


॥కొమి॥ 


శృంగార సంక్రీ ర్తనలు 


అదన గను(గొనల నరుజణోదయంభాయ 
యెదలోని సంతోషాన నిదె వేంగెను 
పొదలు రతిక (కను పొద్దులువొడచి వచ్చె 
ఇదివొ తమకమున నీరెండలూ. గా నెను 

చెక్కుల చిరుచెమట చిక్కనిమంచు గురినె 
చక్క(గా పులకల వసంతము వచ్చె 
యిక్కువ ్రీవెంక కేశ యింతిని'జై కూడితివి 
యెక్కువాయ దినముల యేండ్రకొలందుల. 

భైరవి 

నీళ శ్రముకొలందింతే నేనేమునేను 
చేచేతనేమి నేసినా( చెల్లు నీకు నన్నియు 

ద్‌ సిటి వెన్నెల వట్టి తొడికి చూపవచ్చునా 
'ఆసల నీకోరికింతంతనవచ్చునా 
లాసి నాతో. బెన(గేవు దోసమా అందుకేమి 
నేసవెట్టినప్పుడే చెల్లు నీకు నన్నియు 

తగిలి యాకసమి స్టే తాసునం దూంచవచ్చునా 
జిగి నీమా6టలకర్థాలు చెప్పవచ్చునా 
నగుతా నేమడిగేవు నాకు నీతో బలిమా 
చిగురుంజేంతలిప్పుడు చెల్లు నీకు' నన్నియి 

కోవిలకూ(తలొక్కట గుంపుసేయవచ్చునా 
ఆవటించి నీవేడుకలా(పవచ్చునా. 
కావించి కూడితివి చేంగలమజ్జిచెన్నుండవై 


- థ్రీవెంకపేజండ యింక జెల్లు నీకు నన్నియు. 


పాడి 


చేయవనయ్య యింకా నీకు( జెల్లి నటుల నెల్లాను 
పాయరానిచుట్టమవైై పనిగొంటివయ్యా 


శ? 


॥కామి॥ 


॥కామి॥ 450 


॥పల వి॥ 
గ 


1నీచి॥ 


॥నీచి॥ 


॥నీచి॥ 461 


॥పల వి॥ 
న్లివి 


తగి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నీనయగారితనమే నిచ్చ నన్ను వలపించె 
నానా(టిప్రియములు నమ్మింపించె 
వీనులవినుకులే వేడుకలు వుట్టించె 
కానీవయ్య యింకా నీవే కలవుగా నాకును ॥1చేయ॥ 


మంచిజాణతనములే మరులుగొలిసె మతి 
వంచినమొక్కులు నీకు వసమునేనె 
పెంచిన నవ్వులు నీతో పెన(గులాటకు( దెచ్చె 
యెంవకువయ్య నీవే యిచ్చేవింకా( జనవు ॥చేయ॥ 


కా(గిట నీకూటములు కళలెల్ల మొలపించె 
చేంగదీరిన మోవులు చిమ్మి రే(చెను 
పీంగక ్రీవెంకపేళ వింతలుగా( గూడితివి 
'రేంగించేవయ్య నీవె రేసులేని మెచ్చులు. ॥చేయ॥ 452 


[77వ రేకు. మంగళకౌశిక 


ఇంకనెన్ని గాంగలవో యింతి నీవల్ల( జీనులు 
సుంకులు మోచినవెల్లా( జూచేము నేము గ గ 


చెలియరో నీవలప్పు చెక్కులపై రతికెక్కె 
పలుకు(దేనెలం గొంత పాలుగారీని 
కులుకుంగుచములను కొనలు వెళ్ళంగ(జొచ్చె 
పలుదెర(గులనింత బయలాయ సిగ్గులు ॥ఇం5॥ 


కామినిరొ నీయాసలు కన్నుల రెప్పలు నిండె 
దామెనమోవుల( బంచదార చిందీని 
వేమరు( దురుము జారి విరులు రాలంగంజొచ్చె 
ఆమని ఆసలతోనే ఆగడాయ బొందులు ॥ఇ051 


అంగనరో నీకూటమి ఆయములన్నియు ము్టై 
రంగుగా మోవికళలరసములూరె 


శృంగార సంకీర్తనలు . 


అంగవించి (శ్రీ వేంకటాధిపు గూడితివిప్టే 
వెంగలితనాన వెల్లవిరులాయ! జే(తలు. 


అఆపిొరి 


తటి నిట్టిపనులెల్లా తగ సీవెరంగవలె 
యెొజుకలు నేసునా యిల్లాలు 


చెలి నీమొగము చూచి. నెలవి( బారంగ నవ్వె 
మలసి మా(టాడునా మగనాలు 
తలుపుమా(టున నిల్చి తలచూపి నిలుచుండె 
చలివాసి తిరుగునా జవరాలు 
నీపైభారము వేసి నిట్టూర్పు నిగుడించె 
మ్‌ టి 
'మోప్పుగట్టునా వలపు ముద్దరాలు 
తీపులు మోవి(/గార తే(కువతో( జెమరించె 
చాపలాన( బె పడునా చదురాలు 
యూ. 
కొప్పుదువ్వి పయ్యదకొంగు నీపైసోంకించె 
కప్పి సి విడుచునా ఘనురాలు 
యిప్పుడె (శ్రీ వెంక కేశ యెననె నిన్ను గుట్టున 
విప్పుచు రట్లు సేసునా వి తరాలు. 
ట్‌ వాలి 
శోకవరాళి 


కానీవయ్యా దానికేమి కలది గలట్టయ్యి 
ఆనుక నీకింక నెంత ఆసోదమో 


పొలంతి నయమంజేను పూటలు నన్నడిగేవు 
తెలిపిన రతియప్పు తిన్దంగలనా 
యెలమినా కెవలపు యెరవు నా పెంబెప్టేవు 


చెయలకింకానంతేసి సిగ్గువాల్లో 


2/0 


॥ఇంక॥ 458 


॥పలవి॥ 


ఏతటీ॥ 


॥తజీ॥ 


ఎతలీ॥ 454 


॥పలవి॥ 


॥కానీ॥ 


280 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొడీకయింతికి( గుదువగా నన్నుండుమ నేవు 

కూడి వాని విడీపించుకొన(గవసమా 

మాడలవలె సతుల మారిపిగ్శాదేవు 

తోడని ప్టేయందరిని దొడ్డింబె ప్టేవో ॥కౌనీ॥ 
కొమ్మను గా(గిటం గూడీ కొసరు నిన్నడి గేవు 

కమ్మర నేనూ6 దగులు గావలెనా 

దొమ్మి (శ్రీ వెంక పేశుండ తోడ(బెండ్లాడేవు 

మమ్మిద్దరి నిక్కడనే మండెమురాయండవై. ॥కౌనీ॥ 4605 

సాళంగనాట 

పురుషవిరహమింత పొగులాయ నీవల్ల 

సరింజూతువు రావమ్మ చక్కని నీవిభుని ॥ప్లవి॥ 
తలపోతలనె నీపై6 దమకించి తమకించీ 

* పిలుపులనే నిన్ను! బేరుకొనీ 

చెలులు యెదుటనుం'పే చేరి నీసుద్ధులడిగీ 

కలతువు రావమ్మ గక్కన నీప్రియుని ॥పురుష॥ 
బయలుగా(గిళ్ళనె ప్రెపెనె పొద్దువుచ్చీ 

నియతి. జక్క(దనాల నిన్నువర్షించీ 

.రయముననేడనై నా వ్రాతల నీరూపువ్రాసీ 

క్రియ గూడరావమ్మ కేలుచా(చి మగని ॥ప్పరుష॥ 
ఇక్కువ నీపానుపుపై నెదురులు చూచిచూచి 

గక్కన నిన్ను(గూడె నీకడకు వచ్చి 

యెక్కువ మన్నించి నిన్ను' నింటిలోన( బెట్టుకొన 

చెక్కునొక్క. రావమ్మ శ్రీ వెంకటపతిని. ' ॥పురుష॥ 450 

కాంటోధి 

నీన్ను( గొసరేటియట్టి నేనే యెడ్డనింతేకాక 

యెన్నిమాటలాడినా నీకేడ మొకదాకిరి ॥పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు 


సి్గులనే తెరగట్టి చెలిమోవివిందువె ప్లై 
కగ్గనిచనవులుడుగరలిచ్చెను 
అగలమె ఆపెకడ ఆడశెటు మానేవు 
మి ట 
నిగ్గుల నిచ్చకునికి నీకేడ నిజము 
కన్నుల నివాళిచ్చె కౌ6గిట విడిది వెచ్టె 
కన్నె దనకుచముల కప్పము వై 
బి 
చెన్నుమీరనాపెపంపు నేయకెట్టు మానవచ్చు 
మన్నన; బక్షపాతికి మరియేడ తగవు 
ఇచ్చకాన( బోంకవెట్టి యింపులనె పెండ్లాడె 
మెచ్చెను (శ్రీ వెంక పేశ మేలములను 
ఇచ్చట నన్ను గూడితివిరుమొనసూదివైతి 
విచ్చన విడికాండవు వెరపేల యి(కను. 


శంకరాభరణం 


ఇదివో తెలుసుకొమ్మా యీరెంటికి నీవేగురి 
పదివేలు విన్నపాలు భావించుకోనీవే 
సరవితో నడచితే జగడము( జప్పలే 
విరసాన నడచితే వెగటొ( బొందు 
నిరతి నావద్దనుంటే నీవేమన్నా నాకునింపొ 
పరులవొద్దనుం పే సీపలుకే వేసటలు 
తగవులు దప్పకుంటే తమవారే యిందరును 
యెగసక్యమైతే తనయిల్లే యెరవు 
నగుళా నీవూరకుంపే ననుపులీడేరును 


241 


॥నిన్ను॥ 


॥నిన్ను॥_ 


॥నిన్ను॥ కీస్‌ 


॥పలవి॥ 
గ్రా 


॥1ఇది॥ 


మొగము ముణుచుకొంపే మోపులౌ( [బియములు ఇది! 


కా(గలించుకొంపేను కపటమ౦ంతయు! దాసు 
ఆ(గుక వూరకుండితే అదియే కా(క 


982 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వీ(గక శ్రీ వెంకపేశ చస నన్ను( గూకితివి 
మాఃగిన నీనామననుమా(టువే. యిన్నియును. 


178వ రేకు. దేసాళం 


చద్దికి వేండివలపు సరికి జేసి 
ఇద్దరూను యిద్దరమే యేలయింత గర్వము 
సలిగలం బొరలే నీసంతిలు చూచేంగా: 
నెలంతరో నీయంత నేరనా “ను 
ఎలమితో రమణుడు ద్దగనడిమితాసు 
యిలపై మెందు వీంగునో యేలయింత గర్వము 


ఆసోదపు నీలోని అనువు దెలిసే( గాక 
వోసతిరో నీపొటి వోపనా నేను 
పూసలలో దారమీపురుషు(డు నీకు నాకు 
. యేసూటివచ్చ్నుకో నీకు యేలయింత గర్వము 


కూడిన కొ్తరికపు గుణము చూచే(గాక 
చేడెరో నీపాటిపొందు చెల్లదా నాకు 
యీడనే (శ్రీ వెంక'పేశుడెననె నిన్నును నన్ను 
యేడకేడ మా(టలాడేవేల యింత గర్వము. 


మధ్యమావతి 
తోకముల జొడలివి లోనాయ విభు(డు నీకు 
సాకిరివెట్టి నీవేల సాదించేవే 


చలములు మానితేనే జగడాలు. చక్కనొను 
అలుకలు దీరితేనే ఆసలు మించు 
కలయికలు గలితే కవటాలన్నియు! బాసు 
వెలినుండి నీవేల వెంగెనూడే వే 


॥ఇది॥ 408 


॥ప*వి॥ 
గ 


॥చది॥ 
స 


॥చది॥. 
ద్‌ 


॥చది॥ 400 
ద్‌ 


_ 4లోక॥ 


శృంగార సంకీర్తనలు 


బింకములాడుకోకుం పే బెరయు( జుట్టరికము 
మంకులేనిపొందుగై తే మతి గరంగు 
అంకెల బై కొంపేనే అరమరప్పులు నిండు 
సుంకు మోపి నీవేల సాలయవచ్చేవే 

వేడుకలం గూడితేనే వెలయు నెలవి నవ్వు 
వాడికెలు గలితేనే వడ దేరును. 


యీడనె శ్రీ వెంక పేశుండింతలోనె నిన్ను(గూడె 


జాడతోడనింకనేల సన్న నేనేవే. 
కేదారగాళ 
పొంచి యెదురుకట్లకు( టోవమ్మ పతి వాండె 
ముంచి యాతనికి నీవు మొక్కనే ర్తువు 
చపులుగా విచ్చివిచ్చి సారెసారెనాతనిక్రి 
చెవిలో నీమా6టలెల్ల. జెప్పనేర్తువు 
చివురు(దమకముబ్బ చిత్తజకళలు రేంగ 
నవకాన( గవకవ నవ్వనేర్తువు 
మంచముధగ్గరనుండి మారుకొని ఆతనితో 
అంచ సరసము నీవాడనే ర్తువు 
కొంచక కొప్పువిడిచి కురుల చిక్కులుదీసి 
పెంచి పెంచి వలపులు పేర్చనే ర్తువు 
గక్కనః గా(గిట నించి కష్పురము నోటికిచ్చి" 
వుక్కున' గొనగోరనొ త్తనే ర్తువు 


౯00 


॥లోక॥ 


॥1లోక॥ 460 


॥పల్లవి॥ 
ళం 


పొంచి! 


1పొంచి॥ 


ఇక్కువ ఛీ వెంక పేప(డింతలో' నన్ను( (నిన్ను ఇ) గూడె 


యెక్కవమ్మ వురమెలయించనే ర్తువు. 
శంకరాభరణం 


ఎంత రట్టడియిది యిట్టి నేమప్పవానిని 
ఇం నేనె జూడరమ్మ యి(నేమి నేసీనో 


॥పొంచి!ః 441 


॥పలి వి॥ 
ణు 


£ి4 తాళ్లపాక శ్రీఅన్నమాచార్యుల 


పిలిచి తా రాకుండ(గా( బియునితో. బగచాటి 
నెలపొడప్పవెన్నెల నిద్రించేవాని 
చెలీ. దాను మంచము పైండేరి యింటికి( గొంపోయి 
మెలుత గా(గలించితే మేలుకొనెనత(డు 


పం దెమంటానంతలో పగడసాలాడె విభుండు 
దిందుపడి మచ్చరాన( దెల్లవారెను. 
ముందుయెడకె వచ్చె మొకమజ్జనానకు 
కందువగానాపె వచ్చి గడె వెప్టెనే 

ఛ్రీ వెంకపేబండందుకు. జేరి తనవురము పై 


దేవులు. జూపితే తెలిసి మొక్కె 
కావించి వారిదరును 3 కొని మన్నించ(గాను 
న! రజ 


॥ఎంత॥ 


॥ఎంత॥ 


చేవదేరసూడిగాలు సేసి తా వెలనెనే. ॥ఎంత॥ 162 


దేసాళం 


తప్పుగాదు రావయ్యా దానికేమి దోసమా 
వుష్పుచింది యెత్తి తేను వొకటి రెండవు. గా 


నగితి(గా నేను నామోము నీవు చూడ(గ 
తగి' యిన్నాళ్ళకు నేను తలంపయితి( గా 
చిగిరించిన వలపు చేగలెక్కెవి (7) యిప్పుడు 
మొగి ముమ్మారు నా(టితే ములుక వంగవు( గా 
విచుల వేసితి/గా వెరగుతో నీవురాంగా 
పరగ నీకూటమికి బా(త్రైతిం గా 
మురిపేన మూలవావి ముంగిటికి వచ్చెనే(డు 
పొరలి మాజవ్వనాలు పోకు పుట్టెడు గా 


మొకమోడితి౦గా నేను ముంచి నీవు గూడ(గాను 
వొకవేళనై నాను వొద్దికెతి( గొ 
ము దజూ 


॥పల వి॥ 
గా 


॥తప్పు! 


॥తప్పు॥ 


శృంగార సంకీర్తనలు లిన్‌ 


వెకలివై నన్నును (శ్రీవెంకపేళ యేలితివి 


.ప్రకటమై సేశితే పాలే పెరుగవుంగా ॥తప్పు॥ 408 
పాడి 
చూతువు విచ్చేయవయ్య సొరిది విరహమిది 
చేత నీకు విన్నపము సేసేయప్టే పున్నది *పల్లవి॥ 


చెక్కున( బెట్టిన చెయి చేరండేసి కన్నులకు 

యిక్కువ చెప్పినయట్టు యింతికున్నది 

మిక్కిలి కస్తూరిపట్టు మించు మోవి (ము ?) చంద్రునికి 

దిక్కుల విహరించే రాతిరివలెనున్నది ॥4చూతు॥ 
పూవృలపానుపుమీంద6( బొరలేటి చెలిబాగు 

వావి నీకులబెట్టే నేసవలెనున్నది 

యీవల తుమ్మిదకురులి ప్లే చెదరివుండంగ 

'వేవేలకు మరుదండు విడిఎలై యున్నది (చూచు! 


కడు( దాపమునకు(గా గందము పూసినపూ(త 
నడి వలపుల వెల్లి వలెనున్నది 
యెడయక శ్రీ వెంక పేళశయీకే( గూడితివి 
నడుకొ త్తి నిచ్చకల్యాణమువళెనున్నది. ॥చూతు॥ 1601 


[70వ రేకు. ేదారగొళ 
అడుగరే యీమా(ట అన్నియు! జెప్పేంగాని 
తడబాటు నవ్వులకు తానోప(గలండా ॥ పల్ల వి॥ 
ఇస్పుకు తనవొద్దికి యేల రమ్మనీనే 
౧ 
అప్పటిమాటలే కావో ఆడేవి 
నెప్పున మాతోడీపొందు నిజము నిష్టోరమింతే " 
తప్పులు నేంబట్టితేను తానోప(గల(డా ॥అడు॥ 


286 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పీ(టమీ(దనుండివచ్చి పెన(గనేంటికే నాతో 

నా(టిబాసలే కావా నడసేపి 

పాటించ మావిన్నపాలు పట్టినదే పంతమింతే 

దా(టరానినడకకు తానోప(గల(డా 1 అడు! 
ఆసమీర6 దెరవేసి అంతలోనె నన్నుంగూడె 

చేసిన చేంతలే కావా చెల్లేది 

రాసికెక్క (శ్రీ వెంకటరమణు(డే తాంగలండు 

తాసువరె సరిదూ(గ తానోప(గల(డా. ॥అడు॥ 105 

కన్నడగాళ 

ఆతని( గొసరకురే అందేమున్నది 

ఆతుమలో సరివచ్చెనం దేమున్నది ॥పల్లవి॥ 
చాయపాటుమా(టలెల్ల చవి నేసుకొంటగాక 

ఆయడ( దప్పువట్టితే ఆం దేమున్నది 

.శేయరొనిచేంత చూచి 'నెలవి, నవ్వుటగాక 

ఆయరత దిద్దంటోతే అందేమున్నది ॥ఆతని॥ 
ఒలిసి నొల్లని వలపొడి( బెట్టుకొంటగాక 

అలిగి సొాలయ(బోతే అందేమున్నది 

బలిమిచుట్టరికము పై (బొదుగుటగాక 

అలరి (రు?) విచ్చి చూచితే నందేమున్నది ॥ఆతని॥ 
ఎగసక్కేలేమి గల్లా యెదంబెట్టుకొంటగాక 

ఆగడు శాయంటోతే నందేమున్నది 

నిగిడి (శ్రీ వెంకటాద్రినిలయు(డే నన్ను(గూడె 

అగపడ్డమీంద నేరాలందేమున్నది. ॥ఆతని॥ 480 

ఆహిరి 

ఎప్పుడు తనదాననే యెన్గువష్టేనా 

చొపుగ నావంక దయ(జూచితేనే చాలదా ॥1పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు 


'శానేల వేండుకొనీనే తడిసీ, జెమటచేయి 
ఆని విరహాన గిక్టిడై. పుందానను 
' మానక సరినేసుక మా(టలేలాడీ నాతో 
వీనులకు వెట్టదోంచు విభుండు తాందాను 
దగ్గరేల కూచుండీనే తనమేను .కసుగందీ 
వెగ్గళపు కా(కలచే వేండ్రై వుందాన 


॥ఎప్పు॥ 


బగ్గన నాకేల తాను పచ్చడము గప్పితేనె (గప్పీనే ?) 


వొగ్గి జీడివంటివలపు వొమ్మునో వొమ్మదో 

అంతేల కాంగిలించీనే ఆయములు తన్ను సోశీ 
కంతునియమ్ములు' మేనెల్లా కాండివుందాన 
ఇంతలో (శ్రీ వెంక టేశు(డెనసీ. దమకమేలే 
' వింత మోవితేనెలెల్ల విందులాయ తనకు. 


సౌరాష్ట్ర, ౦ 
ఇదివో మాతోడిసొందులిటువంటివి 
వుదుటున నిందు కెల్ల వోపుదువా నీవు 
చిగురుమోవిని నేను చెల(గి మాంటాడంగా 
.వొగరుగాదుగదా వో విభుండా 


నిగిడి పద్మపుమోము నీకు నేను చూపంగాను 
తగిలి మరునియమ్ము తలఃపుగాదుగదా 


కలువకన్నుల నిన్ను! గాండిపారం జూడంగాను 
చలిగొనదు గదా యిచ్చట విళు(డా 
బలుకుచగిరులను పై పె నిన్నొత్తంగాను 
నులివడి నీమేను నొవ్వదుగదా ' 

అంది బాహాలతల నిన్నప్టై చుట్టుకొన(గాను 
కందదుగదా (శ్రీ వెంకటవిభుండా 


॥ఎప్పు॥ 


॥1ఎప్పు॥ 46? 


॥పల్తవిః 
ట్‌. 


॥ఇది॥ 


న! 


286 ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల. 


అందముగా( గలసితినలమేలుమంగ నేను 
విందువంటి మోవితేనె వెగటుగాదుగదా. 


$ఇది॥! 410% 
రామ్మకియ 
అప్పుడు నీవు నవ్వితివౌనోకారో 
చొప్పులు సోరణగండ్ల( జూచితినా వేళను: 1పల్లవి॥ 
వనితచన్నులమీ(ది వాసనకన్తూరిపూంత 
మునుప నీవురముసపై ముద్రలం పెను 
వెనకనొక్కతె వచ్చి వెసం గాగిలించుకొం పే 
తనచన్నులనంటితే తా( దెలిసి తిజ్టైను శి అపండు[ 
తిపణివుపరిసురతపు వేళ మెడదండ 
గిరికోని నీమెడ( దగిలియుండ€గా 
తరువాత వేరొకతె తా నీరతికి 80దై 
. మరలి దండ దగుల మరి నిన్ను(6 దిస్పైను ॥ అప్పుటు॥ 


అలమేలుమంగ చెమటపప్టే నీమేనిపై (6 జింది 
చెలంగి శ్రీ వెంకపేళ చీప్పిలుండ(గా 
కలసి తులసీదేవి కా(గిలించి ఆనీట 
మెలుప్పున( దొప్ప(దోఃగి మెచ్చిమెచ్చి తిస్టైను. ॥ఆప్పుడు॥ (| 


దేసాళం 


వొమ్మలాల యేంతవా(డే గోవిందరాజు 


కుమ్మరించీ రోజసమే గోవిందరాజు ॥పల్లవి॥ 


వులిపచ్చినవ్వులతో వొత్తగిలి పవ్వళించి 
కొలువు సేయించుకొని గోవిందరాజు 
జలజాకులిద్దరూను సరి( బాదొలోత్త(గాను, 
కొల(దిమీర మెళ్చీని గోవిందరాజు ॥కొమ్మ॥ 


శృంగార సంకీర్తనలు 


అదె నాభకమలాననజుని( బుట్టించి తాను 
కొదలేక వృన్నవాండు గోవిందరాజు 
చెదరక తనవద్ద నేవనేనే సతులకు 
గుదిగుచ్చీ వలపులు గోవిందరాజు 

వొప్పుగా వామకరము వొగింజాంచి వలకేల 
కొప్పుగడునె త్తినాండు గోవిందరాజు 
ఇప్పుడు (శ్రీ వెంకటాద్రినిరవై శంఖుచక్రాలు 
కు ప్పెకటారము(బ ప్రై గోవిందరాజు, 

180.వ రేకు. " ముఖారి 


వినుమా ఆపెచేతనే వింతలుగ6 గాకుచేసి 
అన(బోలుదువు నీవే ఆపెతో నేండు 

మతనాన నీవు నేను మా(టలాడుకొన్న మాంట 

అంతలో చెవ్వరు చెప్పిరాపెతో నేండు 


లి$ిరి 


॥కొమ్మ ॥ 


॥కొమ్మ॥ శ70 


॥పలవి॥ 
ఉం 


చెంత నీచేంతకు నేను. చేయెతత్తి మొక్కిన మొక్కు 


ఆంతరంగమెస్టు చెప్పిరాపెతో నేండు 
పరపుపై నిదరము పచ్చగా నవ్విననవ్వు 
అరసి యెవ్వరు చెప్పిరాపెతో నేండు 
తెరలోని మనగుట్టు దిష్టముగ వివరించి 
అరుదుగానెట్టు చెప్పిరాపెతో నేండు 
మనలో. గూడినయట్టి మదనబంధములెల్ల 
అనువులెవ్వరు చెప్పిరాపెతో నేండు 
ఘనుండ శ్రీ వెంకపేశ కలసితివప్పటిని 
అనవయ్య యింకా నీవు అఆపెతో నేడు. 
| మాళవి(శ్రీ 
చెల్లంటో నీవెటువంటి చెలివె తివే 
కొల్లలుగానతనినే కూడితివిగా 
౪0 7-6౬19 


॥విను॥ 


॥1విను॥ 


॥విను॥ 47! 


॥పల్ల వి॥ 
య 


మ00 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసిచ్చి ఆతనితో మా(టాడవై తివిగా 

చనవు నేసుకొని కొసరవై తిగా 

పెన6గి చేతులువట్టి పిలువవైతివిగా 

వినయాన భారము పై వేయవైతిగా ॥చెల్ల॥ 
తప్పరాని బాసలెల్ల తల(పించ వైతివిగా 

అప్పసము నేమొక్కితిననవై తిగా 

అప్పుడె ముద్ధుటుంగరమటు చూప వైతివిగా 

నమష్పుననానలు వెట్టి నెట్టుకొనవై తిగా లల్ల! 
నగవులనే వలపు నానబెట్టి వైతివిగా. 

చిగిరించనిచ్చకాలు సేయవైతిగా 

- . తగు శ్రీ వెంకపేవండు తానెవచ్చి నన్ను(గూడె 


నిగిడి నీయంత నీవు నేర్చవైతిగా. ॥చెల్ల ॥ శ7 
మఠలహరి. 
తిరుమజ్జనపువేళ దేవునికినిదీనో 
పరగ నారదాదులు పొడరో యిందరును ॥పల్లవి॥ 


చింతదీర వేంచేసి సింహాసనముననుండి 

డింతధావనాది కృత్యములు చేసి (నె?) 

సంతసాననంటరో సం పెంగనూనియ దెచ్చి 

కాంతలు గందపుటటికలి వెట్టరో న ॥తిరు ॥ 
పంచామృతములతోడ పన్నీట మజ్జనమాడె 

కాంచనాంబిరాలుగ ట్రై క స్తూరివూనె 

నించుకొనె సొమ్ములెల్లా నిలుపుదండలు చాతి 

పొంచి ధూపదీపతాంబూలములొస(గరో 1తీరు॥ 


పాదుకలు వాహనాలు బహుఛతచామరాలు 
ఆదరించె శంఖకాహళాదివాద్యాలు 


శృంగార సంకీర్తనలు 


వేదపారాయణలతో వెసంజూచె. గపిలను 
-గా దెలలెక్కలడిగె గడేరాలు వినెను 


అంగరంగవె భవాలకరళుపాడులు వెబ్దై 
అంగపు నిత్యదానాదులన్నియు!జేనె 
చెంగటనలమేల్మంగ శ్రీ వెంక పేకుండు గూడి 
ముంగిటిపారుపత్యములు చేసీని. 


మధ్యమావతి 


తెట్ట( దెరువుననేల తేరకాండా 
యెటువలసిననయ్యి నింటికి రావయ్యా 
ట 
గొల్లెతల నీవేల కొప్పువటి తీ నేవు 
చల్లచాదె వదిలము జాజరకొడ 
గుల్లసంకుదుబ్బను కొలచి పోయిమనేవు 
యిలి దె యిష్ప్రడె మాయింటికి రావయ్యా 
ల్‌. 


వుమురు(గూటాన నానొడివట్టి "'పెన(గేవు 
చమురు చిందీనోయి జగడగా(డ 
దిమసి పిల్ల(గోవి పడికో( బోయిమనేవు 
యిముడుకోవలసితే యింటికి రావయ్యా 


బాలుండ (శ్రీ వెంకపేళ సయ్యదేల తొడికేవు 
పాలు దొల(కీనోయి పంతగా(డ 


కోలుముంద్రై నీతుత్తురు/గొమ్ములో(టోయుమ నేవు 


యేలుకొందుగాని మాయింటికి రావయ్యా. 
కేదారగాళ 


వట్టియలుకల సీవే వల(బడితివి గాక 
పటి పెనంగ(గా నీతో బదరితినా 


వఫి1 


॥1తిరు॥ 


॥తిరు॥ 478 


పల వి॥ 
ళ్‌ 


॥ తెట్ట॥ 
“టి 


॥ తెట॥ 
ట్‌ 


॥ తెట॥ 474 
ట్‌ 


॥పల వి॥ 
గా 


21 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అడరి నే వద్దకి రానంటా( గోపగించేవు 
వొడివట్టి తియ్యంగా నే నోపనంటినా 
పడితి( గా(కలనంటా( బలుమాకు దూరేవు 
కడ(గి కొంగిలించ(గా( గాదంటినా 


కతలనే తెల్లవారె(గా యంటా' గినిసేవు 
రతి. బిలువ(గా నే రానంటినా 
శతి మోవితేనెకుంగా దవ్యుల(బొరలే విష్టే 
ఇతవై నీవడు(గ(గా నియ్యనంటినా. 


అంచల నేకతమాడనంటాను మొర నేవు 
వంచి తెరవేయ/గా నే వద్దంటినా 
పొంచి (శ్రీ వెంకపేళ యిప్పుడు నన్నుంబొందితివి 
మంచముపై నల్ల పుడు మారుకొంటినా. 


సాళంగనాట 


నిజము నిమ్టారము నేమైతేను 
గుజగుజలను యాల కొసరింపించేవు 

నెమ్మినాపెను వేండుకో నీవే నేరుతువు 
కొమ్మకోపము దప్పించుకో నేరుతువు 

. దిమ్మరిచేంతలు నేసి తిష్టకొననేరుతువు 
మమ్మేల యందుకునెడమా(టలాడించేవు 


పొసగ నీయంకెకు రా బుద్ధిచెప్ప నేరుతువు 
ఆసు (న?) దైయాపెపంపుశాయ(గ నేర్తువు 
ససలుగా సారెసారె బాసలు నేయనేర్తు వు 
_యెనగి నే వెంటవచ్చియేమి నేనేనయ్యా, 
ఈవులిచ్చి యింటికిరా నెలయించ నేరుతువు 
వేవేలు విధముల నవ్వించ. నేర్తువు 


॥వటి॥ 
యట్‌ 


॥వటి॥ 
శు 


॥వటి॥ 40 
య 


॥1పలివి॥ 
ణి 


1నిజము॥ 


॥నిజము॥ 


శృంగార సంకీర్తనలు ఏ 


(శ్రీ వెంకపేజుండ నీవే చెలియఃగూడితి విష్లే 
దేవు(ండవు మమ్మెంత పొదిగి 'మెచ్చేవిపుడు. ॥నిజము॥ 476 


[181వ రేకు. సాళంగనాట 


ఆసతికి నీకుంటోదు అండనుండేవారమింతే 
దేసబెల్లి తనమున। బెన(గ మాకేల పల్లి విః 


కురులెంత చిక్కువడ్డా. గొనగోళ్ళే తీర్చు 

సరులెంత పెనగొన్నా చన్నులే యాను 

తరుణెంత గోపింఛినా( దగ నీవే వోర్చేవు 

"పెరిరేంచి సారెసారె. ₹నంగ మాకేల. ॥అసతి॥ 
పిక్కటిల్లు(దిట్టులెల్లా పెదవి మోవ(గవలె 

వెక్క సపుంగన్నులై తే విడిది మోమే 

నిక్కముగ చెలిపంతము నీవే చెల్లించవలె 

"పెక్కువిధముల మీతో! బెన(గ మాకేల 1ఆసతీి॥ 


కందువరతుల కెల్లా కాంగిలియొక్క పే గురి 
అందప్ప(బిరుదు భారదూను. బాదాలు 
యిందునె (శ్రీ వెంక పేశ యీపె నీవురమెక్కెను 
"ెందలకొడనుండి పెన(గ మాకేల. ॥ఆసతి॥ 477 


సామంతం 
ఊరకుండితే మేలు వూ(/శొంపే వై (డికతౌను 
బార పెట్టితే నలపు పచ్చిదేరెనందువు పల్లి వి॥ 


పగడవాతెర విచ్చి పలుమారు మాటాడితే 
దడ?) గర యెంతిటిది రట్టడియందువు 
మొగమెత్మ్తి నేను నీమోము సారెకు జూచితే 
జిగిమించ నిదియెంత సిగ్గులేనిదందువు ॥ఊరః 


బఖ4 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలంగి నీచ్చిత్తము రా నెలవుల నగితేను 

.కెలసి యెంత. యెగసక్కెపుదందువు 

తలంపించి నీబాసలు తడవి 'పేరుకొం పేను 

వలవంతనిది యెంతవళకులదందు ) ॥ఊర॥ 
గక్కన నేనే ముందు కా(గలించుకొం పేను 
.; ద్‌క్కి నీకంటె బలిమిదాననందువు 

ఎక్కువ (శ్రీ వెంకటేశ యింతలో నన్నేలితివి 


మిక్కిలిని( బెన(గితే మీరితి నేనందువు. ॥ఊర॥ 478 
పొడీ 
“ఆత(డెంత నీవెంత అవునే మేలు 
యేతరిదానవు నీకునెంచనున్నదా ॥పల వి॥ 


చెల్లుబడిగలితేను శింగారించుకొందుగాక 
పల్ల దాలాడుదురా పతితోను 
ఇ; గొల్ల వారితోడిపని గొడ్డలి నానంబెట్టుట 
ం మల్లాడి బుద్ధిచెప్పితే మంకు మానీనా ॥ఆత॥ 
మేనదానవై తేను మేరతో( గై కొందుగాక 
ఆనలువెట్టుదురా ఆతనితోను 
పూని చల్ల లమ్మేవారిపొందు దూలమూ(తకోల 
ఆను కెంత కిందుపడ్డా నారడి మానీనా 1అఈళ॥ 
చనవరివై వుండితే సరసమాడుదుగాక - 
యెనసి శ్రీ వెంక పేళునెగ్గులెంతురా 
1 గునిసి మందలవారిగుణము రాతిపై నార 
ననుపెంత గలిగినా నాలి మానీనా. ॥ఆత॥ (70 
హిందోళవసంతం 


నీవైన విన్నవించవే నేర్చుకొనునాతండు 
౩4వేవేలు కోరికలకు వెల వలెనా ॥పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు. 

యీడు వెట్టుకాడంగాను మేది నిజమౌనో 
యడ రేనిమాంటలునేల సెంచీనే 

వాడికవలపులకు వచ్చినంతే లాభము 

వోడక ఆసోదానకు వొడిగట్టవలెనా 
దొంత అ సరసముల దొమ్మియెంత గూడునో. 

యెంఛ దదివైన నవ్వులేమి సేసీనే 

ఓ ంతిభోజనాలకు పట్టిన దెల్లా( గడ 

వింతజాణతనాలకు వేళ చూడవలెనా 


మచ్చిక( బరవశాన మజతునో తల;తునో 
హెచ్చి తనమోహమేల మెచ్చరించీనే 
తచ్చి (శ్రీ వెంకపేశుండు తానె నన్నిదె కూడె 
కొచ్చి కొచ్చి తమకము గదిగుచ్చవలెనా 


మ్య 
తానేకల గనెనో తప్పక చెప్పుమనవే 
మానక తెల్ల వారంగా మాయింటికి వచ్చెను 
ఆకు మడిచిత్తునంటా ఆయములూనంపెనంటా 
శై కొని యిద్దరూనుండం గల గంటినే 


దాకొని నవ్వితినంటా తములమువె స్టైనంటా 
కాకరితనాల మంచి కల గంటినే 


'ెనంగితి నేనంటా ప్రియము తా(జెప్పెనంటా 
కనుమూసినంత లోనే 'కల గంటీనే 
కొనగోరంటితినంటా కొప్పువట్టి తీనెనంటా 
ఘనమైన వలపుల కల గంటినే' 


అలి సన్న'నేతునంటా లాగుగా6 జేపట్టునంటా 
కలికితనాలనొక్క కల గంటినే 


205 

॥నీవె ॥ 
కా 

॥నీవె ॥ 
కా. 


॥నీవై॥ శ8() 


॥పల్ల వి॥ 
ఛరి 
॥1తానే॥ 


_ .॥లానే॥ 


206 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలమేల్‌మంగనేను అట్టె శ్రీ వెంక పేశు( 
గలసితి నిట్లా నేకల గంటినే. ॥తానే॥ 401 


కేదారగాళ 


ఎప్పుడూను నీసుద్దులిటువంటివి 
గుప్పి సముఎములో.) కురియించేవు వాన ॥పల వి॥ 


కౌనికె దెచ్చినయాపె కాచుకిష్టే వుండ(గాను 
వూని వీ(గేయాపెనేల వొడివ ప్టేవు 
అని దప్పిగొంటినన్నయా పెనటువెట్టి నీళ్ళ 
నానుచున్నయా పెకేల పానకమిచ్చేవు 1 ఎప్పు 


'పెండిలికి వచ్చినాపె పెరట విడిశుండంగా 
చండి పొరుగా పెనేల సన్ననే సేవు 
అండ నా(కలిగొన్నాపె అ ప్టైమోముచూడ(గాను 
. నిండ(దనిసినాపెకు నీవువిందు వెప్టేవు ॥ఎప్పు॥ 


వొద్ది యల మేలుమంగనురమున,( బెట్టుకొని 
గద్దించి కడవార్శిపై కాలుచాంచేవు 
కొద్దితో (శ్రీ వెంక పేళ కూడినాపె వుండంగాను 
అద్ది పిల్చినా పెకేల ఆసలు నించేవు. ॥ఎప్పు॥ 482 


గ్‌ ముఖారి 


నేమే దొరసానులము నేరక లోననుందుము 
సామునేయ నెంతలేదు సముకపువారికి పలవి॥ 


సిస్టవడ నెంతలేదు చెయిచాంచ నెంతలేదు 
దగ్గరి 'నేవలు నేనే తరుణులకు 
వొగ్గి పిల్వ నెంతలేదు వోపనన నెంతరేదు 
అగ్గలమై కొచుక అండనుండేవారికి ॥నేమే॥ 


శృంగార సంకీర్తనలు లి? 


అందిపొంద నెంతలేదు ఆనవెట్ట నెంశలేదు 

కందువనుండేటి వూడిగపువారికి 

చెందికూడ నెంతలేదు చెల్లించుకో నెంతలేదు 

యెంచుకై నానొడిగ స్టే యింటిలోనివారికి ॥1నేమే॥ 
రవ్వ నేయ నెంతలేదు రచ్చ కెక్క నెంతలేదు 

నవ్వులు నవ్వించే మన్ననవారికి 

జవ్వనపు (శ్రీ వెంక పేశ్వరుండిదె నన్ను గూడె 


నివ్వటిల్ల నెంతలేదు నీవంటివారికి. ॥నేమే॥ 488 
బౌళిరామక్రియ 
నేరుపరివౌదు వే నీవిన్నిటా - వోరి 
నేరకుంయటే నేండుమమ్ము నీవింత నేతువా పల్ల వి॥ 


పూని మాంటలాడంగదే పొలంతీ _ వోరి 

వాన పలుమారుై తే వరదలౌరా 

నానితే. గొంత వలపు నయమౌగదే - (వోరి?) 

నానునా గొడ్డలివంటి నాలైన నీచిత్తము ॥1నేరు॥ 
కలయవే మాపొత్తు కలికీ - వోరి 

కలగలపు గిజ్జడి గాదటరా 

పలురతులేకాదా పరిణామము = (వోరి 

పలువుంచల( బడెను పాయప్ప నీదేహము ॥1నేరు॥ 
నేస వెట్టితిగదే (శ్రీసతీ - వోరి 

'పేసుకుంపే పుణ్యములు చేరకుండునా 

రాసులై తే మేలే నీరచనలెల్లా - వోరి 

ఆసలు (శ్రీ వెంక పేళ ఆయములు సో(కెరా. ॥1నేరు॥ 484 


భైరవి 
“పె6డికతవంటిదాయ సె కొన్ననీతోడి మేలు 
న. రా 


వేడి వేండికోరికలు వెల్లవిరులౌను ॥పల్లివి॥ 
27 


208 థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


తిలకించి చూడంటోతే (ద్రిష్టి దాంకీనందువు 
పలికితేనే బహుభాషిదందువు 
చెలరే6గి నవ్వితేనే సిగ్గుబేనిదందువు 
యెలమి సీతోడిపొందు యెందుక్రై నా వచ్చును 


సరసములాడితేనే చలివానెనందువు 
కర(గిశినంపే బూటకములందువు 
సొరిది నీకు మొక్కితే జూటరినేనందువు 
యిరవై నీతోడిపొందు యెందుకైన వచ్చును 


పె పె జెయివేసితే పంతమిచ్చెనందువు 

వ =. 
రాపుగ మెచ్చితే వీరములందువు 
బాపురా (శ్రీ వెంకపేళ బలిమి+ గూడితి నన్ను 
యేపున నీతోడిపొందు యెందుకై నా వచ్చును. 


సామంత౦ 


ఇందుకే మెచ్చేరు చూచి యింకులెల్ల నిన్నును 
విందుల నీ సొబగుకే వెలలేదుగాక 


పన్నిన కొలువులోని పతిమెలెందరు లేరు 
నిన్ను మోహింపించినదే నెలంతగాక 
యెన్నిలేవు కళలు నీకివె చెక్కులమీ(దట 
చిన్నికొనగోరురేకే చెప్పరాదుగాక 

చప్పని వుష్పని మాఃటసరసములెన్ని లేవు 
కొప్పువట్లి తీసనదే కొత్తలుగాన 
ముప్పిరిమోవిమీ(వటి మొగచాటువెన్ని లేవు 
కప్పి తములమిముపే కతిలాయగాక 


సిగ్గువడ్డచి త్తములో చిందువందులెన్ని లేవు 
౧ చ శా 


దగ్గరికూడిన దే తగులుగాక 


॥పె6డి॥ 
న. 


॥పై(డి॥ 


॥పైండీ॥ కీశీగ్ర్‌ 


॥పల్రవి॥ 
య. 


॥ఇందు॥ 


॥1ఇందు॥ 


శృంగార సంకీర్తనలు 


అగ్గమై (శ్రీ వెంకపేశ ఆసలాసలెన్ని లేవు 
నిగ్గుల యీకూటములే నేరుపులుగాక్మ 


రామక్రియ 
ఇన్నిటా సరసు(డవు యెంత నేనేవు 
వెన్నెలపులుగనులా వేడుక నీసిగ్గులు 
మలసి యాలకొంకేవు మరికొంత నవ్వరాదా 
వెలవెల కొంటివా యీవీటనే మైనా 


అలరి మా6(బాడుమంపే అందునిందు(. గలసేవు 
కలగూరా యేమైనా గజిబిజి నేయను 


మరులేల కొలిపేవు మనసు నాకియ్యరాదా 
అరివేన( దెచ్చితివా అప్పుడే నీవు 
తెరలోన దాంగేవు తేరీ నిన్ను. జూచితేను 
సరిబేశా నీచేంతలు సారెసారె ముయ్యను 


కొద్దినేల లోభించేపు కూరిమి పై(జల్ల రాదా 
మద్దులెక్కి కోసితివా మరియలసి 
గద్దరి శ్రీ వేళికపేళ కలసితివిటు నన్ను 
చద్దిమూటలా రతులు సారెకు థోగించను. 


కాంటోది 


వద్దనేమా నేము వలవనిజోలై. శ్రే 
తిదలేము తగవులు దిషమెనపనికి 
న! టయలి 


వగలు వెట్టుక నీవు వట్టికూరిమి గొసరి 
యెగసక్కేలాడితే నేనెరగం గాక 
మగువగుణములెంచి మరి సీగుణములెంచి 
నగుమా వోరిచీ నాపె నాయమెనపనికి 


క! 


ఇందు! 486 


॥పలవి॥ 
న్‌ 


॥ఇన్ని॥ 


“ఇన్ని! 


ఇన్ని! 487 


॥1పలవి॥ 
లి 


4వద॥ 
ది 


800 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దిమ్ములు రేంచుక నీవు తెరవల( జూపీ మోపి 
యెమ్మెలెల్లా నెరపితే నెరంగ( గాక 
నెమ్మది( దగవెరి.గి నెలంతయిరవెరి(గి 
రమ్మా కలసీ నాపె రవ్వగాని పనికి 
పంతములెల్లానాడి బలిమి( గా(గిట( దిట్టి 
యింత కిందుపడితే. నేనెజ(గ6 గాక 
యింతలో శ్రీ వెంకటేశ యెనసితివిటులానే 
వంతిమ్మా పెన+గీ నాపె వసమైన పనికి. 
1808న రేకు. రామ్మకియ 
కొచ్చి కొచ్చి కొసరీనే గొల్లకొసరు 
కుచ్చి యెత్తవే చన్నుల గొల్లకొసరు 
చేరువనుండి నిన్ను జెనికీనదివో వాండు 
గోరికొనలనొ త్తవే గొల్ల కొసరు 
_మారుకొని నీతోనిజ్టై మా6టలాడ వచ్చీని 
కూరిమి( దిట్టగదవే గొల్ల కొసరు 
పఅచుండేంతలు చేసి పైకొనీ వచ్చి వాండు 
గుజుతు మోవి నేయవే గొల్ల కొసరు 
మెఅసి పెనీ/గవచ్చీ మిక్కుటపురతులను 
కొజకొఆ( బెట్టంగదే గొల్ల కొసరు 
చెల్లుబడి వావిచెప్పి (శ్రీ వెంక పేళుండు గూడె 
కొల్లున నవ్వ(గదవే గొల్ల కొసరు 
బల్షి మ(డాత(డు నీవు పట్టపు పుదేవులవై 
కొల్లలాడేవే వలపు గొల్ల కొసరు. 
శేవారగొళ 
చద్దికి వేండికి మీరు సరసములాడరాదా 
యిస్టమ౬ గూడితిరి మీకియనేల అఎక 


॥వద॥ 


॥వద॥ 480 
ద 


॥పలవి॥ 
యర 


॥కొచ్చి॥ 


॥కొచ్చి॥. 


॥కొది॥ 400 


॥పలవి॥ 


శృంగార సంకీర్తనలు 


మచ్చరపుగొణ(గులు మా(టలాడినందా(కానే 
అచ్చలము మోము చూచినందా(కనే 
తచ్చనలన్నియు నేకాంతములై నందా(కానే 
యెచ్చుకోందు లేదు మీకు యి(కనేల అలుక 

మునుకొన్నజగడము మొక్కు మొక్కినందా౯కానే 
అనుగుమోనము నవ్వినందా(కానే 
"'పెనంగులాటలు తమిపెరరేంచినందా(కానే 
యెన నె( జుట్టరికములి(కనేలె అలుక 


నేసవెట్టిన సిగ్గులు చేయి మోంచినందా(కానే 
ఆసలెల్లా( గా(గిలించినందా(కానే 
వాసితో (శ్రీ వెంక'పేశ్వర కూడితిరి మీరు 
యీసులెల్లా( బెడందా నెని(కనేంటియలుక. 


పొడి 


చెవులారా వినే(గాని చెప్పుమా నాకొసుద్ది 
జవళివలపులి స్టే చల్లుదురా 


పొరి నిన్ను( దల6తు నెప్పుడునంటానాడేవు 
తరుణుల( బొందేవేళ6 దల(తువా 
యెరవులేక నాకే యెదురు చూతుననేవు 
కరంగి చొక్కేవేళ కనువిచ్చి చూతువా 


వనజాక్ష నారూపే (వాసి చూతుననియేవు 
వనితల వురముపై వాతువా 
చనవున నాపేరే జపియింతుననేవు నీ 
యను(గు(గాంత( బిలిచేయప్పుకు జపింతువా 


ఎమ్మెలతో నేరుపులెంతునంటానాడేవు 
కొమ్మలతోడుత నట్లే కొనేడుదువా 


801 


॥చది॥ 
ద 


॥చది॥ 400 
ది 


చెవు! 


॥చెవు! 


0టి. // తాళ్లపాక అన్నమాచార్యుల . 


మమ్ము శ్రీ వెంక పేళ మండెమురాయ(డవై 
సమ్మతి( గూడితి వి స్టై చనవిత్తువా. చెవు! 401 


సాళంగనాట 


ఎందా(క వేసరించేనిదివో నిన్ను 
పొందితే నీకాంగిటిలో పొసంగేదే కాక ॥పలవి॥ 


చిగురు(గొమ్మకునెంత చేగలెక్కినా మేలే 
మగువనెంత వెంచినా మాకుమేలే 
జగడాలకేమి వని సాదువలెనుండి నీవు 
మొగము చూచినంతలో మొక్కేదే కాక ॥ఎందా॥ 


వలరాజునమ్ము కెంత వా(డివెట్రినా మేలే 
చెలిని నీవెంత సింగారించినా మేలే 
చలపోర మరియేల చనవుకొల(దినే 
పిలిచినప్పుడే నీతో. బెనంగేదే కాక ॥ఎంవా॥ 


బంగారుప్రతిమ కెంత (ప్రాణము వోసినామేలే 
అంగనకెంత లోనైనా మేలే 
సంగతి శ్రీ వెంకపేళ సరి నన్ను. గూడితిని 
పొంగి నీవు చెనకితే భోగించుపే కొక. ॥ఎందా॥ 407 


శ్రీరాగం 


- మదనుని తండ్రికి మజ్జన వేళ 
పొదిగొనీ సింగారపుభో గములెల్లాను ॥పల్లవి॥ 
పడంతుల నవ్వులెల్లా పై నంటుకొన్నట్టు 
కడలేక పొగడొం దె. గప్పురకాపు 
నిడివి. గల్బవృక్షము నిండా. బూచినట్టు 
కడు( దెల్లిన్నై యమరె. గప్పురకాపు ॥మదను॥ 


శృంగార సంకీర్తనలు 8008" 


సుదతులచూపులు సొరిది పె పై (గప్పినట్టు 

పొదిగొని జొబ్బిలీని పటుభుకాపు 

ఆదన నల్లగలువల జై ముంచుకొన్నట్టు 

పొదలె( దిరుమేనను పుణు(గుకాపు మదను॥ 
ఆలమేలుమంగ వురమందుండి యనురాగము 

కులికినట్టు పన్నీరు(గుంకుమకాపు 

యెలమి శ్రీ వెంక పేశుండిన్ని సొమ్ములు నించుక 

కొలువెల్లా నిండువొని (నీంగుం?) కుంకుమకౌప్ప. ॥మదను॥ 490 


శంకరాభరణం 
ఇదివో ద్రిష్టాంతము యిచట మీయథందె కంటి 
యెదిరితే వెనకముందింతా( బెడరేంచును ॥పల్ల వి॥ 
యేకఠమెకే( జాలు యెంతటలు” నాను 
స్ట్‌ మూ వూ 
పోకుండా లోలోనే పొందు నేసును 
సాకిరి గలితే( జాలు సరినెంత మోనమైనా 
వాకిచ్చి మాటాడించి వడి. గొసరించును ॥1ఇది॥ 
పానుపొక్క మైతేంజాలు పచ్చివొజ్లెట్టివెనా 
రా పితా 
మాన(జేసి తమకము మతింరేంయ 
'మేనులు సోంకితే( జాలు మిక్కుటపుకా(కలెల్లా 
ఆనుకొని చల్ల (జేసి ఆయములు గరంచు 1ఇది॥ 
బాగాలందుకొంపే( జాలు పరాకులన్ని మాన్ని 
చేగలెక్కి రతులెల్లా( జిమ్మిరే(చయను 
యీగతి థ్రీ వెంకపేళ యీకె నీవు గూడితిరి 
జాగులేని సరసాలు చనవులిప్పించును. ॥ఇది॥ 404 
101వ రేకు. నాదరామ్మక్రియ 
చిత్తగించు మామాట శ్రీ నరసింహా 
చి తజజనక వో థ్రీ నరసింహా ॥పలవిః 
అభి 


804 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలరేంగి వున్నాండవు (శ్రీ నరసింహా - నీకు 
జెలులెల్లా మొక్కేరు శ్రీ నరసింహా 
నెలవుల నవ్వేవి స్ప శ్రీ నరసింహా -_ నీకే 
నెలవు మావలప్పులు థ్రీ నరసింహా 

చిందీని మైంజెమటలు శ్రీ నరసింహా - నిన్ను 
జెందినది కడు జాణ శ్రీ నరసింహా 
చెందమ్మి రేకులగోళ్ళ శ్రీ నరసింహా _ నీపై 
చిందులెల్లా( బాడేము (శ్రీ నరసింహా 

సిరినెరకొంగిటి (శ్రీ నరసింహా _ మంచి 
సిరుల నహోబలము శ్రీ నరసింహా 
శిరనెత్తు శ్రీ వెంకట (శ్రీ నరసింహా 
చెరలాటాలి(కనేల శ్రీ నరసింహా. 


శంకరాభరణం 


సందడెంత్రై నాం గలదు సతులలో నీకు 
అందరిలో( గరుణించి ఆదరింతుగాని 


మోము చూచి నీకు నేను మొక్కితి. జుమ్మీ రమణ 
*,.. అఆముకొని యాడో పరారై తిననక 
వోముక నీచే(3లు నావొళ్ళిపైనున్నవి సుమ్మీ 
చేముట్టి తడివిచూచి చి తగింతుగాని 
గక్కనం గై దండయిచ్చి కదిసివుండితి. జుమ్మీ 
చిక్కి ఆవేళను మరచితిననక 
మకు న నాతోనాదిన మాటపట్టున్నది సుమ్మీ 
పక్కన నాపాలజిక్కి పోయకుందుగాని 
ననుపున నీతో నేను నవ్వులు నవ్వితి. జుమ్మీ 
చెనకనేరక (భ్రమసితిననక 


॥1చిత॥ 


చిత! 


॥చిత॥ 405 


॥పలివి॥ 
లి 


॥1సంద॥ 


॥సంద॥ 


శృంగార సంకీర్తనలు ఏ5 


మొనసి శ్రీ వెంళపేశ ముంచి కూడితివి సుమ్మీ 
'పెనచి నీమహి మెల్లా బెరయింతుగాని. ॥సంద॥ 496 


దేసాఖం 


సీమీ(ది తలపోంతలే నిండురతిగా భావించి 

యేమతోనున్నది యిజ్టై ప్రియము చేకోవయ్యా ॥పల్లవి॥ 
వీడెమిచ్చేయప్పటి వేడుకలు దలపోని 

ఆడుకోలుమా(టతెల్ల నటుదలంచి 

కూడివున్న వేళల గురుతులు దలపోన 

వోడక సంతోసములనోల లాడు మన్నది 1నీమీ॥ 
కేళాకూళిలో సీమేలములు వలగోసి 

చేలకొంగువట్టిన సిస్టు దం(౨ 

సోలి. గొ (లికొ?) లు వున్నచోటి చూపులు దలపోసి 

వోలి సంతోసములలో నోలలాడుచున్నది ॥నీమీ॥ 


ముప్పిరిగొనిన నీమోవితీపు దలపోన 
నెప్పున నీవు గూడిన నేర్చు దలంచి 
యిప్పుడు శ్రీ వెంక పేళ యీకె యలమేలుమంగ 
వొప్పగు సంతోసాన నోలలాడుచున్నది. ॥నీమీ॥ 497 


పొడి 


తనకు నే విన్నవించేదాననా చెలులాల 
కనుంగొంశే నాకు. దనకరుణే కలది ॥పల్లవి॥ 
మనసులెనసితేను మంతనాలు నైకమౌను 
కనుచూపులింపులై తే కలుగు రతి 
చెనకులియ్యకోలై తే చే/తలెల్లా సమ్మతౌను 
రా న. 
'పెన(గితే వలపులు పిప్పిగట్టునే 1తనకు, 


౪0! 7-6౯20 


800: థీ తాళ్ల పాక అన్నహగా య్యల 


సమ్మతించి వూ. కొంపే చవులొను కతలెల్లా 
కుమ్మలశించితే ప్రియాలు కొనసాగును 
నమ్మితే జుట్టరికము నా(టుక్‌ ని దైటీవారు 
ట ము 
దిమ్మురే(చితే సిగ్గల( దెల్లవారునే 1తనకు॥ 
రి గు 
సరవులు నెరపితే సతమౌను కాణగిలి 
"మరిగితే సరసము మక్కళించు 
యిరవై శ్రీ వెంక పేట(డితండె నన్నుంగూడె 


అరసి పైకొంపేనాసలే మించునే. ॥తనకు॥ 408 
దేసాళం 
ఇంతి మోహములి(కనేమని చేప్పేము ఏీకు 
మంతనాననా కెనేలి మన్నించవయ్యా ॥వల్లవి॥ 


చిలుకలు మాంటాడితే( జేరి నీవంపినయట్టి 

చెలులపలుకులంటా!( జెవి యొగ్గి వినును 

.. అలులు మొరసితే నీవాడకు వచ్చేయప్పటి 

దిలుశంఖరావాలని పె పెటెనాలకించును ॥ఇంలి॥ 
మరుని పంచబాణాలు న నాంటితే 

విరుల వేనేనంట్లా వెస నవ్వును 

మరట్లుల విసరితే( జూచి నీవూరుపుగాలి 

సరుగనేతెంచెనని సంతోసంచుకొనును 1ఇంతి॥ 
చందురుండుదయించితే చాయల నీపంజనుచు 

యిందుముఖి నీరాకకునెదురువచ్చు 

అందపు (శ్రీ వెంక పేశ అంతలో నీవేలితివి 

యిందులో. దెలిసి వాని హితులంటా 'మెచ్చును. ॥ఇంతి॥ 400 


ఆహిరి 


ఆతనివల్ల( దప్పేది అరసి చూచేనం పే 
కారపు నాగుణాల గతులింతే కాక - 1పల్లవి:! 


శృంగార సంకీర్తనలు. 


చనవుమెరసి శేను సా 3కు మాటలాడ(% 
వినక మానినా విందు తొను 
నంచి నాపైప్రేమ నా(యయపెనో నాటటదో యని 
అనుమానపు నామనసల్లాడీ( గాక 

వీడిన తురుముతోడ వేగమె నేమొక్క(గాను 
చూడక మానీనా సుగుణ (ణీ?) తాను 


వాడుదేర నన్ను(గూడ వచ్చీనో రాడోయని. 


వేడుక శో. దమకిం $ విధమింతే గాక 


పొంగానం గాంగింంవి పొసంగ నేంగూడంగాను. 
లంకెగాక మానీనా శ్రీ వెంక పేశుండు 
కొంకక నా రతులియ్యకొనునో కొనండోయని 
సంకెలేని నాలో విచారమఘింతే కాక. _ 


11ఎవ రేకు. సామంతం 


తల వంచుకోకుమీ తప్పు నీయందేమి లేదు 
బలుదొరతనానకు( బాడి యిదే సుమ్మీ 


ఇంతేసి నేనాడేది యిచ్చకము గాదు సుమ్మీ 
కాంతల( జూచితే నీవు కరుణింతువు 
అంతవా(డవీమాటకు నప్జే సిసవడకుమీ 
బంతి దయగలవారి పొడి యిదె సుమ్మీ 

వేడుక నిన్నుమెచ్చేది వెంగెములు గావు సుమ్మీ 

,  కూడేమంపే సతులకు( గొంగిత్తువు 

వాడికింతే యిందుకు(గా వడి నవ్వునవ్వకుమీ 
పాడిపంతాలవారికి బాడీ ఇదెసుమ్మీ 

నమ్మించి కా(గలించేది నమ్మనిది గాదు సుమ్మీ 
యిమ్ముల సులభు(డవు యెవ్వరికై నొ . 


807" 


॥ఆతని॥ 


॥ఆతని॥ 


॥ఆతన్ని॥। 500 


॥పలి వి॥ 
వ మట 


॥తల॥ 


న 
ళు 


1తల॥ 


800 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కమ్మి (శ్రీ వెంకపేళండ కలసితివిటు నన్ను 
పమ్మి మోహప్పవారికి. బాడి యిదె సుమ్మీ. ॥తల॥ 501 


బళ 


కంటీవటనయ్య నీవు కన్ను(గొనల 
వెంటనే చెయివట్టి తెర వేయనయ్య ఇపుడు ॥పల్ల వి॥ 


కంకణసూడిగములు గల్లురనంగా( జెలి 
పంకముగా( గస్తూరి నీపై నల6ది 
సుంకుల( గుచొలు నిన్ను సోంకెనంటా సిగ్గువడి 
అంకెల. దలవంచుక అదివో నవ్వీని ॥కంటి॥ 


'మొలసూలీగంటలు మోయఃగా నీశిరసున 
నలరు తట్టుపుణుంగు అట్టె సీకంటి 
యలమి మర్మాలు నీకునెక్కడనో తాంతెనంటా, 
తెలిగన్నులను నీదిక్కే చూచీని 115కంటి॥ 


మ స్టైల రవళితోడ మంచముమీ(దటనుండి 
అటుగా 'మెప్పించె నిన్నాజడిభావాల 
బట 
ఇటె శ్రీ వెంకపేళ యింత సనేయించితివంటా 
ముట్టి మోవితేనెలాని మోహము చల్లీని, ॥కంటి॥ 60? 


పొడీ 
మరలి యే(టిమాట మనమున్నచోటి 
తరితీపులే కాక తమకించనే(టికే ॥పల్లవి॥ 


శేనెగారీ నీమోవి తేటలాయ నీమొగము 
మోనాననిందుకే నేను మొక్కే నీకు 
వానలాయః బెంజెమట వడి నీమేననెల్లా 
* ఆనుక పులకపె రులంపెను నామేనకు ॥మరలి॥ 


శృంగార సంకీర్తనలు 


తెల్లనాయ సీకన్నులు దిష్టమాయ నీచేంత 
మొల్ల మినిందుకే నేను మొక్కే నీకు 
వొల్లనె నీముక్కున నిట్టూర్చుగాలి విసరగ 
పల్లదపు నాగుబ్బల పై కొంగు జారెను 

సరులు నీమేనన్నొల్రి సరివచ్చె నీనవ్వు. 
మురిపెములాయ నేను మొక్కే నీకు 
యిరవుగ (శ్రీ వెంకపేశ నన్నునేలితివి 
తెరలోనే సీకునాకు( దేరెను జగడము. 

పాడి 

సిస్ధలు పడకువయ్య చెక్కుచెయి దీయవయ్యా 
నిగ్గల నవ్వితిమి సీజాడలెర(గక 

'వేడుకకా(డవు నీవు వెలందుల( గం'పేను 
కూడుకవత్తువుగాని కొట్లాడవు 
వోడవేపనికినై నా వోపికగలవా(డవు 
ఆడుకొంటిమిందా(క నీ ఆయాలెర(గక 

పాయప్పవా(ండవు నీవు పడ(తులేమి చేసిన 
చాయల మెత్తువుగాని చలగోరవు 
యీాయకొందువేమెనా నింటివాండవందరికి 
చేయివట్టి తీసితిమి చిత్తమి దెరగక 

చెల్లుబడివాండవు (భ్రీ వెంక పేళ యింతుల 


800 


*మరలి॥ 


॥మరలి॥ 808 


॥1పల ఏి॥ 
ళా 


కసిగ్గులు॥ 


తి, 
॥1 సిగ్గులు 


పల దాలకు లోగాని (లోంగుదుగాని 7) పాయవెన్నండు 
ల్‌ 


యిల్లి దె మమ్మేలితివి బున్నిట దయానిధివి 
వల్లె వేసితిమి నీవరుస లెర(గక. 
గౌళ 
ఏమని విన్నవించేము యిన్నిటాజాణవు నీవు 
కౌమినిభావము చూచి కరుణించవయ్యా 


॥సిగ్గులు॥ క! 


810 1 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తల(పులు వఅప్పలు తరుణిపులక "య 

సొలసి యాసలు కనుచూపులాయను 

పిలిచేటి పిలుపులు పెదవిపై నవ్వులాయ 
._ నెలంతభాగ్యములిణ నీ చేతివయ్యా. 4 ఏమని॥ 
కోరినకోరికలెల్ల గుబ్బలమెరుంగులాయ 

పేరడి గరంగులెల్ల (, బెంజెమటాయ 

నేరిచిన విన్నపాలు నిండునివ్వెరగులాయ 
1:. గీరుండవిన్నిపనులు. దెలుసుకో వయ్యా ॥ఏమని॥ 
కందువతమకములు కౌగిటిలో రతులాయ 

ముందువెనకటిచింత ముచ్చటాయను 
, యిందులోనె శ్రీ వెంకపేళ యింతి( గూడితివి 

విందుల విభవముల వెలసి ౩౨ వయ్యా. ॥ఏమని॥ 500 


శ్రీరాగం 


_ మెత్తని మనసున మేలుదాన నిదె 
“చిత్తగించి దయ నేయవయ్యా ॥పల్లవి॥ 
పెంచిన చిలుకలు పెక్కులు సపేలీ 
నంచెల నిటు మాటాశవయ్యా 
పంచలకోవిల పాటలు వాడీ 
" 'కొంచక వద్దనె కూచుండవయ్యా ॥మెశ్రని॥ 


గూ6టితుమ్మిదలు గొణంగులు గొణంగీ 
గా(టపు నీకొంగు గప్పవయ్యా 
..అటలనెమళ్ళు అవె కేంకరించీ 
“ ఫిటున( గాంగిట నించవయ్యా (మెత్తని! 


జక్కవపులుగులు సగినాలు చెప్పీ 
,పెక్కురతుల నను బెన(గవయ్యా 


శృంగార సంకీర్తనలు . 811 


యిక్కువ (శ్రీ వెంకపేళ కూడితివి 
తొక్కిహంసలు (2) దొలంగకువయ్యా, _ 4మెలిని॥ 506 


[1860వ 'రేకు. శ్రీరాగం. 


ఎట్టు వలపించితివి యింతగా నన్ను 
బటబయటనే నీపంతమెల ( జెను ॥పల వి॥ 
ట్‌ ర్‌ి రం 


ఓిమకమే మీ(దమీ(ద దై లువారుం గాని 
ఆమరు నీరతి( దనివందదు మతి 
తిమురుచు నీరూపు దిష్టించి చూచీ. గాని 
'తెమలి రెప్పముయ్యవు తెల్లని నాకన్నులు ॥ ఏట్టు॥ 


చేరి నీతో మాటలకు సిసలు వాపీ! గాని 
ఆరీతి. బొంది యలయవడియాసలు 
మేరతో నీకా€గిటికి మెరు(గురెక్కీ( గాని 
వీరము మానవు నావిరుదైన చన్నులు ॥ ఎట్టు 


కందువ నీకా6గిటిలో కతలు నేరిపీ( గాని 
సందడినలయదు నాచల్లని మేను 
అంది (శ్రీ వెంకపేళ నిన్నలమి మెచ్చీ( గాని 
గొందినొదుగదు' నాకోరికతో గుణము. ఎట్టు 607 


ముఖారి 


కూడితిమిందరము గుంపులాయ నీమోహము 
వేడుకకు వెలలేదు వెరపేల నీకు - ॥పల వి॥ 


సతమైన పనులకు చంచలము మరియాల 
మతిలో నిర్మలమౌ పే మంచిడౌ(గాక 
గతి సీకునాపె నీవుగలిగితివాపెకును 
వెతదీరెనందరికి వెరపేల నీకు. కూడి॥ 


812 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేసిన చేంతలకును చింతించ మరియాల 

ఆసల భోగించు పే అందమొ6గాక 

'సేస నీవు చల్లి తివి చేతులు నీపై మౌ 

వేస'టెల్లాం బావన వెరసేల నీకు ॥కూడీి॥ 
కలిగిన పనులకు కడమలు మరియాల 

కొలముగా నిల్లునించుకొందువుగాక 

యెలమి శ్రీ వెంక పేళ యిస్టై నన్నునేలితివి: 


వెలనె నీసుద్టరెల్లా వెరపేల నీకు. ॥కూడి॥ 601 
రామ[క్రియ 
ఎంతటిమగవా(శవు మేఃటికి నీకు(గొంకను 
చింంరేక నియిచ్చల. జెలచే(గరాదా ॥పల్లవి॥ 


మొగము చూచిన లోరో ముసుగు వెట్టుకొ నేవు 

చిగురుగోరిచేంతలు చెక్కుంం అనో 

నగుతా కొంగువట్టితే నంటున సిస్టువడేవు 

అగడుగా నవ్వశై నా ఆయాలు సోశించెనో ॥ఎంత॥ 
కందువమేను ముట్టి 3 గ౦ఎము పూసుకొ నేవు 

విందుల పజ వెల్ల విరయ్యీనా 

మందలించి మాటాడితే దొనాననున్నా(డవు 

యిందులో నీబుసకొ సైరంగ వచ్చినా ॥ఎంత॥ 
చన్నుల నిన్నా త్తితే సారెసార లో(గేవు 

అన్నిటా నీవలపులు అప్టే కా(గీనా 

మన్నించిన యలమేలు మంగస్వై నిన్ను(గూడితి 

సన్నల శ్రీ వెంక పేళ సంతోసములాయిగా. 1 ఎంళ॥ 

దేశాక్షి 

ఏమి నేసు మరి యెక్కడ చొచ్చును 

సామజవరదుని సహజమిదియ పో ॥పల్లవి? 


శృంగార సంకీర్తనలు 


ఏకతమాడెను యింతితోనత(డు 
దాకొని యిదేమి తప్పటవే 
కై కొనవచ్చిన( గన్నుల జూచెను' 
యేకడనితనికి యివి నేరములా 
నవ్వులు నవ్వెను నలినాక్షితోడ 
అవ్వలనిదేమి అన్యాయమా 
రవ్వగ మొక్కిన రతి( జెయిచా€చెను 
చివ్వన నది నేసినదోసములా 
గక్కనం గూడెను కలికి దగ్గరిన 
వెక్కసమిదేమి వెలితొనా 
యెక్కువ శ్రీ వెంక పేశుండు గూడెను 
" మక్కువ నలమేల్‌మంగనౌదునే. 


ఖ్రైరవి 
విన్నషములెల్ల నాచే విందువుగాక 
సన్నలెల్లి సరివచ్చె జాగులి(కనేలా 
నగినట్టివా(డవు నాలియి(క( జేయకుమీ 
చిగురుమోవిచవుల( జిక్కుదుగాని 
మొగమెదుటనుందాన మోహము నీలోనున్నది 
అగడాయః బనులెల్ల ననుమానాలేలా 


మాటలాడినవా(డవు మరిగుట్టు నేయకుమీ 
-యీటుగా నీమననెల్లని త్తువుగాని 
పాటించి నీకు మొక్కితి భావము నీవెరుంగుదు 
కూటములు నెరవేరె కొంకుగొసరేలా 


మెచ్చినట్టివాండవు మేకులి/క( జ్రేయకుమీ 
అచ్చలాన యిక్కువలే ఆంటుదుగాని 


818 


॥ఏమి॥ 


1ఏమి॥ 


॥ఏమి॥ 610 


॥పలవి॥ 


॥విన్న॥ 


జవిన్న॥ 


814 తాళ్లప్తాక శ్రీఅన్నమాచార్యుల 


యిచ్చగించి (శ్రీ వెంకపేశ నన్ను. గూడితివి 
లచ్చనలే గురుతాయ లాగవేగాలేలా, ॥విన్న॥ 51! 
- గౌళ 

నేనే యింతసులభమా నీకెవుడు 

అనుక సరిగా. జూడుమాతని నన్నిపుడు ॥పల వి॥ 
ఆతనిమాటలకును అడ్థమాడ6(గలనా 

సీక్రాలే (అఖ టోధించేవే నీవు మాతోను 

చేతులువట్టుకొం పేనే చే(తలెల్లా మరచేనా 

యేతుల నాయకునికి యిజ్టె విన్నవించవే 1నేనే॥ 


చిత్తమురా తనకును నేవ నేయ(గలనా 
వొత్తి నన్నింత యాల వొడివప్టేవే 
బత్తి నేసినంతలోనే పంతము విడుతునా 
హ్తిన రమణునికి ఆయములు దెలుపవే 1నేనే॥ 


(శ్రీ వెంక కేవుతోడ సిగ్గువడ(గలనా 
నీవిన్నియు నాకునేల నేరిపేవే 
యీవేళ నన్నిటుగూడె యెప్పుడూ మజతునా 
చేవదేర నితనికి నెలవులు వెట్టవే. ॥1నేనే॥ 612 


187వ రేకు. శేదారగొళ 


అందులోనే వున్నవి ఆయములెల్ల 


మందలించనివా(డవా మతకరివి ॥పలవి॥ 


మన్నించే నీనాలోనొక్క మాటపట్టుకే కదా 
నన్ను నిన్ను( జూచుకొని నవ్వితి నేండు 
విన్నపాలిందుకు(గాను వేగినంతా(జేయనేల 


సన్నెర(గనివా(డవా చతురు(గవ్ప 4అందు॥ 


శృంగార సంకీర్తనలు 


ఇచ్చకపు నీవు సేనే యెన్నికలకే కదా 
షచ్చిచేంతలెల్లా(జేసి భ్రమసితిని 
తచ్చితచ్చియిందులోనే తగవుల బెట్టనేల 
మచ్చికలేనివాండవా మాటకారివి 
కోరిక నీవుగూడిన కూటములకే కదా 
చూరలై న రతులను చొక్కితిని స్టే 
యీరీతి (శ్రీ వెంక పేశ యేలితివి నన్నునిప్టే 
మారునితండ్రివి నీవే మండెమురాయండవు. 
సాళంగనాట 
ఆసోదకొ(డవు నీవు అయితే నౌదువుగాక 
'వేసటౌను కొసరితే వేమారు వలెనా 
మోవిపసంటిలోననే మోహపురసాలు నించి 
వేవేలు విందులువెట్టీ వెలంది నీకు 
యీవల మమ్మువిందులు యేలడిగేవప్పటిని 
భావించితే మొగచాటు పై పెనె వలెనా 
కడుమంచి చూప్పలనే క నించి నించి 
యెడయక విదేలిచ్చీ నింతి నీకు 
వడి మా విడేలకే (ల వరుస(జేయిచా(చేవు 
విడువ కైతే కారాలు వేగినంతా వలెనా 
వింతవింతకా(గిటను వియ్యమందెనాపె నీతో 
చెంతల నవ్వులు నవ్వీ శ్రీ వెంకపేళ 
బంతి నన్ను( గూడితివి పచ్చిగా(గ బుజ్జగించి 
, కౌంతల చుట్టరికము కందువ గావలెనా. 
నాదరామ [క్రియ 
సేకలనే వేగెనా నెట్టుకొన్న వలపులు 
" యేతల సిగ్గువడకు యింటికాడి బేరము 


815 


॥1ఆందు॥ 


॥1అఆందు॥ 518 


॥పలవి॥ 
(౬ 


॥ఆసో॥ 


॥1ఆసో॥ 


॥అసో॥ 514 


$వలవి॥ 


818 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేనెనా అంగన నీకు చేసన్నలెల్లాను 
వానెనా చెక్కుల గోరివాతలెల్లాను 
మూసుకొనేవేమి నే;డు మొగవా(డవిందరిలో 
దోసమా నీకందుకేమి తొలుసారిలాబము ॥నీతల॥ 


నేరిపెనా ఆపెనీకు నిండుకొన్న విద్యలెల్లా 
సారపుమోవితీపులు చవిచూపెనా 
ఆరసియు( గొంకనేల అన్నిటా జొాణవు నీవు 
భారములేదించుకంతా బండవలము నీకు ॥నీతల॥ 


కూడించె (నా ?) యాపె నీకు గురుతైన పొంతనాలు 
వీడెమిచ్చెనా యిస్టే వెల్ల విరిగా 
యీడనే (శ్రీ వెంక పేశ యిటు నన్నునేలితివి 
ఆడనీగానొక్కవెలే అంగడిలో సరకు. ॥1నీతల॥ $10 


శంకరాభరణం 


ఎందరు చుట్టాలు గల్లానింతకు మేలే 

అందుకోలువలప్పలకం౦గవించే( గాక ॥పల్లవి॥ 
బతత్రీసేసీనాపె నీపై పరాకు సేయకువయ్య 

చిత్తములో. గల మాపే చెప్పే నీకు 

హత్తినేను వద్దనుండ య౦ందుక్రింత నేయనేల 

సత్తుగా నే వద్దనేనా సంతోషించే. గాక 1 ఎంద॥ 
ఇచ్చకము నేసీనాపె యేల వూరకున్నా(డవు 

చెచ్చెరం జేసేమాపే చెప్పే నీక 

ముచ్చట నేనెరి/గితే మూసిదాంచనింతయాల 

మచ్చికలేమి గల్లాను మరిమెచ్చే. గాక ॥ఎంద॥ 


కలసిపెన(గీనాపె కడమలేల సపెస్టేు 
చెలిమిక త్తెల సుద్ది చెప్పే నీకు 
౧ 


శృంగార నంకీర్తనలు 817 


యెలమి శ్రీ వెంకపేశ యీడనన్ను( గూడితివి 
నలువంకమేకులకు నవ్వు నవ్వే( గాక. 1ఎంద॥ 516 


సామంతం 


పంచుక అనుభవించు పడ6తులమిందరము 
ముంచి నీమన్నన నాపె మోహముగలంతే ॥పల్లవి॥ 
న్‌్‌ గా 


మనసిచ్చి నాతోను మాటాడుపే పదివేలు 
యెనయుమనుచు దూరనెంతదానను 
.. చనవు నీదొకపే సతులు పదారువేలు 
'పెనంగితే నెంతవచ్చు బెరసి నావంతు 1పంచుక॥ 


యిచ్చగించి నాయెదుట నిరవవుపే పదివేలు 
యెచ్చరించి కొసర నేనెంతదానను 
అచ్చపు నీకాంగిలిడే అతివలు శానాశాన 
ఇచ్చితివి నావంతు మెంతవచ్చునందును ॥పంచుక॥ 


కందువ నీరతి నన్ను. గలయుపే పదివేలు 
యిందరిలో( జెప్పేనంపే యెంతదానను 
విందుల (శ్రీ వెంకపేళ విభుండవు నేమాండ్ల 
మిందులో మి౦చితి వంతుకెంత వచ్చునిపుడు. ॥పంచుక॥ 517 


కొంభోది 
పదియారువేలు నిన్ను బైకొనుట యేమరుదు 
'మొదలనె 'నిన్ను(గంపే మోహించకుందురా ॥1పలవి॥ 
చెష్కులకళల నిన్ను 'నెలవినవ్వుల నిన్ను 
పక్కన నేనిటు చూచి భమసితిని 
చక్కనివాండవు తొల్లే సరి నివి గొన్నియైతే 
మొక్కుచు( జెలులు నీకు మోహించకుందురా ॥పది॥ 


818 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తేనెలబూటల నిన్ను తియ్యనిమోవి నిన్ను 
పూని దగ్గరినంతలో పొంగితిని దే 
ఆనుక వయసువా(డ వందుకు(దోడివియైతే 
'మోనమున సతులెల్ల 'మోహించకుందురా 
నేరుపురతుల నిన్ను నీటురాజసాల నిన్ను 
గారవించి కొ(గలించి కర/గితిని 
యీరీతి (శ్రీ వెంకటేశ యిది నీకె వన్నెవెప్టె 
మోరతోపుచెలులై న మోహించకుందురా. 
188వ రేకు. సామంతం 
ఏమాయనే మీకునేలె చింత 
యీమేరవలపులు యిమ్మడికి ముమ్మడి 
నగవులే తగవులు నయములే ప్రియములు 
జగడాలు మానినట్టి సతులకును 
మిగిలి పతియున్నా(డు మీయిద్దరినడు మను 
జగతీ మీవలప్పులు సరియె బేసి 
మాటలే మూటలు మంతనాలే పొంతనాలు 
కూటములెరి(గినట్టి కోమలులకు 
వాటముగా నిద్దరికి వరుసయిచ్చె విభుడు 
మోటుపెట్టి వలపులు ముదియనా(గాయను (౧ 
కనుచూపులే తీపులు కర(గులే మొరగులు 
చనవులు గలిగిన సతులకును 
యెననె శ్రీ వెంక టేళుండిద్దరిని నొక్కమా టె 
ననుపు వలపురెంటినడుషు మెరనెను. 
దేసాళం 


ఏమిచె'ప్పేవి(క మాతోనెందా(కను 
మామాటలివియపో మరినేమెర(గము 


॥పది॥ 


॥1పది॥ 518 


॥పల్త వి॥ 
గ్ర 


॥ఏమా॥ 


॥1ఏమా॥ 


॥ఏమా॥ 610 


॥పల్త వి॥ 
యిం 


శృంగోర సంకీర్తనలు 
కూరిమియా(టదానీకి కొసరినంతా( జెల్లు 
' 'ఆరసి యింకొనేమి ఆడేవయ్యా 
నేరుపు సీకు( గలికే సీవాపెకు లోనౌట 
యేరీతి మాటాడినా యింకానేమెరంగము 
పాయపువనితకును ఫచ్చివలపెల్లా జెల్లు. 
చేయివట్టి యి(కనేమి చెప్పేవయ్యా 
నాయమే నడపితేను నగుతా సమ్మతించుట 
మాయప్ప కతలకెల్ల మరినేమెర(గము 


చక్కనియింతికి మరి సాదించిన ప్లే చెల్లా 
'పెక్కుసుద్దులి(క నేల "పెంచేవయ్యా 
గక్కన శ్రీ వెంక పేశ కలసితిరిద్దరును 
మక్కళించి విన్నపాలు మరినేమెర(గము. 


రామకక్రియ 


ఆతడు జొణగా(బట్టీ అ ప్టేలోనికి( దీసి 
యేతులెల్లా జెల్లంబెట్టై నేమి నేనేవే 


4 చనవున నాయకుడు సరి, జన్నులంటితేను 
“పెనంగి తిట్టుదుర పే ప్రియురాలవు 
గువియ(గానిందరిలో గురుతులు మో6చితేను 
యెనరేదప్పుడు సిగ్గు యేమి నేనేవే 


కూరిమితో రమణు(డు కొప్పువట్టి తగిలితే 
గోరున గీ(టుదువకే గుణనిధివి 
'ఆరసి చూచితే పయ్యదకొంగు జారితేను 
యేరీతినుండునో సిగ్గు యేమి వేనేవే 


శ్రీ వేంక'పేశ్వరుండు చేరి నిన్ను( గూడితేను 
“కావించి మీరుదురటే కలదానవు 


010 


1ఏమి॥ 


॥1ఏమి॥ 


॥ఏమి॥ 820 


॥ప లవి॥ 


1ఆత(డు॥ 


1ఆత(డు॥ 


'$20 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మోవిగంటి నేసితివి ముద్రలు నిన్నం జెని ప్లే 
యీవేళ సిగులకు నీవేమి నేనేవే. ॥ఆతండు॥ 521 


మధ్యమావతి 


రావయ్య నీకేల యింత రామలతో బాసలు 
భావించి నిన్నుంజూచితే పై కొనకవుందురా ॥పల్ల వి॥ 


వుండుండి బూమివారెల్లా వూరకే నీకన్నులను 
పుండరీకములని స్టే పోలునంమరు 
కొండవలె నీవునేండు గొల్లెతలనంట(గాను 
అండనె నీపై నిందలాడకుందురా ॥రావ॥ 


యంకలో నల్లనుండ(గ యిందరు నీతిరు మేను 
పొంతన ప్లే నీలాద్రి. బోలునందురు 
వింతగా చీ(కటితోన వెన్నలు దొంగిలు నిన్ను 
మెంత్రైనా నల్ల (దెల్లలు మెంచకుందురా ॥రావ॥ 


థ్రీ వెంక పేవండ సీచేతికం ఖచక్రాలు 
పూవుగుత్తుల చన్నుల( బోలునందులు 
కొవించి మావంటివారి( గా(గిలించి కూడితివి 
చేవదేరె నిన్నురట్టు నేయకుందురా. ॥రావ॥ 622 


లలిత 


దానికేమి దోసమా తగులములెంచుకొని 
తొనకమై లోలోనే తప్పక మించితివి ॥పల వి॥ 


యింతి నీతో బలిచూ యెదురాడ(గలదా 
చెంతల నీవుండ(గాను చెయి వష్టైను 
పంతఠగా(డవౌదువు పడ(తికంటా. దొల్లి 
దొంతరలైై తే వలపులు తోయరాకున్నాండవు ॥దాని॥ 


శృంగార నంకీర్తనలు 821 


కోసమింక( దగునా కోమలి చలాలదా 
కోప్పల నీవు నవ్వ(గా గోరగీ రెను 
తీపులు నేరుతువు దిక్కులెల్లా నెరు(గును 
పూ(పలు చన్నులుగా(గా పొందులు సేసితివి ॥దొని॥ 
గుట్టు సీకు(జేసునా గురుతులు వెట్టునా 
యిజైై నీవుగూడ(గాను యెననె6 గాక 
దిట్టవు నీవాదువు తే/కువ శ్రీ వెంక పేశ 
పట్టేన (వతముగా(గా పై పెకొని మెచ్చిళివి. ॥దాని॥ 520 
మంగళకాశిక 
నిజమై ఆతడు వచ్చి నిలుచున్నా(డెదుటను 
తిజగములును మెచ్చ ద్రిష్టమాయ, బనులు ॥పల్లవి॥ 
లక్కవంటి నాచిత్తాన లచ్చసై ఆతనిరూపు 
వొక్క మైవున్నదినేండు బొక్కదొక్క పే 
యిక్కువ మామోముచూచి యేమినవ్వేరే చెలులు 
చిక్కె మాకిద్దరికి మీచేసినెట్టి పొందులు 1నిజమై॥ 
పూవువంటినాకోరిక పూ(పవంటాతనిమాట 
తావుకొనివున్నవిలే తమలోనను 
యీపల మాగుణాలకు మి మెచ్చేశే మీరు 
దీవించి మీరి జై దిద్దిన దిద్దుబడులు ॥నిజమై॥ 
పాలవంటినాయాస పంచదారాతని మాపి 
తాలిమి(గూడి వలపుదై వారీని 
యీలోన శ్రీ వెంక పేశుండిచ్చగించి నన్ను(గూడె 
మేలనేరు యిదిమీరు మీసంతోసముచే. ॥నిజమె॥ 524 
[80వ రేకు. “ంకరాభరణం 
ఆంటదాన( గనక నిన్నంటి సస్తు 
గాంటపుదేవరవింక( గరుణించవయా. ॥పలవి॥ 


౪౧7. ౬?1 


822 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసు దెలియలేక మరి నేం దమకించితి 
ఘనుండవు నీవొళ్ళం గడమున్నదా 
వెనకటిసుద్దులకు వేవేల వెంగేలాడితి 
నినుపునిజమరివి నీకు( దప్పులున్నవా 

వలపు నాపైనుండంగ వట్టినేరములెంచితి 
చెలువు(డవు నన్ను రకించకుందువా 
చలములకే నీతో సారెసారె. బెన€గితి 

. పలుకుపంతగా (డవు పాడిదప్పేవా 

చేయి నీవు చాంచ(గాను చెక్కుగోరు దా(కించితి 
ఆయములు నీవెరగనట్టివున్నవా 
పాయపు శ్రీ వెంకటేశ పై_వెనన్నుం గూడితివి 
దాయగా౭డవు నన్ని ప్టే దరిచేర్చవా. 


ముఖారి 


కలికి చిలకలకొలికి నీకునేము 

__ ఛెలులము సంతోసము చేసితివే మాకు 

ఆవ్వరిమోమైనవాని ఆయములు సో(కనాడి 
ఆయువ్వల చేసుకొంటివిదివో నేప్ప 
పవ్వళించి సతులప్రై పరాశ్రై వుండినవేళ 
సవ్వులు నవ్వించితివి నయగారివాదువే 

పంతములాడినవాని పానుపుమీ(దికి చేండు 
యింతగా రప్పించుకొంటివిదివ నేర్చు 
చెంతల నవ్వ(గా నన్నుచేరి జూజమాడే వేళ 
వింతరతికి( దీసతి వివరి (9) చాదువే 

సన్నలు నెసినవాని చాయ! బై ంచీసుకొని 
యెన్ని” చేసుకొంటివిదివో నేప 


1ఆ(ట॥ 


॥1ఆ(ట॥ 


॥1ఆ(ట॥ 585 


॥పలవి॥ 
గ 


॥క5లికి॥ 


॥5లికి॥ 


శృంగార సంకీర్తనలు 


అన్నిటా (శ్రీ వెంక పేశండాతండు చేకొన్న వేళ 
మన్ననల మించితివి మంచిదానవౌదువే. 


దేశాక్షి 


చెలులమెందా(క నీకు చ ప్పము బ్యు 
నిలుచుకున్నది యింతి నీరాక కెదురు 


పలికితివాకెతోడ పంచమ వేదములు 
తలంచుకోవయ్య సీవు తగులాయాలు 
పిలిచితిమిదే నిన్ను ప్రియమెల్లా( జెప్పితిమి 
తెలుసుకోవయ్య యిస్లై తేనెమోవితీపులు 


కురిసితివి నవ్వుల గురిగా(బువ్వులవాన 
కఠంగుకోవయ్య లోలో గట్టిమనసు 
మరిగించితివి మరి మచ్చికలు సేసితివి 
వొరసుకోవయ్య చన్నులొగి( బై (డికుండలు 


పెట్టితివి చూపులనే పెనుకస్పురవీడేలు 
మెట్టరయ్య పదములు మీరు మీలోన 
యిజ్లై శ్రీ వెంకటేశ యిద్దరి. గూరిచితిమి 
ట ద 
జట్టిగొనవయ్య నీవు సరసపురతులు. 


గౌళ 


ఇందవయ్య విడెము యేలకొంకేవు 
సందుకొని మెచ్చే, గాక జంకించేనా 


తాలిమిగలదొకతె తగ నీతోనలిగితే 
యీలీల మోహించి నేమింతకో పేమా 
నాలిక త్తెలమై నేము నవ్వనేర్తుముగాక 
శ అలీ మొల అణి 
. వీలుచును మొగమోట విడువ(గ(గలమా 


820 


॥5లికి॥ 526 


॥పలవి॥ 
వూ 


॥చెలుల॥ 


॥చెలుల॥ 


॥చెలుల॥ 52? 


॥1పలవి॥ 


॥ఇంద॥ 


త్రి 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుట్లుచేసి వేరొక్కతె కొసరి నిన్ను! దిట్టితే 
టి ట్‌ 
యిస్టై మన్ననలవారమింతకో పేమా 


దటించి నీబొసతెల( దల(పించనే ర్తు( (ర్తుము 7) గాక 
బ్‌ భ్‌ అలి లీ 


వెట్టమైన నిష్టారము వేయ(గనోపుదుమా 
కూడేవేళ యెవ్వతై న గోరనిన్ను గీరితేను 
యీడువెట్టుకొని నేము యింతకో సేమా 
కూడితి (శ్రీ వెంకటేశ గురుతులి వేకాక 
పాొడిపంతములు నీతో. బచరించేమా. 
దేసాళం 
ఎందరికని వృ త్తరమిచ్చేవు నీవు 
సందడించి వొక్కమా హే చల్లేరు సరసము 
చెంతలనుండి నీవు నెలవుల నవ్వ(గొను 
కాంత నీమొగముచూచి కన్నులార్చీని' 
వింతలు మీచే(తలెల్లా వెలందులు చూచి తాము 
దొంతింబెట్టి వలపులు తోడురే(చుకొనిరి 
పలుమారు నీమీ(దిపాటలు నీవు వాడంగ్‌ 
'వెల(ది వీనుల విని వెరగందీని 
కొలువువారెల్ల మీగురులులు చూచి తొము 
చలపట్టి అందరును చవిరేంయకొనిరి 
థ్రీ వెంకపేశ రతికి చేతులు నీవు చాచంగ 
కావించి నిన్నునదిమీ కాంతచన్నుల 
వోవరిలోనుండ(గాను వూడిగాలవారెల్ల 
నేవలుచేసి మొక్కి చిమ్మి రేయకొనిరి. 
భైరవి 
వట్టి సస్టలికనేల వద్దనున్నది 
గట్టియాయ నీసనులు కడపరాయా 


1ఇ౦ద॥। 


॥ఇంద॥ 520 


॥పలవి॥ 
న్‌. 


॥ఎంద॥ 


॥ఎంద॥ 


॥ఎంద॥ 520 


॥పలవి॥ 
గ్ర 


శృంగార సంకీ ర్తనలు 


ముంగిట నీకుపారము మోవికేనెలిటు చూపి 
యెంగిలివలపుచల్లెనిదివో ఆకె 
సింగారించుక చన్నులజిగి నీమొకము నేసి 
అంగడివలప్పు చల్లైనదివో నీకు 

కువాడాన( జెప్పరాని గురుతు కన్నుల జెప్పి 
నివాళివలపుచల్లె నీమీ(ద నాకె 
భవంతి మేడలో నిన్ను( బారితెంచి కా(గలించి 
దువాళివలప్ప చల్లై తొయ్యలి నీకు 

సంతాన నీవు మెచ్చ వుపరిసురతము సేసి 
దొంతివలపుచల్లై దొరసి యాపె 
యింతలో శ్రీ వెంకట్మాద్రనెనసితివిటు నన్ను 


బంతివలపులుచల్లై పయిపయి నీకు. 
[100వ రేకు. రామక్రియ 


ఒంటి నీకెదురుచూచి వుందాన నేనింటిలోన 
వెంటవెంట€ దిరిగాడి వేసరించనేరను 


సిగ్గున నుందాన! జుమ్మీ చెలువుండ నీవు నాతో 
నిస్థల మాటాడి (ప్రేమ నించుదా(కాను 
మెస్తలేక నీకు మీందెత్తితి జవ్వనమెల్లా 
వెగ్గళపు విన్నపాలు వేరే నేయనేరను 

నవ్వుతానుందాన( జుమ్మీ నాలోనియాసతో నీవు 
చివ్వన తలయె త్తి చూచినదా(కాను 
యివ్వల కానుకిచ్చితి విష్టే చక్కఃదనమెల్లా 
రవ్వగా( గొసరి నిన్ను రా(పుసేయనేరను 


ఆసలనుందాన( జుమ్మీ అట్టె శ్రీ వెంక పేళ 
నీసరి నేడు గూడి మన్నించుదా(కొను 


శ్‌ 


॥వటి॥ 
ట్‌ 


॥వటి॥ 
ట్‌ 


॥వట్టి; 000 
ట్‌ 


॥పల్ల వి॥ 
ఖో. 


॥ఓఒంటి॥ 


॥1ఓంటి!॥ 


8260 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వాసుల నీకందిచ్చితి వన్నెల నామననెల్లా 
ససవెట్టితిని మరి చింతించనేరను. ॥ఒంటి॥ 68! 


బౌళి 


వీడెమింద కోవయ్య వింతవారమా 
వేడుకకు వెలలేదు వెరపేల నీకు ॥పలవి॥ 


గొండవంటిచెలి నిన్ను కొంగువట్టి తీసితేను 

దండి మొగ మోటమున( దగిలితివి 

దుండగపువా(డవా దోసము నీవల్ల నేది 

నిండినది తగవె పో నీకేల వెరపు ॥1వీదె॥ 
పొద్దవోనియాసె నీపై బొమ్మలమేలు చల్లితే 

గద్దించ(జాలక నీవు గై కొంటివి 

దిద్దరానివాండవా దీనికి వచ్చిన దేది 

కద్దు నీవొళ్ళ నిజము కాదు నీకు వెరపు , ॥1వీడె॥ 


- ఆయమెరి(గినసతి అంటితే( గడపలోన 
పాయప్పువెంకటేళ పట్టి కూడితి 
కొయకపువా(గవా వ్రైకొంటివి నన్నుని ప్లే 
నీయందు. గడమేది నీకేల వెరపు. ॥వీడె॥ 00? 


మాళవి 


ఇంత నేతురటవే యీతని నేండు 
వింతలు మామాటలివి వినవే వోచెలియా ॥పల్లవి॥ 


సంతమాడుకొనరాదు పతితోడ సతికిని 
అంతరంగ మెరి(గిచ్చలాడుటగాని 
,దొంతులు, వెట్ట(గరాదు తోడుతనే చలములు 
కొంత వినయాన వంచుకొనవలె( గాని 1ఇ0ళ॥ 


శృంగార సంకీర్తనలు 82? 


వాసికి. బెన(గరాదు వద్దనున్న నాయకుని 
మోసలేక మెప్పించి మొక్కుటగాని 
ఆసలు మానుపరాదు ఆయాలు సోకిన వేళ 
ఇ నేసవెట్టి తనివంద చెందవలెగాని 
కాదుగూడదనరాదు కా(గిట (శ్రీ వెంక పేశు 
నాదరించి సరసములాడుటగాని 
పోదితోనాత(డె నిన్ను భోగించె కడమలేదు 
పాదుకొన్న తమకము పంచుకొంటగాని. ॥ఇంత॥ 588 
రామక్రియ 
చేకొనుమీ నల్ల బల్లి చెన్నకేశవా 
యీకడ నీ కిన్నిటికినిదివో మొక్కేను ॥పలవి॥ 
పొంచి నీవు విలిచితే బొమ్మల జంకించితిని 
మంచము పైనుండితిని మన్ననలను 
కంచముపొత్తుకు( దియ్యంగా నీతో. బెనంగితి 
యెంచకుమీ యీనేరాలిదినో మొక్కేను ॥చేకొ॥ 
సరసము నీవాడితే సారెసారె. దిట్టితిని 
సిరుల( జెనకితేనే చెలగితిని 
శిరసు వంచుకొంటిని చెరంగు నీవు వట్టితే 
యెరవుసేయకు నన్నునిదివో మొక్కేను ॥చేకొ॥ 
సెలవి నీవు నవ్వితే సిగ్గులు పై (జల్లి తిని 
సొలసి చెక్కు నొక్కితే చొక్కితి నేను 
కలసితివి దె శ్రీ వెంకటగిరినుండి వచ్చి 
యెలమి( దమకించకు యిదివో మొక్కేను. _ ।చేకొ॥ 604 
నారణి 
గుణము దెలినెనంటా గుష్టున నున్నా(డతడు 
అని (ణి ?) వెట్టి మమ్ము మాటలాడించేవే నీవు పల్లవి! 


॥ఇంత॥ 


828 థ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


చెక్కున బెట్టినచేయి సిగ్గులే వడియంజొచ్చె 
యెక్కువపతి( జెనకేదెపుడే యింక 
ముక్కున! బెట్టినవేలు ముసిముసి నవ్వులూరీ 
మక్కళించి సీవాడే మాటలెప్పుడే ' ॥్కగుణము॥ 


తప్పక చూచినచూపు తలపోంతలే సపెంచీ 

కష్పురబాగాలిచ్చే గతులెప్పుడే 

కప్పిన సయ్యదకొంగు కమ్మ (జెమటలుబ్చించీ 

విష్పుచు మోవితేనెవిందులు వెష్టేదెపుడే ॥గుణము॥ 
మంచము పై నున్న కేలు మర్మములెల్లానె్రిచ్చీ 

నించిన రతులలోని నేరుపెప్పుడే 

యెంచుక శ్రీ వెంక పేశునింతలోన( గూడితివి 


చుంచుల* సరసముల సుద్దులెప్పుడే. ॥గుణము॥ 500 
దేశాక్షి 
మామాట విని నీవు మచ్చికలు ద్రైవార 
_ ఆముకొని పతిమేను అంటంగరాదా ॥పల్లవి॥ 


మనసు నమ్మినయందు మతకాలెంచ(గనేల 
చనవు గలిగినందు జరయనేలా 
కినుకలు లేనియందు కేరడము మరియాల 
పెన(గక పతిని ప్లే పిలువరాదా ॥మామా॥ 


చేతికి లోనై నయందు సిగ్గులువడంగనేల 
బీతి విడిచినయందు బీరములేల 
_యేతులు నెరపనందు యెగ్గులు దలంచనేల 
జాతి నీనవ్వులు మీ(ద( జల్లరాదా ॥మామా॥ 


కప్పురవీడేలందు కాంకలు చల్ల (గనేల 
చిప్పిలు రతులయందు చింతించనేల. 


శృంగార సంకీర్తనలు శ్ర 


యిప్పుడే (శ్రీ వెంక పేశుండీతండిదె నిన్నుంగూడె 


దప్పీదీఠర మోవియిచ్చి తనివందరాదా. ॥మామా॥ 584 
101_వ రేకు. శద్ధవసంతం 


కరుణించవయ్య యి(క కడు జొణవాదువు 
వొర సేరింతులు పొదటూరిచెన్నరాయా ॥పల్లవి॥ 


దగ్గరి కొలనిదరి తరుణులెల్లా(గూడి 
సిగుల( జా(చేరదివో చేతులు నీపె 
లి మూ 
వెగ్గళించి కన్నుల వెడనవ్వులు నవ్వుతొ 
వొగ్గేరు వలపు పొదటూరిచెన్నరాయా కరు॥ 


తొల్లి నోంచిననోములు తోడని ప్లే పలియించె 
వర్లెగా *సౌందులకు వచ్చివున్నారు 
చల్లలమ్మేమాటలనే సరసములాడేరు 
వుల్లములలర పొదటూరిచెన్నరాయా ॥కరు॥ 


చీరలు నీవియ్య(గాను చేకొని కా(గలించిరి 
మేరతో శ్రీ వెంకటాద్రిమీదనే నిన్ను 
గారవించి యించునందు కందువలు మెరసిరి 
వూరటగా నీకు. బొదటూరిచెన్నరాయా. ॥5రు॥ 50 


వరాళి 


కాదు గూడదననేల కక్కసించ నీతోనేల 

"నేదదేర నేర్చినట్టు "సేవ నేసేను పల్లవి॥ 
ఆపెకు బుద్దులుచెప్పి అపి నాకు మొక్కించి 

యేపుననున్నాండ విష్టై యెరంగనప్లే 

కోపగించుకొనరాదు కోరి నీతో నవ్వరాదు 

వోపినపని సేసి వొద్దనుండే నేను ॥1కాదు॥ 
30 


880 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కామినికి సన్న నేసి కొనిక నాకిప్పించి 

యేమియని అడిగేవు యెర(గనప్టే 

'మోమోట విడువరాదు మొక్కలము నేయరాదు 

గోమున నీకొలువులో కుంచ వేసే నేను ॥కొదు॥ 
యింతిచే విడెమిప్పించి యెస్సలెల్లా( దీర్చితివి 

యెంతకెంత సేసితివి యెర(గనప్టే 

కాంతు(డ (శ్రీ వెంక'పేశ కలసితివిటు నన్ను 


సంతానకు నీకునేండు పాదాలొ త్తే నేను. ॥కాదు॥ 528 
పొజ్రీబి 
జి 
ఎంతకెంత విచారములేమున్నపి 
పొంతల నేము చేసిన పుణ్యమిదిగాక ॥పలవి॥ 


మరిగినదాన నే నూటల దూరితి. గాక 

దొఠవు కోపములు నీతో జెల్లునా 

తెరమరుఃగింతె నీవు తెలియని దేమున్నది 

పొరసి నేము నేసిన పుణ్యమిదిగాక ॥ ఎంత॥ 
పాయపుదాననై పదరి. అంటితి( గాక 

చాయకాండవు నీతో సలిగెల (గెగల?) నా 
_ నాయములెంచి చూచితే నాకు నీకు భేదమేది 

పోయినరాత్రి సేసిన పుణ్యమిది గౌక ॥ఎంత॥ 
మనసులోదాననై మర్మములు రేంచితి. గాక 

చెనకి నీమేను పచ్చి నేయదగునా 

ఘను(డ శ్రీ వెంకపేళ కలసితిమిస్ధరము 

పొనుంగక నే(జేసిన పుణ్యమిదిగాక. ॥ఎంత॥ [00 

'ంగళకోశిక 

పొంచి నే వారికి నౌల్లాబుద్ది చెప్పేను 

యెంచరానిమాటా దేవా రెవ్వరయ్య నిన్నును పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు 


చేరి నిన్నునాపెచూచి చిత్తములో గురి దాంశె 
సారెని౦క మరేల విచారించేవు 
చేరువ నేనున్నదాన చేతిలోనిదాననింతే 
యీరసాన( గాదనేవారెవ్వరయ్య నిన్నును 
నవ్వేవా రెల్లా నవ్విరి ననుప్పు నీకంతనాయ 
నివ్వటిల్ల నీకు వట్టి నేమములేలా 


మువ్వంక నీచేంతలెల్లి మూసి దాంచేదాననింతే 


యివ్వలరట్టు 'సేనేవారెవ్వరయ్య నిన్నును 
వూడిగము నేంజేసితి వొద్దనన్ను6 గూడితివి 
వేడుకతోనిందు కెంత వెరగం దేవు 
పొడితో (శ్రీ వెంకపేశ పట్టపుదేవిని నేను 
యీడ దప్పువష్టేటివా రెన్వరయ్య నిన్నును. 
పొడి 
ఎందు వోయ నేనీకు యెప్పుడు గలదాననే 
కందువ వింతవారి గక్కన( జూడరాదా 


'ప్రియములు చెప్పేంగాని బిగియంగ నేనోప 
నయములే కొని జంకెనలకునోప 


881 


॥పొంచి॥ 


॥పొంచి॥ 


॥1పొంచి॥ 040 


1పలవి॥ 
ట్‌ 


దయఃజూడు నన్ను నీవు తగిలి యాల పష్టేవు (7) 


'క్రియెరింగినదాని పై గేలు చాంచరాదా 
మచ్చిక చన్లే(గాని మంకుందనమునకోప 
యిచ్చకమే కాని వట్టియెస్టలకోప 
వచ్చినష్టే రమ్మా నన్ను వద్దికేల పిలిచేవు 
మెచ్చినట్టివారితోనే మేలపాడరాదా 
యేకతాన( గూడే(గాని యెరవు సేయంగనోప 
- పైకొని మొక్కేంగాని పంతాననోప 


॥ఎందు॥ 


॥ఎందు॥ 


ఫ్ర థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యీకడ( బొందితివి నన్నింతలో శ్రీ వేంకటేశ 
నాకొరకునందరితో నవ్వు నవ్వరాదా. ॥ఎందు॥ 541 


ముఖారి 


ఇప్పటి కక్కూరితికినెంత నేసీనే 
కప్పుక వున్నారందరు కా(తాళించరా ॥పల్ల వి॥ 


యేమిటికి. దారుకాణలెరి(గిన పనులకు 

కౌమించి తానర(గని కల్లలున్నవా 

వాముల్తై పెండ్లి కూంతుర్లు వద్దనే కాచుకున్నారు 

వోముచు దానిట్లంపే వోరుతురా వారు ॥ఇప్పటి॥ 
అంతే సేలే ఆనలందరికి. గలదే 

చెంతల( దా(జేయనిచే(తలాడేరా 

కాంతలిందరును నిదే కనుపెట్టుకున్నవారు. 

యింతకు( దా(జొచ్చితేను యెసపట్టరా ॥ ఇప్పటి॥ 


కమ్మటి( బెనంగనేలే కాంగిటం గూడితిమిదే 
యెమ్మెతో శ్రీ వెంక పేశుండింక మానీనా 
పమ్మి తనమేలువారు పైపైనే వున్నారు 
నమ్మించినయందు కెల్లా నవ్వుకోపరా. ॥ఇప్పటి॥ 042 


102.వ రేకు. వరాళి 


నన్నేమి వొగడీనే నాథుండు తాను 
యెన్ని కెలెంచి చూచితే యింతా( దాన కౌండా ॥పల్లవి॥ 


పాయము నామేనిమీద6 బచరించుచున్నది గాని 
ఆయమై వుండినవా(డంతా( దానే 
చాయల సన్నలచేత జడిసివుందాన( గాని 
చేయిమీ(దైనవాండు చేరి తానే కాండా ॥నన్నే॥ 


శృంగార సంకీర్తనలు 
'చెంతల నాసిస్టులెల్లా చెలరే(గున్నవి గానీ 
అంతరంగముతలో వాండంతా. దానే 
కాంతుల నాయిగమున కళలి స్టే నిండె. గొని 
యింతనాచక్క(చనాలకేలిక దొ గాండా 
యంచితనమెల్లా నామాటలనున్నది గాని 
అంచెలనందలి యర్థమంతా దానే 
కొంచక నన్ను గలనే కోరికలు నావి గాని 
మించి శ్రీ వెంక పేళుండు మేలు దానే కాండా. 
ముఖారి 
వెరవు విచారించుకొంపే వేగిఠించేవు 
యెరవేది యిందునాపె యేమి సేసునయ్యా 
జగడములెల్లా( దీరె సరసములాడితేను 
నగితే కోపములేదు ననుపౌయను 
వెగటుఃగాళతాళాలు వీడెను విడెమిచ్చితే 
యెగసక్యమేది యింతి యేమి నేసునయ్యా 
మఅఃగులెల్లాందా న మాటపలుకాడితేను 
మజచితే( బగలేదు మనసిచ్చెను 
కొజకొఅలెల్ల( దీరె కొచ్చికొచ్చిచూచితేను 
యెజ(గనిదేది యింతి యేమి నేసునచ్యూ 
మచ్చరమింతా మానె మరి వర్షం గూచుండితే 
లచ్చనంటితే( గొంకదు లాగాయను 


శ్రి 


4నన్నే॥ 


*నన్నె॥ గలి 


1వెరవ్ప॥ 


1 'వెరవ్వ॥ 


పచ్చిదేరే శ్రీ వెంకటపతినాపె (పతి నిన్నాసె?) గలసితే 


యెచ్చుకుందులేవి యింతి యేమి నేసునయ్యా. 
్రీరాగం 
అందరిలో నీవౌంగదవే 
అందితివి పదవులొ(గదవే 


॥ వెరవు॥ 544 


పల వి॥ 
గత 


104 (శ్రీ శాళ్లపోక అన్నమాచాద్యల 


చతురత( దెరలో సందించినవా 

రళ(డును నీవును నొగదవే 

కతలు చెప్పుతా గయ్యాళించితి 

వతీవెవు నీవే యౌోగదవే 1అంద॥ 
తప్పక యింటిరో( దమ్ములముమిసితి 

రస్పసము మీరె యౌగదవే 

ముప్పిరి నగితివి మునుపన యేఃటికో 

అప్పుడు సీవే యెగదవే ॥ఆంద॥? 
మక్కువ న్తసునిటు మన్నింపించితి 

వక్కరొ నీవే యౌగదవే 

వెక్కసముగ ్రీ వెంక టేశ్వరున 

యక్కుంన నిలిచితి వవు(గదవే. ॥అంద॥ 540 

కన్నడగొళ. 


వలచినదాన దొల్లే వడి మనసు మెత్తన 
నిలువున గర(గుదు నీకొర కేపొద్దును ॥పల్లవి॥ 


చేమ్మగిలీ దేహామేల్లా చేతుల నీవంటితేనే 

వుమ్మడినించుకవడి వుండరా నీవు 

దిమ్ము రే(గీ నిట్టోర్చు దిట్టించి నీవు చూచితే 

కమ్ముక నీపచ్చడము కప్పరా నాకు ॥వలచి॥ 
దెక్కులెల్లా. బులకించెే (వీ సిస్గులు మోవనాడితే 

వొక్కరీతి. గొంతవడి వుండరా నీవు 

అక్కవంటీది నాగుండె లలిమీరీ నీసుస్టు 

యిక్కువకు వచ్చీ చనవియ్యరా నాకు ॥వలచి॥ 


కన్నులనే చోక్కుదేరీ కా(గిట నన్ను( గూడితే 
వున్నవేమి( దడవక వుండంూ నీవు 


శృంగార సంకీర్తనలు 


యెన్నిక శ్రీ వెంకటేశ యియ్యకొంటి పనులెల్ల 


మిన్నక నీగందమిన్నై మెత్తరా నాకు. 
య్‌ ఎట 
ఖ్రైరవి 
'ఆనతియ్యవయ్యా నీయప్పణ గావప నాకు 
కానుకింద నిమ్మపండు కందువయేది(కను 
చనవుగలాపె ఏసంగడి గూచున్నది 
మనవిగలాపె నీతో చూట చెప్పీని 
ననుపుగలాపె సాఠె నవ్వులు నప్వీనిషె 
వొనర నేండేసేటి వూడిగమేదింరను 
పంతము గలాపె నీతో పలిచూరు బీింకమాడి 
చింత గలిగినయాపె చేయి చాంచీని 
వంతు గలిగినయాపె వరుసకు వచ్చున్నది 
బంతినున్నదాన నాకు. బనియేది(కను 


వాసెగల్గినయా పె వన్నెతో మొగము చూచీ 
ఆసగలిగినయాపె ఆయాలంటీని 
యీసరినే శ్రీ వేంకపేశ నన్ను గూడితివి 
వేస చల్లితిది నాకు సేవ యేంటిదితను. 


కాంథోది 
మంకుతెల్ల( బనిలేదే మాప్పదా[రొను 
యింకో (6 దనకే మౌహించేనేమి సేతునే (ళీ 
ఆడ(బోతే మాటలలో ఆవండే తొరలి వచ్చీ 
చూడందోతే గురిమై (యయీ?) చూప్పలలోన 
'వేడుకకాండు గనక విభునికింతా! జెల్లి 
యేడ జూచినా. దానే యేమి సేతునే 


[|సి 


4వలచిః॥ 548 


(పల్లి వి॥ 
(ఉం 


ఇ₹1ఆన॥ 


₹1ఆన॥ 


41ఆన॥ 4? 


1పన్లవీ॥ 


॥మంకు॥ 


1. ్రీ తాళ్లపార అన్నమాచార్యుల 


సారెకు నవ్వంగంటోతే సరసమాతని మోచీ 

చేర(చోతే తనచేంతే నిండుకోనీని 

'పేఠుకల దొర తాను ప్రియమైన ట్టు నడచు 

యేరులాయ గోరికొన (9) యేమి సేతుగ ॥మంకు; 
చేతికొనవట్రీతేనే శ్రీ వెంక పేశుండే వచ్చి 

దాలు ఓ 
కావరించితే రతుల( గలనె నేండు 
పోతరించున్నాండయ తోను ఫొందులు చేసిన వెల్లా 


యేతులునెమ్మెలునోయనేమి నేతునే. *మంకు॥ 514 
139వ లేకు, కేదారగోళ 
వొడ(బరచ(గనేలే వొద్దే యింక 
కతునై తే చవిగాదు కానరాదా మీకు గిపల్ల వి? 


చలము లేకున్న( జాలు సంతోసమే పనులెల్ల 

చెలిమికత్తెలు మీరు చెప్పరే బుద్ది 

తలంపు లేశములై తే తనమాపె నామాట 
 తేలుసునో తేలియదో దిష్టిములిందరికి ॥వొడ॥ 
వేసట లేకున్న! జాలు వేడుకలే పొందులేల్ల 

గాసింబెట్టి యి(కనప్టే కానీ లేరే 

ఆసలు గలిగితే అన్నిటా! దానే నేను 

యీసుగర్దొలేదొ మీరె మెంచుకోరే యింయను ॥వొడ॥ 
మేజుక గలిగితే( జాలు యియ్యకోరె వలపెల్ల 

మజి(గులు వోపితిరి మంచిదాయనే 

మజథీి (శ్రీ వేంక పేశుండు మన్నించి యిటు గూడే 

గుజిగో మీమనసుల గోరిన ప్లే ఆయన. ॥1వొడ॥ 01% 

కొంభోది 

చెల్లు నీకునిక నీచేత( జిక్కె వలపు 

మెల్ల వారమును నిన్ను యి(క దూరేమా ॥పల్లవి॥! 


శృంగార సంకీ ర్త్‌నలు 


చేసినచే(తలకెల్ల శకరమె _త్తినయట్టు 
యీసతి వంచిన శిరనె త్తెంగా చికు 
వేసారని సిస్థలగు వెరసి వెట్టినయట్టు 
మూసినమోవిపై నాపె ముద్రవెస్టెంగా 
సంగడికోరికలకు సఫలమైనయట్టు 
వుంగిటి( గుచాల నాపె చవొత్తెంగా నిన్ను 
కంగులేని నీ గుణాలు కవితెల వ్రాసినట్లు 
అంగమెల్ల గోర గీరి అంపెగా నిన్ను 
కూడిన కూటములెల్ల కోటికొండలై నట్టు 
సీడలుగా( బులకలు నించెంగా ఆసె 
యీడనె మావాండవై తివిప్పుడె (శ్రీ వెంక పేశ 
వోడంగట్టిన దూలమై వొద్దనాపె వుండెంగా. 
గౌళ 
మాపుదా(కా నమర నీమాయలేలా 
వీపు గానరాంగా దాగే విధములేలా 
వాడుదేరీ మోమని వలసి నేనడిగితే 
యేడలేని మాటలేల యెన్నికలేల 
నీడకు నిన్ను(దీసితే నిలువు( చ2మటలకు 
వీడెపు. జొక్కుమందులు వేమారునేలా 
పచ్చిదేరే సీమేను భావించి నేంజూచితేను 
యిచ్చకా లు నేయనేల యింతలో నీకు 
.వెచ్చనిమేనిపై( జెయివేసి నిన్ను నవ్వితేను 
బచ్చెనమాటలేల సరాకులిలా 
కన్నెలు నీవద్దివారు ఘను(డవు నీవంపే 
కన్నుల తేశింపులేల కర(గుచేలా 


౪0 7-22 


907 


॥చెలు॥ 


1చెలు!॥ 
ఉం 


॥చెలు॥ ౧01 


1పల్లవి॥ 
ఖు 


మాపు! 


1॥మాపష్య! 


శ్రి 


ఫ్రీ తాళ్లపోక అన్నమాచార్యుల 


యిన్నిటా (శ్రీ వేంకపేళ యెనసి నేమొక్కితేను' 
“॥మాప్ప॥ 50! 


వన్నెల నింతేసి పరవళమునేలా. " 


'నాదరామ[్రియ 


తే నేరము యెప్పడు నీవారము 


వంతుల మా చన్నులకు వాడి వచ్చెనిపుడు 


జగడించేవారి కెల్లా సారఠెసారె వెంగములు 
, తగులె నవారికె తే తమకములు 
ల్‌ పా మా , 
మొగమేమి చూచేవు మొర(గులు మర(గులు 
చిగురు మోవిమాట చే(గలెక్కెనిపుడు 


అలిగినవారి కెల్లా అసురులు నుసురులు 
కలసినవారి క్రై తే కడు మేలాలు 
వలసేమి లో(చేవు వలరాజుభాణాలైన 
తిలింగన్నుల చూపులు తేటలెక్కె నిష్పడు 
ెన(గేటి వారికెల్లా పెచ్చురే(గు; జెమటలు 
తనిసినవారిక్రై తే దగదొట్టును 
మనసేమి దెలి నేవు మచ్చిక శ్రీ వెంక పేశ 
యెనసితిమి యాసలు యెదురెక్కెనిపుడు. 
హి్జెజీ 
అప్పటీనుండియు విభుండ'్టై తప్పక చూచీ 
యిష్పుడి ప్రై రా(గదవె యియ్యకొన్నదానవు 
చిత్తము పతికినిచ్చి సిగ్గలువడ(గనేలె' 
పొత్తుకు రమ్మనీ వలప్పల నాతండు 
కొత్తగా. బొందు సేనేవా కొంగువట్టి తీసితేను 
వుత్తరువేమి చెప్పేవే వూరకున్నదానవు' 


॥పలవి॥ 


1॥1ఇ0త॥ 


॥1ఇ0త॥ 


॥ఇంత॥ 052 


॥పలవి॥ 


1 అప్పటి ॥ 


శృంగార సంకీర్తనలు శ్రి 


యింటిలోననే వుండి యింకా మరణగులేలే 

ఆంటి పానుప్పుపెకి రమ్మనీ నాతండు 

జంటలు నేండాయనా సత్తువల( బెన(గితే 

వొంటి నప్టే వుండ(గదే పొడ(బడ్డదానవు ॥ అప్పటి 
కలసి కౌంగిటం గూడి కన్నులజంకెనలేలే 

యెలయించీ శ్రీ వేంక పేశుండాతండు 

చలములు యి౭క(గద్దా చన్నులుగోరనొ త్తితే 


రొలందెరింగి నవ్వవే గుట్టుగలదా నవు. అప్పటి 358 
కొండమలహరి 
ఎంతచెప్పినా నెర(గదేమి నేతమే 
సంతోసాన చెలులెల్లా సాకిరిగా వినరే -1పలవి॥ 


నిన్నటివలపుగాంగ నేండే పెంచీంగాక 
యెన్నికగలదియైతే నెమ్మె సేసునా 
వూ. 
వన్నె కెక్కిన తుమ్మెదవంటివాండు మగవా(డు 
అన్నిటా నాతనిమనసంత నమ్మెనా ఎంటి ॥ 
కొ త్రమాటపటుగా(గ కొంగువటి తీనెంగాక . 
ఎలి ట్‌ ట్‌. 
అత్తి సడిసన్నదై తే నంత మీదనా 
అవాలి యు స 
మె తనిపండువంటిది మించినపతిచి తము 
వలీ అుటీ ఖ్‌ 
వొ ఢి పిసుక(గ(దోతే వోరువంగదా . ॥ఎంత॥ 
సరివయసులుగా(గ సాముతో( బెనంగింగాక 
వొరయి వచ్చినదై తే వోరుచుకోదా 
యిరవై ,శ్రీవెంక పేశు! డేనుగనంటివాండు 
ము 
అరసి కలనెని(5 నడ్డమున్నదా. ॥ఎంత॥ 5504 


194వ రేకు కేదారగాళ 


నీవు వింతవా(డవో నే వింతదాననో 
చేవదేరి నా నవ్వు సిస్‌ దెచ్చీ( గాక ॥పలఐవి॥ 


840 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నీతల(పులోనిదాన నీకు నిచ్చకురాలను 
క్షాతరించి నీవనంగా.౬ గాదనేనా 
రేతిరిమాటలకును రిచ్చలాయ నామనసు 
పైతరవై అందుకొడ(బడనీదు గాక సీపు! 


శ్రైవశమయ్యిన నేను కందువచేంతల నేను 

వోవరిలోని వంట(గా నోపననేనా 

సీవొళ్ళి వేసాలకు నిండుంగాంక శేంగి లోలో 

భావము( జలము నేండు సంతమాతీ( గాం ॥నీవ్న। 
ఎనసితిని రతికి నియ్యకోలు చేసుకొంటి 

తనిసి నీవల్లి మరి తప్పులెంచేనా 

ఘనుండ్‌ (శ్రీ వెంకటేశ కడమదొడమలకు 

అను(గు(గూరిములెల్లా ఆసపడీ( గాక, 11నీవు॥ 505 

ముఖారి 

బుద్ది నేము చెప్పేమా పూంటపూ(టకు 

గద్దఠీండు తానె యెరంగవలె. గాక ॥పన్లివి॥ 
వెగటుగ నేమంతేసి విన్నవించవలెనా 

తగవెరి/నవా(డు తొ( గార 

మగువ లేమాడినాను మచ్చరించ(దగునా 

నగవు నేసుక పైకొనంగవలె గాక బుస్ది॥ 
(భ్రమయించి మాగుట్టు పచరించవఠెనా 

తమకపడేటివాండు తా(గాండా 

రమణులకు కూరిములు రచ్చ బెట్టవలెనా 

సమరతులకు( జేయి చాంచవలె[ గాక 1బుద్ది॥ 


వెక్కునొక్కి నేమింక( జెనక(గవలెనా 
దక్కగొని నన్నుంగూడి తానరంగండా 


శృంగార సంకీర్తనలు నడ! 


విక్కి శ్రీ వెంక'పేశుండు నలవి నవ్వవలెనా 


మికిి_లి రతుల(జొక్కి మేలమాడు. గాక. ॥బుద్ది॥ గ్‌ (| 
దేసాష్షి 
మాపదా(కా శోలి మరి యే(టికి 
1పలవి॥ 


కోపుల మీరెను కొసదులు 
సరివచ్చె నేండు సతికి నీకును 
సరుల నవ్వుల 'నిలవులు 
పొరుగుకు వచ్చె పొద్దున మీకిదె 
గరగరికెల కర(గులు. (మౌప్ప॥ 
బౌప్పణంగె నేండు సుదతికి నీకు 
తప్పక చూచేవి తడవులు 
ముప్పిరిగొనను మోహము లోననే 
కొప్పులు జారి గురుతులు . 1మాప్పు॥ 
తగవుల బెట్టి తరుణికి నీకు 
బిగువు కా(గిటి పెన(గులు 
జిగి. గూడితిరి శ్రీవెంక పేశుండ 
తగులాయ మీతలంపులు. 1మాపు॥ 55 


నాటి 


ఆడిన ప్లే యాడరాదు ఆపెతో నీవు 
వాడి కెసరసముళతే వై పులింతే కాని ॥1పలవి॥ 

వోమలితోడుత నీకు. గోపగించుకొనరాదు 
యేమేమి మాటలాడినా నెంతదూరినా 
రామించి వచ్చినదాపె తైకొని గురియైతివి 


దామెన నీ నగవులే తగవింతే కాని ఆడీ! 


ల్లీ శ్రీ తాళ్లపాక అన్నమాచాష్యల 


అజ్టై చలపట్టరాదు అఆంగనయడకు సీవ్ల 
న! ఆబ క, = 

= అట్టు నిన్నెంత నసి యాజడీ( బెట్టినా 

చుట్టపువరుసదాపె చొక్కి చనవిచ్చితివి 

నిట్టచూప్పులమెచ్చులే నేరుప్పులు గాని ఆడీ! 
జోడువాయని(కరాదు సుదతియింటను నీవు 

యీడు యెంతమీరినాను యెలయించునా 

వేడుకకత్కైయాసె (శ్రీవేంక పేశుండవు నీవు 


కూడిన యీకూటములే గుణములు గాని. ॥1ఆడీ॥ 55% 
రామక్రియ 
నీదేవులే నిన్ను నేరముతెంచీ( గాక 
పొదు సేసుకొని నిన్ను పచ్చిసేయ! దగునా పల్లవి! 


మఅచినా నీమాట మాడనేసు( గోటి సేసు 

యెటి(గి తలంయకొంపే యెంతైనా( చేసు 

యెజ(గనెట్ల వచ్చు యింతేసి దొరలను 
* తటి వేచి చేలులము తప్పులెంచ( దగునా ॥నీదే॥ 
రాతిరింటి నీపనులు రతికెక్కు రచ్చ కిక్కు 

యీతల వేగి లేచితే నింటికెక్కును 

చేతనటు చూపవచ్చు చెల్లబడీగలవారి 

ఘాత నేసి చెలులము కక్కసించం దగునా. ॥నీదే॥ 
మునుకొన్న నీగుట్టు మొదలౌను కొనయౌను 

ననిచి చించివేసితే నడుమొను 

వనిళ( గూడితివి ట్టై వైపుగా శ్రీవెంకపేళ 

పనివడి చెలులము బాసగొన దగునా. 1నీదే॥ 550 

లలిత 


జ్రటువంటీవే నీకు యితివులొను 
= కుటీలకుంతలిచే(త గురియాయ నీకు ॥పలవి॥ 


శృంగార, సంకీర్తనలు 


చెలియ నీయెదుటను చేతులెత్తి మొక్కి తేను 
మొలకచన్నులు నీపై మొనదెత్తైను 
అలరి చంకగుదియ నస్తే శరణనేటి 
నిలుకడయిన మాట నిజమాయ నీకు 


కోమలి సీవూడినేన రుంచె విసరణ జొచ్చితే 
దామెనహారాలు వల్లెతగిలించెను 
'వేమారు నోమేది నోము వేసేవి గాలాలు 
యీమాటలెల్ల నేడు యిరవాయ నీకు 

కందువ శ్రీ వెంకపేళ కొంగిట నిన్ను నించితో 
యిందుముఖిమోవి నిన్ను నెంగిలినేనె 
విందులలోనే మరి వీడుదోడుగూడి నట్టి 
అందమైనమాటరెల్ల ననువాయ నీకు, 


[10గఎవ రేకు. థ్రీరాగం 


కొను చేసినచేంత తరుణిమేనను నిండె 
వీనులు చల్లఃగ నిజ్టై విన్నవించరే 
జక్కవ గుబ్బలమీ(ద చంద్రోదయములాయ 
చుక్కలు ములచెనిదె సొంవృుమోవిని 
అక్కజపుతురుమున నద్దమ రేతిరి నిండె 
వెక్కసపుపతికిది వేళ చెప్పరే 
కనుచూపు తామెరల గక్కునను( దెల్లవారె 
యెనయని తలపోత నెండలు గానె 
పనివడి విరహాని పట్టపగలైై తోంచె.. 
ననిచిన పతికి సన్నలు సేయరే 
వడీగొన్న జవ్వనాన వసంతకొలము వచ్చె _ 
పొఢ్వన కళలను పున్నమ గూడె 


843 


4+షటు॥ 


“ఇష్లటు!॥ 


1ఖ్లటు!॥ 561) 


"1పల వి॥ 
(గి 


1తాను॥ 


॥లౌను॥ 


౫14 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెడమిచ్చి (శ్రీవెంక పేశుండింతలో గూడె 
జడివాయకుండ( దన్ను బాసగొనతశే. ॥తాను॥ 560) 


పాడి 


తనకు నాకు సప్పుడు తగులే కదే 

మనసు మర్మములకు మంచిదే కదే ౫పల వి॥ 
మొక్కలాన నటు చనుమొనలు నే మోపితేను 

వెక్కసీండయ తనకి(5 వెరపే(టికే 

జక్క వపిట్టలు నావి జవ్వన వనమె తాను 

యెక్కడపోపును వాని కిరవే కదే 1తనకు॥ 
సంతోసపు జూపులచక్కెర నే! జల్లి తేను 

పంతగాండు తానేల భ్రమసీనే 

కంతువిండ్రు నా బొమలు గవిళశన తనమేను 

పొంతనెంచి చూచుకొంటే పొందులే కచే న. 


టలిమి కౌ(గిట దన ప్రై( చేతులు వేసితేను 
యెలమి శ్రీవెంక పేశుండేల నవ్వీనే 
జలజములివి నావి సరవి( బూజ తనది 
నిలుకడలకు నివి నిజమే కదే. ॥తనకు॥ 512 


సౌరాషం౦ 
- న 
నేండు గొత్తగాదు తొల్లే నీకు నాకు! గలదే 
ఆండుదాన బలిమేది ఆయము నీ చేతిది 1పలవి॥ 


వొట్టిన నీ చేతలకు వొడిగట్టుకొన్నదాన 
గట్టిచనుగవవారకపుదానను 
ఎట్లు నేసినా నీచి త్తమెదురాడేవారెన్వరు 
టబ అటి 
పెట్టిన నావలప్పభారము నీమీ(దిది ॥నేండు॥ 


శృంగార సంకీర్తనలు 


పొంచుకొని పాదముల పొందులు మెట్టినదాన 
పంచల సిస్టుల తల(బాలదానను 
కంచముపొత్తుకు లోనుకలది నీచేతిదింతే 
మంచము పై బెనంగే నామర్మము సీచేతిది 
వేడుక మోవితీపుల విందుకు లోనై నదాన 
వీడెమందుకొన్న యరవిరిజానను 
జాడతోడ (శ్రీ వెంక'పేశ చనవిచ్చితివి నాకు 
'కూడితివి నాలోని గుణము నీచేతిది. 
సామంతం 
ఆపెతోనేమి మాటాడీనంతవా(డు 
యీపనికి నావంక నిటుచూడుమనవే 
తగవుచెస్పంగంబోతే తనమీంద మోంచు మాట 
మగువలకెంత్రెనా మంచితనాలే 
యెగసక్యాలింక వద్దు యేల రట్లు నేసుకొని 
యిగిరించె వలపులు యూడకు రమ్మనవే 
పంతములాడ(గ(దోతే పాడి దానే యియ్యవతె 
కాంతల నెవ్వర్రైనాను కాదనరు 
వింఠలేల సేసుకొని వేగిరమే తనకును 
యెంతైైనా( వోచు వావి యీడకు రమ్మనవే 
వెసకసులెంచితే వేవేలు దనవల్లనే 
వనితల కెప్పుడును వాసివన్నెలే 
యెననెను శ్రీవెంక పేశుండు ముందె నన్ను 
యినుమడించె. దమక మీడకు రమ్మనవే. 
(శ్రీరాగం 
తమకించకురె మీరడు తరుణులాల 
సముకప్ప నవ్వె మేలు జాణనితోను 


జి ౮ 
11 ౧(దు॥ 


॥నేండు! 008 


1పలవి॥ 


॥ఆపె॥ 


॥1ఆ బెక 


1ఆసపె! 5111 


॥వపలవి॥ 
ఉం 


క! థీ శాళ్ష పాఠక అన్నమాచార్యుల 


విన్నవించినా మేలు వెరగుతోనున్నా మేలు 
అన్నియునెరి(గినట్టి యాతనితోను 
కన్నుల మొక్కినా మేలు కౌ(కలు చల్లినా మేలు 
యి న 
సన్నెరింగి మెలంగేటి సరసునితోను 


ప్రీయము చెప్పినా మేలు బిగువుతోనున్నా మేలు 
నయగారిగుణముల నాథునితోను 
క్రియలు చూపినా మేలు కేలెత్తి మెచ్చినా మేలు 
దయదల(చనేర్చిన తగుడొరతోను 


సేనలు చేసినా మేలు చెక్కులు నొక్కినా మేలు 
యీవల నన్ను( గూడిన యీతనితోను 
వొవులు చెప్పినా మేలు వన్నెలుచూపినా మేలు 
థ్రీ వెంక పేళు(డైన చెలువునితోను. 


భెరవి 
జ యా 
అల్లదివో నిలుచుక ఆతండున్నాండు 
తెల్లమిగా నిన్ను(గూర్చే తెలుసుకోరాదా 


అదనెరి(గి మాటాడేనాతని నీడకు( దెచ్చే 
సుదతి నానేరుపెల్ల( జూడరాదా 
కొదలెల్ల( దీరవలె గురుతులు గావలె 
చదరు(దనము నీవు సంతోసించరాదా 

తలంపెల్ల భ్రమయించే తరితీపు వుట్టించే 
మెలు(తరో నీవు నన్ను మెచ్చరాదా 
నెలవుల నవ్వించే చేతికి లోనుగా( జేసే 
నెలవు నాకిదె నేండు చిత్తగించరాదా 


ఆసలెల్ల ( బుట్టించే నలవాటె ల. జేనే 
చేసన్నకు లోను నేనే( జేపట్టరాదా 


॥తమ॥ 


॥తమ॥ 


॥తమ॥ 560 


॥పలవి॥ 
ర 


॥అల॥ 


॥అల్ల॥ 
గి 


శృంగార సంకీర్తనలు 


యీసరికి శ్రీ వేంక పేశుడప్టై (డిజె ?) విచ్చేసి 
రాసికెక్క నిను;గూడె రాజ్యమేలరాదా, 


100వ రేకు. రామక్రియ 


మజీ యేమి మజ(గను మాటలు నేను 
నెఅవైన యట్టి దిక్కు నీవే నాకు 

తపము చేసినదాన తగులనాడినదాన 
నెపము నేసినదాన నేనే నీకు 
రపమయ్యేవాండవు రక్షీంచేవా(డవు 
నిపుణు(డ విన్నిటాను నీవే నాకు 


పట్టి కొలిచినదాన పనులు చేసినదాన 
నెట్టన నీదయనల్ల నేనే నీక్తు 
జట్టిగొన్నవా(డవు చనవిచ్చినవా(డవు 
నెప్టెపు మోహప్పగురి నీవే నాకు 


గక్కన జూచినదాన కా(గిట( గూడీనదాన 
నెక్కొని తొలుదొలుత నేనే నీకు 
యెక్కువ (శ్రీ వెంక చేశ యేలుకొన్నవా(డవ్న 
నిక్కెమిన్నిపనులందు నీవే నాకు. 


సాళంగనాట 


ఎటువంటివా(డవు యెంత మెత్తనివా(డవు 
మటమాయములలోని మర(గు దెలియవు 


మచ్చరించేనా నీతో మనసు చూడనలస 
యెచ్చరికెగా నంటినేమైనను 
కొచ్చికొచ్చి పోరేనా కొనగొనచన్నులను 
తచ్చనకునదిమితే తమకించేవు 


847 


॥ అల్ల॥ ర్‌్ర| 


॥పలవి॥ 


॥మథీ॥ 


1మలీ॥ 


॥మ:£11 017 


॥పల వి॥ 


॥ ఎటు! 


$048 థీ తాళ్లపొక అన్నమాచార్యుల 


తప్పువష్టేనా నీతగవు చూడవలసి 
చొప్పులెత్తి నీమేను సోదించితి 
వుప్పటించి పెన(గేనా వుడివోని సరసాన 
 కొప్పువట్టినంతలోనే కొసరవచ్చేవు ఎటు! 
చలపజ్టేనా నీవు సారెకు మెచ్చవలసి 
కలసి కొంగిల( గూడి కరంగించితి 
బలిమిచూపేనా నీతో పక్కన (శ్రీ వెంక పే 
తెలిపి మోముచూచితే. దిట్టవచ్చేవు. ఎటు! 868 
లలిత 
ఎవ్వరితో తెప్పరాదు యీసుద్దులు ] 
నివ్వటిల్ల నాతోను నీవే ఆనతియ్యవయ్య ॥పలవి॥ 
కన్నులనే కొసరను కాకలు విసరను 
వున్నదాన నీయెదుట వూరకే నేను 
సన్నలు సేనేవు నీవు సంగతేమి దెలియదు 
పిన్నదాన యాకతానం బిలిచి ఆనతీవయ్యా ॥ఎవ్వరి॥ 
పక్కన వేసరించను పంతాన నోసరించను 
వొక్కటె కాచుకుందాన వొద్దనే నేను 
మొక్కులు మొక్కేవు నీవు ముందువెనకెరంగను 
చిక్కితి నీవలపుల. జేరి ఆనతీవయ్యా . 1 ఎవ్వరి॥ 
చలములు సాదించను సారెసారె బోదించను 
కొలది మీఠర(గ నిన్ను( గూడీితి నేను 
బలిమి (శ్రీ వెంక పేశ పైకొంటివి నన్నుని ప్రై 
తల(పు నీవెర(గవా తగ నానతీవయ్యా. ॥ఎవంరి॥ 560 
లలిత 
మొగదాకిరివా(డవు మొదలే నీవు 
తెగనాడవేమిటికి దేవరవు నీవు ॥పల్లవి॥ 


శృంగార నంకీ రనలు [141 


చెప్పినట్లు 'సేతునంపే చెలంగి ముదెమేణన 

యెష్పుడై నా విన్నవింతునేమైనను 

యిష్పడి స్టే పదారు వేరే తాలారు నీకు 

వొప్పి యెవ్వరిమాటలు పూకొనేవు నీవు ॥మొగ॥ 
చేతిలోనివాండవంటా( జిక్కించుక కాతరాన 

యీతలనాతలః దీతునేడవై నను 

ఆతువము నీకు(బాయరానట్టివారు యెనమండ్రు 

యేతుల నెవ్వరిచన వియ్యకొనేవు నీవు మొగ 
కూడిన స్టే కూడేవని గుజీగా (శ్రీ వెం పేళ 

యీడ్షుతేక పెనంగితినిందాలొను 

వాడి కెగొల్లెతలై తే వలసినందరు నీకు 

మేడేన నెవ్వరిపొందు మెచ్చేవు నీవు." ॥మొగ॥ ఫ్‌70 


బొళి 


దానికేమి దోసమా తగిన గేస్తురాలవు 
నేను నిన్నునేమనే సను నీకేలే సులు ॥పలవి॥ 
గా 


కొండవంటిదొర నిన్ను కొంగువట్రి తీసితేను 

వొండేమీననలేక వొద్ది కై తివే 

ఆండనుండి సారెసారె నాతండే పిలవ(ంగాను 

బండుబండు గాలేక పలికితివే ॥దాని॥ 
చక్కనిడాణండు సీజవ్వనము దడవంగ 

గక్కన విడువలేక కై కొంటివే 

వెళ్కసానం గమ్మటిని వీడె మాతండియ్యఃగాను 

అక్కర దోయలేక అందుకొంటివే ॥దొని॥ 
(శ్రీ వెంక పేశ్వరుండు చెక్కు నిన్ను నొక్కాను 

3 వళమె అంతలోన( గరఃగితివే 


$గ(0 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
యీవేళ నన్నేలి వచ్చె నిద్దరి సవతుల(గా 
కొవించి నవ్వితి నిష్లే కదిసితివే. ॥దాని॥ ౮?! 
ముఖారి 


చెప్పవద్దు నీలాగు చెలులెర(గనిదా 
ముప్పిరి నీవు వెనకముం దెంచేవా(డవొ ॥పలవి॥ 


పూరటగానందరిని వొకరొకరినే స 
_పోరుదీర( బొద్దునను భోగించితివి 
యీరీతి నెవ్వశివద్దకేగవలళో కాక 
పౌరసతులపై నింత బత్తిగలవా(డవా 


నట్టి 
ట్‌ 
తివి 


పొగ్గి నీవే పిలిపించి వూరివారినెల్లాను 
స్మ 'ఏదేర లోలోనే చెనకితివి 
మేలేక యెవ్వతె నీయింటికి రా(గానో కొక 
నిల నింత మోహము నించేటివా(డవా ॥చెప్ప॥ 


యిల్లి ల్లు దప్పక చొచ్చి యింత్మిమెన దానినెల్లా 
"కొళ్తరీర నొక్కమా పే డూదితివి 
ఎల్లి దె నన్ను శ్రీ వెంకపేళ కూదేకొరకుంగా (5 గ 
మెల్ల వారి మేకలకు నింత చిక్కేవా(డవా. ॥చెష్ట॥ 012 


[02వ రేకు, సామంతం 


నంటున నీచేంతలకు నవ్వే నేను 
వెంట వెంట నీశుణాలు వెల్ల విరి ఆయను ॥1పలవి॥ 


పిలిచి నీవు నాతో( బెనంగి బాంతిపడంగ 
నెలమి నే మారుత్తరమియ్య( గౌక 
కలసిన నీసతుల కాలిగోర( బోలుదునా 
నిలిపిన నీమహిమ నీవే యెరు(గుదువు ॥నంటు॥ 


శృంగార సంకీర్తనలు | 


పక్కన నీవు నాపై. జెయ్యి వేయ;గాను 

చిక్కిలోనై నీసేవ సేవేం గాక 

న. 

చక్కని నీయింతులతో సరిపెన(గం గలనా 

మిక్కిలి నీచెల్లుబడి మెరయించేవిపుడు , 1నంటు॥ 
రందువ( గూడిననన్ను కా(గలించుకొన(గాను 

పొంది నిన్నునన్నిటా ధోగించే( గాక 

సందడి శ్రీ వెంక పేశ సమరతికర్శమా 

న్‌ 


యెందు నేమన్ననలనింత నేనేం గార. 1నంటు॥ 570 
కన్నడగాళ 
రానుక సీకిచ్చితిమి రాచుకున్నారము శేము 
ఆచేరుపులింళమీ(ద నడుగము (పల్ల వి॥ 


వేవేలు చెలిభావాలు విన్నవించితిమి నేండు 

దేవరచి _త్తమెట్టో తెలియదు 

చేవమీరె విరహము చెమరించెనింతిమేను 

'యేవేళ( గరుణించేవో యెరంగము ॥కొనుక॥ 
పచ్చిదో(చెనా కెమేలు పైకొని నీవే ఆడకు 

విచ్చేసినయందా(క వేగిరించము 

నిచ్చలు నీచేంతలెట్టో నీవేగతి మరిలేరు 

చెచ్చెరగేమి "నేసేవో చిమ్మి రేంచము ॥కొనుక॥ 
కన్నులదుట నిద్దరి. గదియించితిమి నేండు 

మన్నించితివింతికి/గా మండాడము 

యెన్నికె శ్రీ వెంకటేశ యీసె నీవునొక్కపే 

మిన్నకయైనా సారె మెచ్చకి ప్లే మానము. ॥కనుక॥ 574 

సాళంగనాట 

వచ్చినవారమిదివో వాకిటనె వున్నారము 

నెచ్చెలి యెదురుచూచీ నీచిత్తమి6కను 1పల్లచి॥ 


852 థ్రీ తాళ్లపోక అన్నమాచార్యుల 


నవ్వుల పండుగలాయ ననుపుచంండుగలాయ 
యివ్వల చెలితో పొందులి(కనెన్నండు 
రవ్వలాయ సీచేంతలు రాజసమే నెరపంగా 
దివ్వెంత్తు(టొద్టులకు తిరమాయః బనులు 

మాటలివే వింయలాయ చదుంతనాలే సందులాయ 
యీటున కాంతతో మేలమి(కనన్నండు 
మూటలాయ గర్చులు మోచుకవున్నారముదే 
మేటిశింగారాల వేగి మిగితె చేంకట్లు 

పీడెములే వొడినిండె వేడుకలు పంటవందె 
యీడ వచ్చున్నది చెలియ యి(కంన్నండు 
పాడితో (శ్రీ వెంక పేశ పడ(తి. గూడితివి సై 
యేడుమద్యాన్నమురక్కె యెట్టి రహస్యములో 

గుండక్రియ 

పడంతిరో నీవేల బత్తి గొట్టాన( బెప్టేవే భూమి 
పౌొడది సతులతల పూరిగట్టనేంటికే (2) 

పుట్టిపడ( దేసంెంత వూరిపడ మాటాడిన 

మట్టుతేక భ్రమసీనా మగవాండ 

చుట్టరికాలంత సూటిపడ( జెప్పినాసు 
కట్టుకొనునా మెడ( గమ్మర నిన్నతండు 

కస్నుసన్నల నీవెంత కష్పురాలు చల్లి నాను 
యెన్నికలేక మెచ్చీనా యింతవా(డు 
పన్ని నీమచ్చికచూపి పాదాలెంత పిసికినా 


॥వచ్చి॥ 


॥వచ్చి॥ ర్‌ 


॥పల వి।॥ 
ఉం 


॥పడంతి॥ 


చెన్నుమీర నన్ను (నిన్ను ) నరచేత( బెట్టు కుండునా ॥పడ(తి॥ 


సిస్టవడకాతనిపై చేతులెంత చా(చినాను 
వెగ్గళించుమనీనా (శ్రీ వెంక కేశుండు 


శృంగార నంకీ ర్తనలు 


అగ్గమై నన్నిటుగూడెనపై నీవూ గొసరితే 
ళ్‌ రూ టబ 
నిసలపూజగా నిన్నునె త్తి( బెట్టుకొనునా. 


గౌళ 


ఆయము నీచేతనున్నదన్నిటికిని 
పాయముపదను వచ్చె( వె కొనవయ్యా 
న. 


అలిగినదానివలెనంటక వున్నది గాని 
నిలువెల్లా. దమకమే నీమీ(దను 
బలిమేపాటి నేసిన పె పెనున్నది చెలి 


లాలు. 


చెలులం జూపక నీవే చేయి చాంచచవయ్యా 


యెనయనిదానివలె నెక్కడో చూచీం గాని 
' తనువెల్ల నాసలే తగులమికి 
చెనకితే. జాల్నుంగాని చేతిలోనున్నది యింతి 
"పెన(గదు పిలిచితే( “బేరకొనవయ్యా 


సిసవడ్డదానివలె శిరసు వంచీ( గాని 
అగలికెల్లో నీసామై్మై ఆముకొన్నది 
లి ఉం రా 
అగ్గమై (శ్రీ వెంకటాధిప నిన్ను( గూడెను 
రాల 
సులేదు మీలోన నిష్టే వుండవయ్యా. 


రామక్రియ 


మండాటమింతటిమీ(ద మరిలేదు 
ఆండనుందేవారమింతే అదివో నీచిత్తము 


పంతానకెక్కినమాట పాయానకేక్కినమాట 
కాంత నీతోనాడినది కలదొక్కకే 
చింతలోని దాఃపిరము నేయ6గల కొఃపిరము 
వింతలుగ .నేము నేనే విన్నపములోని వే 

౪0 7-౯2 


$854 


పడతి! 576 


॥పలవి॥ 


1ఆయ॥ 


॥$ఆయ॥ 


4(ఆయ॥ 57] 


1పలవి॥ 


॥మండా॥ 


౪54 థ్రీ కాళ్లపాక ' అన్నమాచాథ్యుల 


కందువనెలల వా(తఠ కమ్మలలోపలి వా(త 
, బుందుముఖి నీసందికిది యొక్కే 


యిందమన్న కానికలు యెంచుకొన్న పూనికలు 


ముందు నీక్రిందరము మొక్కిన మొక్కులవే 


కను[గొన్నల్ట్‌ వేడుక కా(గిటిలోని వేడుక 
_'పనివడి “సతిభాగ్యఫల మొక్కే 


ననిచె (శ్రీ వెంకపేశ నయములు( బ్రియములు' 


చనవు మెరసిన మా సమ్మతాలలోనివే, 
1900న రేకు. శంకరాభరణం 
. ఇెస్పంగనేంటికి చెలి మనతోడ 
కప్పె( జింతలవె కాన(గరాదా 
తల(పులోపలి తమక మెల్లాను 
'నెలవినవ్వులం జిందీ(+గదే 
కొలంది మీరిన కోరికలప్పటి" 
, మొలకపులక మొత్తములాయ _ 
వినుకలి తన విరహమెల్లాను .. 
కను(గొనలనే కమ్మీ6 గదే 
,చనవుల తన సరసమప్పటి 
ననుపుమాటల నటనలాయ 
గక్కనం గూడిన కందువలెల్లాను 
మిక్కిలి మోవిపై మించెం గదే. 
1 యెక్కువ శ్రీ వేంకశేశు మేలప్పటీ 
వొక్కటై పాయని. వొద్దికలాయ.. 


"వరాళి భలే 


పట్టిన చలములేలే పైమెనాతనితోడ 
వొట్టుక వంతమిప్పించె వువిదచే[.జాలదా 


॥మండా॥ 


*మండా॥ 6718 


= ॥పల్లవి॥ 
గ 


॥చెప్ప॥ 


॥చెప్ప॥ 


చెప్ప 57/0. 


: ॥పల్ల వి॥ 
గ 


శృంగార నంక్రీ ర్తనలు 


'వెంగెము లాడకువే విభుండు నీసవతైన 
ఆఅంగననీడకు( దెచ్చె నదిచాలదా 
కంగు వెట్టుకోకు వే కమ్మనిపూవులచెండు 
కుంగరాల వేళ్ళచేత నొగ్గింపించె. జాలదా 


చలము సాదించకువే సవతిని నాయకుడు 
అలరి నీచేతి కిచ్చె నదిచాలదా 
బలిమి నేయకువే ప్రాణేశ్వరుండు ఆసె( 
గొలువులో( బెట్టి నిను. గొసరించె. జాలదా 


చేపట్టి బిగియకునే శ్రీ వెంక'పేళుండు నిన్ను 
ఆపెచేత( బొగడించె నదిచాలదా 
రాంప్పలి(క( జేయకువే రతికేలిలోపలను 
మోప్పగట్టించె వలప్పు ముదికచే! జాలదా. 


నాదరామ క్రియ 


మరి(గించ మరి లేవా మాటలు మాపుదా(క 
పొరుగు పొంతల నీకు బొద్దు వోదా 


వంచనతో నీవు నాకు వలచినవలపెల్ల 
కంచపుమోవియందే కొనవచ్చెను 
చంచులనిందరిలోన సతమేమి నెరసేవు 
పొంచి పొంచి నీకదేమి పొద్దువోదా 


తలంచిన నీలోని తలపో(తలెల్లాను 
పిలిచిన పిలుపులో( బెనగొనెను 
మలశి యెప్పటినెశమాటలేమాడించేవు 
పులిమేవు నవ్వులేమి పొద్దువోదా 

జొడల నీనా సంది సరసములెల్లాను 
కూడినకూటమిలోనే గురులాయను 


'$ిన్‌్‌ 


41సటి॥ 
లు 


॥1పటీి॥ 
ట్‌ 


॥పటి॥ 500 
ళం 


॥1పలవి॥ 
గ 


॥మరి॥ 


॥మరి॥। 


శి థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యీడనె (శ్రీ వెంక'ేశ యెంతకెంత నేనేవు 
బ్రోడవొదువు నీకింక( బొద్దుచోదా. ॥మరి॥ [61 


సామంతం 


కోలమునొకటిగాదు గుణమునొకటిగాదు 
శెలిమి శేయవచ్చీని శెనకకుమనవే ॥పల్లవి॥ 


యిల్లిదివో మమ్ము సూడు యేనుగవంటి నడపు 
సల్లని తేటసూపులే సక్కదనాలు 
నెల్ల (టో సూడుమనవే శింయ్యమువంటి నడుము 
గొల్లనికి శెంచెతకు కూటము నెల్లునా ॥కొలము॥ 


నిచ్చలు మానెంపలపై నెమిలివంటిది కొప్పు 
పచ్చులవంటివి మాబలు సన్నులు 
కుచ్చుల పొరిటాకులు గిరిగింజ సరుములు 
అచ్చపుటూరవాండు మాయడవినుండీనా ॥కొలము॥ 


వసుముగాని శిలుకవంటిదివో మామాట 
పసని తేనెల మోవి పళిమివొల్లు 
యెసగ శ్రీ వెంక పేశుండేటవెట్టి నన్ను(గూడె 
రసికుండు దాను నేను రాశిపాటదాననే, ॥కొలము॥ 582 


లలిత 
ఏమిటికొసపడేవు యెందుకై నాను | 
సాము నేసినట్టి నీతో సాటివచ్చేమా ॥పల్లవి॥ 
తచ్చి చూడు సీకునిది దట్టిగట్ట నానేమో 
పచ్చనాకు మాకొంగు పప్టేవు నీవు 
యిచ్చ మాకాకిపై(డిబొ ప్టేమి చూచేవింతలోనే . 
బచ్చెన నీపై6డిచీర పొటిదయ్యీినా " “.. ॥ఏమి॥ 


శ్ళెంగార నంకే ర్తసిలు ఏ! 


యెంచుకో నీసొమ్ములలో యిది దాంచవచ్చునేమో 
*పెంచెపు మాగురిగింజ పేరడి గేవు 
దించనట్టి మావింటిదిక్కేమి చూచేవ్పు 
సంచపు నీచుట్టుంగ త్రి సరివచ్చీనా 1ఏమి॥ 
యిప్పుడే తెలుసుకో నీకిది గూడయ్యినేమో 
నెప్పున మామోవితేనె నీవు గోరేవు 
ముప్పిరి శ్రీ వెంక కేశ ముంచి నన్ను( గూడితివి 
యెొప్పుడూనురముకాంత కెనవచ్చీ (చ్చే ఇనా. .॥1ఏమి॥ 0808) 
చౌళి 
చేసిన తనచేణతలు చెప్పరాదు 
యీ సటలవానితోడ నేమి నేతునే ॥పల్లవి॥ 
వలపు గలవారికి వాసులు పనికిరావు 
పిలిచితే బలుకక బిగియరాదు 
చలపట్టి వేండుకొంటే సమ్మతించకుండరాదు 
యమెలయించీనిదె తాను యేమి నేతునే ॥1చేసి॥ 
మన్ననగలవారికి మంకులు చూపరాదు 
సన్నలేమి నేసినాను సొదించరాదు 
కన్నులనే నవ్వినాను కౌ(తాళము చూపరాదు 
యిన్నేసి ప్రియాలు చెప్పీ నేమి నేతునే ॥చేసి॥ 
కూటమిగలవారికి కోపగించు కొనరాదు 
పాటించి మేలమాడ(గం బదరరాదు 
గాంటమై (శ్రీ వేంకటఘనుడీ ప్లై నన్ను(గూడె 
యీటువె ట్జై( దనతోడ నేమి సేతునే. 1చేసి॥ 084 
00వ రేకు. సాళంగనాట 
అంకెకు రానిపనులై నపాటి చాలును 
మంకులు చెల్లవు నిన్ను మరిగినదొనను 1పలవి॥ 


తిగగ్రి థ్రీ తాళ్లపాక అన్నమోచార్యుల 


పచరించి సీకు విన్నపములు నేనేవారి 

వచనాలలోనే కొనవచ్చె వలపు 

రచనలు నేరుతుము రాజసాలు గే ేరుతుము 
. వుచితముగౌకుండ(గా వూరకున్నదానను 1అం₹1॥ 
సగము మొగము వంచి సన్నలు 'సేసేవారి 

నగవందే అంఠా వున్నది నిజము 

పగటునెగు(గుదుము పంతమూగరుగుదుము 

'జగడాలుచేరీనరటా సమ్మతించుకొంటిని అం కే; 
ఆయములు చూపి మోపి అస్పణలిచ్చేవారి 

కాయకప్పు మొక్కులకే కలిగె మేలు 

యీయెడ (శ్రీ వెంక పేళ యిటు నిన్ను( గూడితిని 


చేయి మీద నవ్వులకు నేలవు పెట్టితిని. అంక 38౫ 
దేసాళం 
గుట్టుననుండ(గరాదా కోంతకొంత్రే నా 
ఇట్టులు నేయంటోతే నాజడి( బడు బనులు ॥పల్లవి॥ 


ఆమనికాలము డొల్లే ఆయాలు సె ప్రైపెనున్నవి 

చేముట్టి సరసాలేలే చెల్లింలో 1 నీకు 

గామిడివాండాత(డు కప్పురపుమోవి నీది 

వేమారు మూటాడ(బోతే వెల్లనిరౌ(బనులు ॥గుట్టు॥ 
సిగ్గులకాలము దొర్లే చేక్కులు చేతనున్నవి 

దగ్గరియాకతాలేలే తరుణి నీకు 
. బిగ్గడికొండాతండు పంతక త్రెవు నీవైతే 

వెగ్గళించ( జూచితేను వింతదో(చు( బనులు ॥గుట్టు॥ 


ముచ్చటకాలము దొల్లే మోహము లోననున్నది 
_ పచ్చిదేర నవ్వనేలే పదరి నీకు 


శృంగార నంకీ ర్తనళు 853: 


యిచ్చట (శ్రీ వెంక పేశుండీతండిస్టై నిన్నుంగూడె 
యెచ్చరికె లేకుంపే యేమౌనో పనులు... - ॥గుట్టు॥ 504 


పాడీ 


శమణులము నేమింత రవ్వకో పేమా 
చెమరించీని మొకము చేరివిసరినాను ॥పల్లవి॥ 
మచ్చిక మీ(ద గల మగువలకెలాను 
శ; ళం 
యిచ్చకమే 'సేయవలె నెక్కడా నీకు 
యెచ్చుకుందులై న మాటలేమీనాడ(గరాదు 
పచ్చిదేరీని పనులు భావించి చూచినను ॥1రమ॥ 
"పెటిన శాసలనీ ప్రియురాం(డైల్లాను 
బ్‌ న. 
గుట్టుతోడనుండవరె. గోర్‌ నీవద్ద 
చిట్టకాలు వేయరాదు చింతతోనుండ6గరాదు. 
వొట్టుకొనె వానరెల్లా వోరసిచూచినను (₹) 1రమ॥ 


కూడిన నీకూటములకోమలుల కెల్లాను 
తోడునీడై యుండవరే తొరలి నీకు 
జొడతో నన్ను(గూడితి సాదించరాదు నన్ను " 
వోడక శ్రీ వెంకపేళ వొద్దికైతివిపుడు. ॥రమ॥ 58? 


ఆహిరి 
ఈయెడనేమి సేసినా నేమనే నీచిత్తము 
కాయకప్పం జేంతరెల్ల గప్పవచ్చేనా. . ౨. ॥పల్లవి? 
యెగసక్యాలకు నీవు యేమని పొగడినాను 
జగడాలకు వచ్చేనా సారె నీతోను 
తగవులు చప్పి నీవు తమకించి' మొక్కి తేసు 


జ్‌ లు షస 
. తెగడి నిస్స్‌ (క వేరే తిటవచ్చేనా . ఈ చు॥ 
ళ్‌ ల్‌ 


(| (శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యలా 


నాటకౌలనూరకే నవ్వులెంత నవ్వినాను 

ఆటకాన. గన్నుల నిన్నదలించేనా 

జూటరికనాల నన్ను సుస్టులెన్నియడిగినా 

మాటలు వెలుచుకొని మచ్చరించేనా *ఈ యె? 
వేసాలకు నీవెంత వేడుక( గాంగలించినా 

ఆసపడి నిన్ను నేను ఆయాలంపేనా 

రాసికెక్క శ్రీ వెంకటరమణ నన్నుంగూడిరి 


వొాసదప్పెనంటా నిన్ను( బచ్చి ససేనా. ౫ఈయె॥ ౧01 
నాదరామ[క్రియ' 
ఎచ్చరిక మణవకు మిన్నిటానమ్మ 
విచ్చనవిడాయ నీకు వేడుకలమ్మా ఇపలవి॥ 


మితిమీరి సోబనాలమీ(ద నీవు నడవంగ 
నతండు కై లాగిచ్చీ నదిగోవద్మూ 
రతి నేసి అలసిన రమణివి తొలుతనే 
_చతుదనిక్షిని నీకు జతనమమ్మ ॥ ఎచ్చరి॥ 
మేడమెక్కి అలసి నీమేను చెమరించ(గాను 
ఆడ సురటి విసరీ నదిగోవమ్మా 
వాడుదేరె వదనము వనితవందుకు( వోడు 
యాడుజోడయ్యినది మీకు నెడపరాకమ్మ ॥ఎచ' రి1॥ 
చప్పరమాళగెలోన సరి. బవళించే నీకు 
నప్పుడే తాం దొడచాంచీ నదిగోవమ్మా 
కప్పి (శ్రీ వెంక పేశుండు కలనె నివ్వెరగైతి 
రెప్పుడు మరపకు(డీయెన్నికలోయమ్మా. ॥ఎచ్చరి॥ 300) 
రామక్రియ 
మేలు మేలు రాగా రాంగా మేటివైతివి 
వాలు(ంజూపుల( జూచితే వచ్చె(గా పని ॥ప9 వి॥ 


శృంగార సంకీర్తనలు 


చెంతనాత(డు నీచెలి సేవలకు మెచ్చితేను 
యింతమాట మెంత నేనేవిదిగో నీవు 
సంతతమునాపె గన సరసములాడితేసు 
వంతులకు నీచెత వచ్చెంగా పని 

సీపు పిలువనంపిన నెలంతకు సొమ్ములిచ్చే 
మూవిలోనే వావిగ ప్టేవిదిగో నీవు 
కావలెననుచు నాపె కా(గిలించుకొంటే/ గన 
వావాత నీచేతనే వచ్చె(గా పని 

పాదాలొ త్తే పడతిపై పచ్చడముకొంగువడె 
నాదరించి కూడెననేవంతలో నీవు 
యాదెస శ్రీ వెంక పేశుండెనని నిన్నింక నాపె 
వాదొప్పని ముక్కించెను వచ్చెలా పని. 

21॥-వ రేకు. మంగళకౌశిక 


ఏల నీవు దా(దేవు యింతలో మాకు 
తాలిమినిలుచునందు తగులములున్నవి 
అంచల మూ(కలలోనున్న అతివప్రై నీవు గొంత 
ముంచిన నవ్వులలోన మాోహమున్నది 
తుంచి తుంచి తొమెరల తూంట్లు నీవు వేయగ 
వంచిన యాపెచూపుల వలప్పలునున్నవి 
ఆసపడి నీవిష్పుడు అండనుండి యేమేమో 
నేసిన చేతలలోన సిగ్గులున్నవి 
నేసవెట్టి పువ్వులను చిమ్మి రే(గ సన్నలను 
వాసిన యాపెవ్రాలలో వాడి కెల్లానున్నది 
తోడనె (శ్రీ వెంక పేళశ దొరసి మీరిద్దరును 
కూడిన కూటమిలోన గురులున్నవి 
వాడుదేర నే(డాపె నంకలొత్తి నీచేతికి 
వీడెమిచ్చినందులోనే వేడుకెల్లానున్నది. 


4! 


॥మేలు॥ 


వ 
1 యులు॥ 


॥ మేలు! 51 


॥$పల వి॥ 


1ఎల॥ 


వి 
॥౧ల| 


ఏల 00! 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుః 
శుద్గవసంతం 
ఐం 


ఊరకున్నవారితోడ నూరెల్లానోపునపే 
వోరపోరల (?) తోడను వూరకున్న( జాలడా 
చెలిమి నేసినచోట సిగ్గులూనెగ్గులూలేవు 
అలుగ(గ దగునపే ఆతనితోను 
“పెలుచమాటలుగదే బెట్టికోపాలురే(చీని 
వొలిసి మోనముతోడ పూరకున్న( జాలదా 
చనవులిచ్చినచోట సాదించంబనిలేదు 
పెనంగి వేసరింతురా (ప్రియునినింత 
చెనకులింతే కదే జిగిరేసు వుట్టించు 
వొనర నవ్వులు నవ్వి వూరకున్న( జాలగా 
గక్కన( గూడినచోట కా(తాళించ మరివొద్దు 


కక్కసములేలే (శ్రీ వేంకటపతితో 
వొక్కమైనదిందే కదే నొగి మందెమేశమాయ 


పుక్కుమీఠి లోలో(జొక్కి పూరకున్నః జాలదా. * 


జౌళి 


మానశే ఆతనినేల మండాడేరు 
కానుక మామొక్కులిపి కడ్ణాయము గాదు 
తనకే నెలవయ్యిన తరుణి నేను 
వనితలు పెక్కుగలవా(డాతండు 
యెనసిన మాపొందులేడకునేడ 
మొనసి నేండేనే బత్తి మొగచాటే కాదా 
వొక్కచో తానే గత్తె వుండుదు నేను 
"పెక్కుచోట్ల మె ప్టేటి (పియుఃడాతండు 
మక్కళించి మామాటలు మరియంకొనా 
వుక్కుమీరితే వలపు వుంగిపే కాదా 


1పల వి॥ 


౪*డ+ర॥ 


అడిశర॥1 


*డశర!॥ 82 


॥పల వి*॥ 


1 మౌన॥ 


॥మాన॥ 


శృంగార సంకీ ర్తనలు 880 


కందువ దన్ను( గూడిన కౌంతను నేను 
యిందరిలో థ్రీ వేంక పేశుండాతండు 
ముందు వెనకల మేలు మోపులాయను 


విందుమీ(ద విందులై తే వెగటులే కావా, *మాన॥ 508 
ఆపొరి 
ఎక్కడి కెక్కడి ఆస యేమి సేనేనే 
యిక్కడ నాతో నవ్వె నిది యంత బాలదా 4పల్లి వి॥ 


కాయమంటిన నన్నునేలే కౌ(గలించవలెనా 
చాయల నన్ను( జూచినచాలదా యింత 
మాయల వలప్పలేల మాప్పదా(కా శోలియాల 
వేయిటికొక్క పే నన్ను విడువడు చాలదా ॥ ఎక్కడీ4 


వొంటినిన్న నన్ను. జేరి వొడియం౦ంటవలెనా 

జంటయమై మాటలాడీన. జాలదా యింత 

పెంటల సరసమేల బేసబెల్లితనమేల 

తొంటిపొందే వొకలక్ష తోయబేఃడు ఛాలదా + ఎక్కుడీ4 
పలుమారు నాకునింత బాస నేయవలెనా 

అలపు దీరగ గూడెనంత చాలదా 

చెలగి శ్రీ వెంక కేకుచేంతలః బడ(గనేల 

పలికినదే పంతము పచ్చినేవె. జాలదా. 4 ఎక్కడి 504 


శెలు(గు+గాంటోరి 


అదె తొందానే కదవే అరగన వీడు 
వెదకి యెందు చూచిన వీండేవాండు ॥పల్ల వి॥ 


కలలో వచ్చినవాఃడు కప్పురమిచ్చినవాఃడు 
ఇెలంగేటి పురముపై చెలియవాండు 
తెలిసి మేలుకొంపేను దేవరవలెనున్నాండు 
వెలుపల దానె యె వీ/జేవా,ండు 1ఆదె॥ 


864 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


నిక్కిచూచినట్టివాండు నిన్నటిమొన్నటివా(డు 
తక్కక తులసి పెద్దదండలవా(డు 
పక్కన చేరుకొరపేను పలికీ నిప్పుదే వీండు 
వెక్కసపు నవ్వులతో వీ/డేవాండు ॥అదె॥ 


అడుగనంపినవా(డు ఆయములంటినవా(డు 
కడలేని శ్రీ వెంకటప్పవాండు 
అడియాలముగ( గూడెనంతలోనిప్పుడు వీండు 
విడువని మహిమల వీ(డేవాండు. అదె! 0%0 


ముఖారి 


నాకు. దెలియదు నీనాటకములు 
దాకొంటి విప్పు డెందలివా(డవో ॥పల వి॥ 
శో 


నగవు నాతోంగొంత నవ్వుతానే ఆవల 

బగటు మరియు(గొంత పచరింతువు 

మొుగిచి నీమనసు యిరుమొనసూదిమై ఎప్పుదు 

తగిలిని నీవు యెందలివా(డవో నాకు! 
సలుకలొకకొన్ని నాపై, జల్లుతా నవల 

వలప్పలొకకొన్ని నివ్వటిలింతువు 

రౌలంగకిటు రెండుచేతుల వెలంకాయలై (:) 

తఖకొ త్తె. జే(తలెందలివాండవో ॥నాకు॥ 
యిప్పుడిన్నిట నన్నునెనసి యెమ్మెలు నవల 

చెప్పిెన్నిట నన్ను( జింతింతువు 

చిప్పి లుచునిందుకే శ్రీ వెంక పేశ్వరుండ 

ఎపి దేరెదవు యెందలివా(డవో. ॥గాకు॥ 30|| 


“సూచిక ౧ 


సంకీర్తన రాగముఠి అకారాది సూచిక 


సంకీర్తన సంఖ్యలు 
1821 7, 00, 08, 1110, 184, 102 1, 
౫0, 28, 228, 14, 01, 4, 40,00, 8808. 
14, జు జు ఈ జ, 30, 3, 2 8 
18, 31% ఈ 
12 88 18, 21 బట, 08, అ, అ, 08, 
88, 121, టప 11, 67, 108, 518, 28, 80, 
18 18 2 జ, జు జ, 8, 2, ౫0. 
290, 017 351, 886, 32 07, 8, 12, 2 
10, క 2, 00, ఏ0, ఏ, 3, 
నక, 
1 120 108 ప ప 
1 త ౫ 2౫ 2, ఆ 
క 1 2 ఈ ఈ అ 1 17 13, 22 0 
న 0, 0 312, ఎక 30, 277 
912, వ, . 
113, 
 . 


తి టి 121, 21, అ జ, 30, 304, 


34, 800 080, 00, 1 40, 00, 47 
10, 20, 0, 88, 

జ, 2 00 46. 

180, 

3118, 

116 18, 88, 

1 20, 2 8, 1012, 18, 12, 9, 10, 14, 
ఏ అ 0 818, 0, 00%, 10, 10, 411. 1, 
11, 0 51%, 502, ఈ1, 30, 


రోగములు 
నారణ్‌ 
నారాయణీ 
పాడి! 


వింజోంస' 
బౌళి 


బొళిరామ్మక్రీయ 


భూపాళం 
ళైరవి 


మెంగళకోళక 
మధ్యమావతి 


మలహరి 


మాళవి ల 


మావిగౌళ 
మాళవిశ్ర్రీ 
ముఖారి 


కామ్ముకీయ 


తీంగాళ ల 


660 
సంకీర్తన సంఖర్ధలు 

శక్‌ వ. 
టి 
42 గా 1౫, 2౧౧౧ ఈ 4 070 
91. 27 24 22 ఏట 2 2౫ 27. ౫4 0% 
181, 04, మ, ఈ, 070 04 4, 418 44 టి 
ఓ, 10, త తతి యు త ౫, టి, టప 
400, 
తగి 10, ఏ 5, ఈ, అ జ బూ ౫ 
2 0 22 త ఏ0, ఏళ తో, 
227 206, 2 88, ఇ, 3, టో, 20, బి4 టట 
181, అ 
46, 1 20, 10, 14, 17. 2%, 26, ౫4 
౫7 311, 3 00, 01, 8, టబ 47, టి 
45, 011, వలి 07, ఈ, | 
7 20 4, 281, 3ట, 0 టు నట 0, 501. 
7 01 2, భం బి జ, బు 320, 4 1, 
468, 174, 2 : 
182, 10, 970, 
1% 88. 
జ ౫7 జ 24 402, ఈ, 38, 899, 
48, టి 472, 
101.2, ౫ 8. 8, టి ఈ, 6, *, 89,87 
146 1౫. ఈ, 1, ఈ 2 బి, 247. 2%, 
801, 316, 117, 10%, 884, 888, టక్‌ 471, 40, ఈ, 
526, 649, ఈ 558, 572, 006, 
211, 1, 00, ఈ 47, 51, ౯, 8, 7, 81, 14 
10, 15 184 15 2 ౫7, 1, 386, 310, 
342, 40, 47, 409, 58, 581, 301, 508, ఈ 587 
కీ?8, 006, 
8%. 


శాగముణ 

అలిఠ వ 
చరాఃి ష్య 
వసంతం స్య 


ఇంక రాథరణం ఆ 


ట్రేరాగ 2 


శుస్టవసంతం అజం* 


శోకననా? 


సామంతం 


సాళింగం 


సాళంశనాట 
సౌరాష్ట్రం 


,హిందో; ౮ 
హిండో వసంతం 


దొజ్రిబ్జ 
వ 


శ? 
నంకీర్తన సం ఖ్యలు 


4, 38, ౫, 8, 57, 08. 

1న 84, 20, 110, సగ, 2, 22, 08. 28, 
జ ౫, 34 82 9, 412 40, 14, 108, 
వసి స8ిగ 

ఖః 

34 శం 78 98 107 1164, 3, 172175, 
1, 100, త జం 34, ౫0, ౫ 29, 2౫ 
104, 007, 910, 224, 302 240, 080, 002, 170, 301 
17 జ, ఈ, 1, ఈ 102 4 టి ఈ4 
వ క, 

సెక, 35, 88, 6, 48, 104 ౧2 121 202, 11, 
14 188, 18 102, 29, 20, 28, ౫ 24, 26, 
జ 28, 221, జ 27 200, 18, 32 38, 357, 
072, 877 31, 108 407, 40, 44, 18, 40, 204, 
శకి, 35%, 881, 505, 

17 107 110, 120, ౫, 21, 4 ఏ మ స 
18, 40 

44 31, 4వ టి టిలి టి గ 8, 
12, 180, 161, 12 101, 24 స ఈ ఈ? 
సతి 98, 18 ఏ0 42, 44, 201, 310 ఎ, 384, 
న 888, 

4 004 

48, 5 4, 8, 9, 118, 14, 14, 2 30 402, 
146 44, 47 2 ఏట ఈ ఎన 585, 
క 088, 


శ 
0 


ఠి 


118, 408 ప 2, జ 24, 24) 
118, ఈ, 

ఫ్ర 11, 

1112, 10, 80, 221, 1 181, 
10, 4, ఏ0 804 0 1 1. సర సస, 


ఇ 


సూచీక్‌ 9 


“ఉక ప్రేనపు ఫఐా 


సంకీ రనల అకోరాది సూచిక 
న! 


సంకీర్తన. 


అంకెకు రానిసనులైన 
అంగన చెలువు 
అంగినకు నీకు(దొందు. 
అంగన యెట్టుంచినా 
అంగనలేమన్నా నన్ను 
ఆంతట( దనవుడుకొరును 
ఆుదమా యనయ్య నేడు. 
అందరిలో నీవొ;గదవే 
అందరు సంతోసించేరు 
ఆంది వోదులకు 
అందుకంశే గలిచితినొనే' 
ఆందుకే 'వేగిరమయ్యి' 
అందు మీ(ద నాల 
ఆందులోనే వున్నవి 
ఆటుగోన వీచే(6ల 
అటువంట సతి గొని 
అపే మీందనై నట్టు 
అడుగరే యీమో(ట 
అతీవ నీయంగము౭ 
అదియు నొపెద్రరిిము 
అడివో నిన్నంటి(గా 

అదె తొ(దోనే $దవే 
అదేల నవ్వేవంటానడీ గేవస్పటీ 
అనక పోరాదుగోని 
అన్నిటా( గలికివై తే 
అన్నిటా భొగ్యవంళు(డవు 
ఆప్పటీనాతనినేమి 
అప్పటీనుండియు విభు(డ క్లే 
అప్పటినుండీ సతో 


రాగము 


సాళంగి నాటు 
దేసాళం 
థ్రీరాగం 
రామ్మక్రియః 
సోమంతం: 
ముఖారి 
థ్రీరాగం 
థ్రీరాగం 
గుండ్మకీయ 
ముఖారి 
నాదరామ్మక్రీయ 
గౌళ 

దేసాళం: 
శేదారగాళ 
మంగ కో: 
ముఖారి 
దేసోళం 
శేదారగొళ 
నోమంళ0 
శంక రాభరణం 
ముధారి 


అలక | తెలుంగుకౌంటబోధీ 


దేసాళం 
పొడి 
పొడి 


214 
వ 


వగ? 
4 
141 
68 
111 
గి 
న. 
114 


సంకీర్తన 


అప్పుడు నీవు నవ్వితి 
అయ్యోయేమ నవచ్చు 
అల్లదివో నిలుచుక 
అలిగినవేళ విభుండంటితే 
అలుగుత చేదు సుమ్మీ 
అవధరించ( గదయ్య 
ఆ6టదొన( గనక 
ఆ౭టదాన నేను 
ఆ(టదానిబలువిది 
ఆండువారమైతేనే 
ఆశెజుంగు నీవూ 
ఆడ(గల మాట 
ఆడినుండేమి 

ఆడినస్లే ఆడీ 

ఆడిన ప్రే యాడరాదు 
ఆతండిచ్చిన చనవే 
ఆతడు జాణగా(బట్టి 
అతడు నీవును 

ఆత(డు నీపునొక్కటైతే 
ఆత(డెంత నీవెంత 
ఆత(డేమనునో యని 
ఆతండేమి నీవేమి 
ఆతడే యెరుంగును 
ఆతని( గొసరకురే 
ఆతనిచి త్త మెట్టిదో 

ఆతని తలంపు 

ఆతనితో నేల పంతాలాదే వే 
ఆతనివల్ల 6 దస్సేది 
ఆదట దయదలచి 
ఆదిమపురుషునియండ 
ఆనతిమ్ము నాతోను 
ఆనతియ్యపయ్యా నీయప్పణ 
ఆ౫ెచేసిన చేంతకు 

౪01 7-24 


8600 


రాగము 


రామ్మక్రియ, 
కిన్నడగాళ 
థైరవి 

ముఖారి 
ముఖారి 
శంకరాభరణం 
శంకరాభరణం 
శంకరాభరణం 
సామంతం 
శోకవరాళి 
శ్రీరాగం 
శంకరాభరణం 
భైరవి 
రామ్మకియ 
నాట 
మధ్యమావతి 
రామ్మకియ 
పాడి 
సాళంగనాట 
వాడీ 
బౌళిరామ్మకియ 
వరాళి 
శంకరాభరణం 
కన్నడగాళ 
నాగవరాశ 
గౌళ 
కన్నడగొళ 
లహిరి 
థ్రీరాగం 
మంగళ కౌళికి 
మాళవిగాళ 
భైరవి 


వౌ 


పుటసంఖ్య 
288 
185. 
.. 
205 
195 
200 
. 
204 
100 
౭608 
(0 
220 
114 
82 
841 
88 
810 
 క్‌0 
15 
201 
5 
258 
12 
286 
241 
11 
226 
101 


174 
28 
086 
24 


సంకీ ర్త్‌న 
ఆపెతోనేమి మాటాడీ 
ఆపోలికొనో కాదో 
ఆయము నీచేతనున్న 
ఆలికి మగనికి 
ఆసతికి నీకు(బోదు 
అసోదకా(డవు నీవు 
ఇంక నెన్ని గొ;గలవో 
ఇంకనేల దా(చేవు 
ఇంక నేల వట్టిజోలి 
ఇంక నేల సుద్దులు 
ఇంక నేసుద్దులు 
ఇంకా నే(టికీ జోలి 
ఇఎతక౦పే నేరము 
ఇంతట విచ్చేయవయ్యా 
ఇంతటి నీనోము 
ఇంతబా(తిపడేవాని 
ఇంత మాయకొ(డవౌత 
ఇంత మోహించిన 
ఇంతయేల బిగువు 
ఇంతలో నివా(డా 
ఇంతవాడ(వు గాకున్న 
ఇంతవా(డవు గాంగానే 
ఇంత నేతురటవే 
ఇంత నేయ(గ(గదా 
ఇంత నేనీనవా(డవు 
ఇంత సేనెంగా నేండు 
ఇంతి, గరుణించవయ్యా 
ఇంకి మోహములి(5 
ఇంతిరో నీపతీని 
ఇంతివల్ల (ల?) నెపో 
ఇందరినేమడిగే 
ఇందరి (లి?) భావము 
ఇందరి సాకిరి వెస్తే 


870 


ఆ (1 లితై 


సామంతం 
ఆహిరి 

గౌళ 

దేసాశం 
సొళంగనాట 
సాళంగనాట 
మంగళకౌళి[ 
ముఖారి 
మాళవిగాళ 
పొడి 
శంకరాభరణం 
నాదరామ(క్రియ 
నాదరామకియ 
సామంతం 
పొడీ 
నాదరోమ్మక్రియ 
ఆహిరి 
థ్రీరాగం 
థ్రీరాగం 
రామ్మక్రియ 
కేదారగాళ 
హార 
మాళవి 
సామంతం 
భైరవి 
రామ్మక్రియ 
ఉద్ధవస౦తం 
దేసాళం 
బౌళీరామ్మక్రియ 
సాళంగం 
సామంతం 
కొంబోధి 
లైరవి 


పుటసంఖ్య 

845 
102 
850 
7 
క! 
815 
2% 
.. 
245 
20 
108 
2 
888 
84 
00 
110 
77 
41 
202 
18% 
10 
212 
820 


222 
80 


808 
242 
109 
శ్రి 
107 
20 


వంకీర్తన 


ఇందడూను జూడ(గానే 
ఇందవయ్య కొనుకయిచ్చె 
ఇందవయ్య విడెము 
ఇందా(క నెర(గము 
ఇందా(కొనెర(గనైతి 
ఇందుకుపాయము నీవు 
ఇందుకే నే/జీంతించేను 
ఇందుకే మెచ్చేరు 
ఇందుకేల వ (కేవ?) లచితి 
ఇందులో నె వున్నదిదె 
ఇందులోపల( దనకు 
ఇచ్చకములాడరే 
ఇటమీ(ద నాకుబుర్ధి 
ఇట్టి నిన్ను నుతియించ 
ఇటులా నేము నేనేమా 
ఇటువంటివారి 
ఇటువంటివే నీకు 
ఇట్టుండవలదా యిరవైన 
ఇట్టుండవలదా యెననీ 
ఇట్టె నన్ను రమ్మనె 
ఇద్దరము నిద్దరమే 
ఇద్ధరికి మీకు 

ఇద్దరికీ వచ్చె 

ఇద్దరినేలే ననీ, బో 
ఇద్దరిభావములును యీడు 
ఇద్ధరి భావములును యెంచగ 
ఇద్దరూ నిద్దరే 

ఇదిగో వీతగ వెల్లా 
ఇదివో తెలుసుకొమ్మా 
ఇదివో (దిష్టాంతము 
ఇదివో మాౌతోడి 

ఇదివో యింతట 

ఇదె వీండె చూడవే 


871 


రాగము 


బౌళి 
సామంతం 
గౌళ 

బౌళి 

బౌళి 
థ్ర్రీరాగం 
బౌళిరామ్మక్రియ 
సొమంతం 
నాదరాొమక్రియ 
సాళంగనాట 
శంకరాభరణం 
థ్రీరాగం 
రామ్మకియ 
శ్రీరాగం 
వసంతం 
కాంటోధి 
లలిత 
సొళంగనాట 
సామంతఠతం 
సామంతం 
డేసాళం 

గౌళ 

ముఖారి 
దేసాళం 
శుద్ధవసంతం 
కేదారగౌళ 
మధ్యమావతి 
పొడి 
శంకరాభరణం 
శంకరాభరణం 
సౌరాష్ట్రిం 
పాడి 


ఆహిరి 


పుటసంఖ్య 


1602 
151 
020 
204 
101 
882 
240 
208 
ఓ46 
241 

లి 

10 

82 
108 
బ్య 

54 
8042 

72 
22 

85 
150 

న! 

44 
101 
208 
ల్‌! 
4! 
108 
201 
800 
287 
170 
200 


'సంకీరన 
ఇన్నాళ్ళు నెఅ(గ 
ఇన్నిటా నీవేకరాజ్యమేలుదు 
ఇన్నిట్లా సరసు(డవు 
ఇప్పటి కక్క్కూరితికి 
ఇప్పుడూగాక మటి 
ఇప్పుడు మా అక్కవింసే 
ఇప్పుడేమి కడమా 
ఇప్పుడే యేల 
ఇయ్యకొంటి గానవే 
ఇరవెన సరసు(డు 
ఇరుగుపొరుగువారు 
ఇల్లా లై నదానికి 
ఇల్లురికి (2) పేరటమురేల 
ఇల్లుకి వత్తురా 
ఇసుక పాతర యిందు శేది 
ఈపాటివలపులు 
ఈ యెడనేమి నేసీనా 
ఉండనీరా యీపాటి 
ఉపకారముచేయుట 
ఉవిదకు వొక_టెతే 
ఊశరకు౦డి తే మేలు 
ఊరకున్నవారితోడ 
ఊరకున్న వారినేల 
ఊరటన్నా నెలి(గ(డు 
ఎంత కెంత నాదిక్కు 
ఎంతెంత విచారము 
ఎంత చనవిచ్చితివి 
ఎంత చెప్పినా నెరంగ దేమి 
ఎంత చెప్పినా నెరంగవేలే 
ఎంతజాణ నీచెలియ నేమని 
ఎంతటి మగవా(డవు 
ఎంత ,తమక మో 
ఎంతని బిప్పుదు 


872 


రాగము 


ముఖారి 
మాళవిగొళ - 
రామ(కియ 
ముధారి 
శుద్ధవసంతం 
శేదారగొళ 
దేసాళం 
వరాళి 
నాదరామక్రియ 
దేసాళం 
మలహరి 
సామంతం 
ముఖారి 
ఆహిరి 

వరాళి 
థ్రీరాగం 
ఆహిరి 
రామ్మకియ 
వరాళి 

ముఖారి 
సామంతం 
పద్ధవసంతం 
పాడి 
రామ్మక్రియ 
గళ 

పొట్టి 

హిద్టి్ట 
కొండమలహరి 
రామ్మక్రియ 
శంకరాభరణం 
రామ్మకియ 
శంక రాభరణం 
థ్రీరాగం 


'పుటసంఖ్య 
17 
170 


ల 


882 
08 
20160 
(1 
87 
45 
రక 
117 
"244 
(0 
ల 
18 
జ్‌ 
850 
$ 
248 
177 
200 
8082 
108 
82 
10 
880 
100 
"300 
80 
201 
812 
“210 
184 


871 


సంక్షర్తని ఇ వే! రాగము ,. పుటసంఖ్య 
ఎంతయినా మీలోన న్న వరాళి పక 
ఎంత రట్టడి యిది శంకరాభరణం 28 
ఎంతివా(డవయ్య నీవు యేమని పొగడుదును భైరవి స 88, 
ఎంతవా(డవయ్య నీవు యేమనిపొగడుదుము శ్రీరాగం య 270. 
ఎంత వేగిరపడే _ న వైరవి వే (1. 
ఎంత సంతొస మోకాని క కౌంబోధి న 144 
ఎందరికని వుత్తర వో దేసాళం యు. 824 
ఎందరికి వలతువో వ్‌ కొాంబోధి స్‌ 205 
ఎందరు చుట్టాలు వని శంకరాభరణం న. 811 
ఎందా(క వేసరించే మ నాళంగనాట లం ల02. 
ఎందా(కా( దెరలోన నా మంగళకౌళి క్‌ 70. 
ఎందువోయ నేనీకు న్స పొడి యం. తిల! 
ఎక్కడ నేరిచితివే .. బౌళిరామ్యకియ .... 146 
ఎశ్కాడ పరాకు నీకు త పొడి హ్‌ 218" 
ఎక్కడ పరాకు యిదివో న సాొళంగనాట ప 218. 
ఎక్కడి కెక్కుడీి ఆస సి ఆహిరి .. $4 
ఎగసక్కీండవు నిన్ను స్‌ ' సాళంగనాట ట్‌ 
ఎగస క్కేలు నేర్చిన స్ట కాంబోధి యం. 12 
ఎగ్గనిస్టదల6చవు న సామంతం౦ ప 808 
ఎచ్చరిక మణవకు ల నాదరామ్మక్రియ ప _ శ00 
ఎట్టి బాలుండు 1. శేదారగాళ క 176. 
ఎటువంటి తమక మో న ముఖారి న. 106 
ఎటువంటి పందెగా(డ _ య బౌళిరామ్మక్రియ స శి 
ఏటువంటివా(డవు స్ట్‌ సాళంగనాట ... 
ఎట్టు దరియి .చవచ్చును టన సౌరాష్ట్రం ప్‌ 144 
ఎట్టు నమ్మి పొందులు మ కన్నడగాళ న్‌ 108. 
ఎట్టు వలపించితివి (. శ్రీరాగం ర్‌! వ్రష్ణ" 811 
ఎడమాటలి3 నేల | వ ముఖారి న 186 
ఎదుటనేవుండి యాల క. రామ్మక్రియ నన్‌ రస్‌ 
ఎదురుబడి కొంగిళ్ళ ( నాదరామ్మక్రియ వ్వ్‌ 200. 
ఎన్నండు రేనిగురుతులిదె క్‌ శంకరాభరణం 144 
ఎన్నండూ న ఎగకుమీ న్య శేదారగాళ సై (6 


ఎప్పుడు తనదాననే న ఆహిరి లుం. 286 


సంకీర్తన 


ఎప్పుడును గుట్టుతోడి 
ఎప్పుడును రొరలతో 
ఎప్పుడూ4 దగులాయమె 
ఇప్పుడూను నీసుద్దు 
ఎవ్పుడూ మేలువా(డవే 
ఎరగను శపటాలు 
ఎర(గవొా వోయి 
ఎరవా నీవు నాకు 
ఎరవురేని రమణు(డు 
ఎరవై దూరితిమి 
ఎరి€గిన పనులకు 
ఎరుక చెప్పే నీయిచ్చ 
ఎజి[గనా నీగుజాలు 
ఎతు(గుదుమి(క 
ఎవ్వతెకో యీ కెయంటా 
ఎవ్వరికి( గలదమ్మ 
ఎవ్వరికి( దమసొమ్ము 
ఎవ్వరికి. బోరాదు 
ఎవ్వరితో( జెప్పరాదు 
ఎవ్వరినేల తడ వేవీడ 
ఎవ్వరునేమి చెప్పిన 
ఎవ్వ రవ్వరి చిత్రాలు 
ఏ(టికింకొ నీవిభునినేల 
ఏటికి గేలి నే సేవు 
ఏ(టికి బొద్దు గడ పేవిటు 
ఏ(టికి మంకు(దనము 
ఏ(థీకే యీదోసము 
ఏ(టిమాటలాడేవే 
ఏ3ళందాయనిదె 
ఏబోసకిశ్యుకొ నేవే 
ఏమన! గలదే 

ఏమని చెప్ప(గవచ్చు 
ఏమని నుతించవచ్చు 


874 


రాగము 


శేదారగా? 
హిజ్జీజీ 
పొడీ 
శకేదారగొళ 
పొడీ 
వరాళి 
నాదరామ్మకియ 
వరాళి 
పొడీ 
శంకరాభరణం 
పాడీ 
తెలుంగుకొంబోథి 
రామ్మక్రియ 
పద్ధవసంళం 
నాదరామ్మక్రియ 
శంకరాభరణం 
పొడి 
శ్రీరాగం 
లలిత 
మౌాళవిగొళ 
(శ్రీరాగం 
పాడీ 
శంంరాభరణం 
సామంతం 
శ్రీరాగం 
గుజ్జరి 
ముఖారి 
శంకరాభరణం 
వరాళి 
భూపాళం 
బౌళిరామ్మకియ 
బౌళి 


నాదరాష్మక్రియ 


పుటసంఖ్య 

[160 
811 
ల్‌ 
206 
211 
161 
120 
| 
శీ 
ర్‌? 
ల్‌? 
10) 


100 
111] 
220 
101) 

న్‌్‌ 
142 

1|| 
11 
182 

రి 
104 


సంకీర్తన 


ఏమని పొగడవచ్చు 
ఏమని పొగడుదమె 
ఏమని విన్నవించేము 
ఏమని వుండునొకో 
ఏమని వొడ(బరచేపింకా 
ఏమనేవే యీతగవు 
ఏమయ్యా నీవెర(గవా 
ఏమాయనే మీకు 
ఏమి గట్టుకొ నేవయ్య 
ఏమిగా( జూచితివి 
ఏమి గావలెనో 

ఏమి చెప్పేది 
ఏమిచెప్పేవింళ మాతో 
ఏమిటికొసపదేవు 
ఏమి దలచు కొంటివి 
ఏమి నీకు తమక మో 
ఏమి భాగ్యముననో 
ఏమి సేతు( జెప్పవయ్యా 
ఏమి సేతు ముచ్చటకు 
ఏమి నేతువు నీవు 
ఏమి నేసితిమి నిన్ను 
ఏమి నేసు మరి 

ఏమి నేనెనే విభుండు 
ఏమోయని యెంచకుమీ 
ఏల కొంగువఫ్లేవు 
ఏల కొనంబె సఫ్టేవే 
ఏలచెసప్పేవు వీసుద్దులు 
ఏల తలవంచుకొనే 
ఏల దా(చేవింతలోనే 
ఏల నన్నునొర సేవు 
ఏలనాతో( గరాళించి 
ఏలనాతో బొంక 

ఏల నీకు నీవే 


నస్‌ 


హిబ్టిజి 
హిందోళవసంతం 
కిన్నడగాళ 
సామంతం 
అహిరి 
కాందోధి 
థ్రీరాగం 
సాళంగనాట 
దేసాళం 
లలి 
తిన్నడగాళ 
చేసాళం 
ఆహిరి 
కౌంటోరి 
పొడి 

భైరవి 
కొందోరి 
దేసాక్షీ 
మలహంరి 
శకేదారగళ 
పాడి 
శ్రీరాగం 
బౌళి 
మంగళకౌళశి$ 
థ్రీరాగం 
పాడీ 
మధ్యమావతి 
ముఖారి 
రామ్మకియ . 


పుటస౦ఖ; 


242 
208 
109 
0? 
12 
// 
221 
118 
71 
101 
లశ! 

. 
118 
156 
264 
201 
14 
22 
204 
146 
. 
812 
111 
08 
142 
150 
126 


(0 
152 
100 

డి 

[0 


_ సంకీర్తన 

ఏల నీపు దాంచేవు 

ఏల నీవు సిగ్గువడేవు 
ఏల పృరుండు వెట్తుః 
ఏల మమ్ము గేలి 

ఏల మమ్ము. దడవేపు 
ఏల మమ్మురట్టు 

ఏల వెరచేవు నమ్ము 
ఏల వెరచేవే నీవు 

ఏల వేగిరించే 

ఏల సిసలు వడేవు 
ఒంటి నీకెదురుచూచి 
ఒ$కటికినుముడాయ 
ఒకటి కొఠటి 

ఒకటి గలిగినచోట 
ఒకటి. దోలిచిన 

ఒక రికొళరి అన్యోన్యము 
ఓరయుచు నురమున 
ఓ౩గటీ విన్నపమే 
ఓక్క టే విన్నపము 
ఓక్కిలరికి( జెప్పరాదు 
శ ఓళ్కరియెంగిలి 
ఓరుచుకో వే యెట్టయినా 
ఓరుపు గలవారికి 
ఓరుపే నేరుషు 
ఓసరించి యేమిటికి 
బౌదువే చొద్దదాన 
వొ్‌నయ్య మంచివా(ఉవన్నిటా 
బౌనే ఇది జాణతనమండుకు 
బౌన జాణు త్తెపు 

పొన్‌ కాదో 

బొనే విరహులజాడ 
శంటక ములాడ నేల 
శంటిమి నేమీభాగ్యము 


8/0 


రాగము 


మంగళకౌళిక 
పాడి 

ఆహిరి 
ఆహిరి 

దేసి 
రామ్మకియ 
దేసాళం 
దేసాళం 
మధ్యమావతి 
రీతిగాళ 
రామ్మక్రియ 
వరాళి 


శంకరాభరణం 


హిందోళవసంతం ... 


రామ్మక్రియ 
చాడీ 
వరాళి 
ధన్నాసీ 
గుజ్జరి 
శేదారగాళ 
మాళవిగొ? 
శేదారగా? 
బౌళి 
భైరవి 
గ్‌ 
శంకరాభరణం 
గళ 
పాది 
బౌళి 
సౌవాష్ట్రం 
నాళంగం 
ముఖారి 
శ్రీరాగం 


వ. 


న పుటసంఖ్య 


001 


826 
[70 
184 


178 
100 
104 
8 
150 
148 
147 
88 
110 
154 
2 
41 
7 
[0 
148 
21 
15 
108 
81 


సంకీ రన 


కింటివటవయ్య 

శిరు( జుప్టమవు నీవు 
3రుణించవయ్య యిక 
ఈలికి చిలుఃల కొలీకి 
కాంరైతే నీక జేసీ 
కొక నీవు రేంచ(గాను 
కాదు గూడదననేల 1% సించి 
కానవచ్చె నీసుద్రులు 
కావీవయ్యా దానిశేమి 
కానుక నీకిచ్చితిమి 
కొమివి సింగారాల 
కూడితి మిందరము 
కొచ్చి కొచ్చి కొసరినే 
కొత్తలు నీచేంతలు 
కొమ్మకడకు విచ్చేసి 
కొమ్మల జివ్వనముటు 
కొమ్మలాల యజ 
కౌమ్మలాల యెంతవాడే 
కొలదు వొకటిగాదు 
గద్దించి నేండు కొతలు 
గుట్టుగలవాండు గన 
గుట్టు చఇసుకొని 

గుట్టున నుండ(గరాదా 
గుణము దెలినెనంటా 
ఘను(డవు నీమహా ను 
చర్ధికి "వే;డికి 

చర్ధికి వేడి వలపు 
చల్లల మ్మేదానప 

చవి గంటి (పే :) 
చెళ్తగించపయ్య ౨ చెంని 
చిత్తగించవనయ్యా సకయ 
చిత్తగించవయ్యా ౨ 
చిత్తగించి యేంటికో 


రాగము 


బౌళి 
విలహంస 
శద్ధవసంతం 
ముధారి 
నాదరామ[క్రియ 
శేదారగాళ 
వరా? 
శంకరాభరణం 
కవరాళి 
కన్నడగాళ 
మాళవిశ్ర్రీ 
ముఖారి 
రామకియ 
దేవగాంధారి 
దేసి 
మాళవిగా? 
గ్‌ 
దేసాళం 
సామంతం 
ముభారి 
థ్రీరాగం 
శంకరాభరణం 
దేసాళం 
నారణీ 
₹ంకరారిణం 
కేదారగా? 
దేసాళం 
శ్రీరాగం 
చేస్తాక్షి 
నాడరామక్రియ 
నొదిరామ్యకియ 
వౌళిశామ క్రీయ 
శొమ్యుకీయ 


పుటనంఖ్య 
108 
248 
177 
822 
100 
258 
121 
102 
270 
3కు. 
2 
311" 
101 ' 
1 
22 
111 
మ! 
288 
85కి. 
224 
141 
క. 
.. 
1 
10) 
7. 
౪1 
గ. 
స్‌శి 
71% 


శ 


ం సంకీర్తన 


చిత్తగించు నీ వీకెకు 
చిత్తగించు మా మా(ట 
చీత్తజు వే(డుకొనరే 
చిత్తము వచ్చినట్టల్లా 
చుట్టమవో మటీ 
చూడనొక్క(డవుగాని 
చూతువు విచ్చేయవయ్య 
చెప్పకున్న దోసము 
చెప్ప(గదే ఆది చక్క 
చెప్పంగ నేంటికి చెలి 
చెప్పునేల నీగుణాలు 
చెప్పరాదు నీవుండేటి 
చెప్పరాని వీచేంతలు 
చెప్పవద్దు నీలాగు 
చెప్పవద్దు నీసుద్దులు 
చెప్ప వేగు వచ్చెనా 
చెప్పినట్టు వేయవే 
చెప్పినట్టు నేసే 
చెప్పుడుమా6టలి వేల 
చెప్పుమని యడిగిన 
చెలులము నేము 
,వెలుల మెందా(క నీకు 
చెలులము నేమెందా(కౌ 
చెలులాల యీ భావము 
వెలలు గను(గొనరె 
చెలులెల్లా6 జూచి 
చెలవుండ చూడుమా 
చెల్లి(టో నీవెటువంటి 
దెల్లింటో యింకానేలి 
చెళ్లునయ్యా యీచే(తలు 
చెళ్లునీకు ని(క నీచేత 
కళ్లె. జెల్లె నీచేత 
చౌవలారావినే(గాని 


$7॥ 


రాగము 


'కేదారగా? 
నాదరామ్యక్రియ 
థ్రీరాగం 
జదధపసంతం 
పొడి 
నాదరామ్మకీయ 
పాడ్‌ 

బౌళ్‌ 

శేదారగా? 
శంకరాభరణం 
హిందోళ వసంతం 
నాదరామ[క్రియ 
నాదరామ్మకియ 
ముధారీ 

హిందోళ పసంతం 
ఆహిరి 
థ్రీరాగం 
కన్నడగా? 
శేదారగా? 
ముఖారి 
హిందో॥0 
దేభాక్షి 
ముఖారి 
శంకరాభరణం 
థ్రీరాగం 
మధ్యమావతి 
నుండ్మకియ 
మాళవిథ్రీ 
ముభారి 
+0కరాభరణం 
కోంబోధి 
ల్రైరవి 

, పొడీ 


పుటస౦ఖ [1 


200 
800) 
£గ0 
1607 

గ 
100 
£గి్‌ 

ఫ్ర 
క! 
804 
187 


౫1 

11 
218 
186 
184 
11 


870 


సంకీ రన రాగము పుటసంథఖ 
చేంతలు నివిచూచి వ భైరవి ఎం లైతిర్‌ 
చేకొనుమీ నల్ల బిల్లీ ళ్‌ రామ్మకియ యు ల27 
చేయవయ్య యింకా క పాడి 2? 
చేయి మీ(దాయను ప శంకరాభరణం ల శ్‌! 
చేనినట్టల్లాం జెల్లె లా మధ్యమావతి యం 20? 
చేనినట్టు తాంజేనె . హిందోళవసంతం ... 110 
చేనినపే నేసుంగాః మా సౌరాష్ట్రం టం. 140 
చేసిన తనచేంతలు న బౌళి న్‌ 8057 
చొన్లపు(జిట్టుతోడి న సాళింగనాట షో 04 
జాణ(డవు నీకు సై భైరవి ర శ 
తనకు నాకు నెప్పుడు ల పాడి 848 
తనకు నే విన్నవించే స్‌ పొడి యం. క05 
తనకు బుర్ధిచెప్పేటి స సాళంగనాట . 
తనకే తెలుసునమ్మ బే థ్రీరాగం 110 
తనకేమి విచారమే స పొడి శు... 172 
తనతో వపంతములాచేవాననా న! సామంతం న (1 
తనమతి నామం ర సాళంగనాట మ 178 
తననేవ నేంజేయనా స గళ ల. 200 
తనినినదాంకా తానే స గుజిరి వ . 
తప్పుగాదు రావయ్యా త దేసాళిం స లం 
తమకించకురె మీరు ట్టి థ్రీరాగం ల. తట్‌ 
తరుణీ మేవికిని ష్‌ గౌళ ల 150 
త్‌టీ సిట్టిపను లెల్లా హల ఆహిరి ఏ 270 
తలవంచుకోకుమీ వ సామంతం ంంం. తి0?, 
తా నిటువంటివా( డా నం శ్రీరాగం (. 100 
తను చేనినచేంత ్ట శ్రీరాగం య. 
తానె తల(చుకొని త శేదారగా: మ 181 
తానేల గనెనో షా హిజ్జిజ్జ లు. 200 
తానేల సిగ్గువడీనే స హిందోకవసంత౦ం .... (1) 
తారుకాణల్రైయుండ(/ ను కౌందోది జ ఖీ 
తినరాని కొనరాని వ శంకరాభరణం . 1 
తిరువ్య వపువే? వ్‌ మలహరి ల. మ00 


తిరువీటల మెరసీ న. /శీరాగం న శ? 


సంకీర్తన 
వ. 

కట్ట దెరువుననేల 
కిల్‌సిళి నిపురు 
కిలిసినవాండవు 
కిలిసీనవారికిది 
శౌలుతనే వలచిన 
కల్లి నేయటీసీిన 
వక్క నీకు, బంతము 
కయ దలంచేదింక 
వవ్వల వీంగక 
వానికేమి దోసమా తగిని 


వానికేమి దోసమా తగులమః 


డేవ సీవనికి 

చేవరచైతి విన్నిటా 
నొరవైతేనేమాయ 
థధరణిమై వెన్నెల 
సంటున నీచేంతలకు 
నన్నేమి వొగడ్తీనే . 
నమ్మువా యింకో 
నయగారి సిసుస్టులు 
నవరసములదీ 
సవ్వవయ్య యింకను 
నవ్వితినే నీమాట 
శాకు( దెలియదు 

నాకే వలతువోయి 

నా దొళ్ల (వల్ల 9) దోసము 
నిండ నానలు వెట్టకు 
సిండు మోహమున నాపె 
సిక్మంము నాబదు కెల్ల 
ఇజిము నిష్టూరము 
షజిమై అతండు పచ్చి 
స్‌న్ను(€ గొసరేటియళ్లి 
సన్నుల బాసినకతొన 
ఇన్ను( బాసియు సేపటి 


శ్రీర0 


రాగము 
మధ్యమౌవకి 
శేదారగొశి 
నుజభిరి 

జి 
సౌరొష్షం 

స 

గుండ్యకియ 
పొడి 
లలిత 
సామంతం౦ 
సామంతం 
బౌళి 


వౌళిరామ క్రియ 
కాందోరధి 
ముధారి 
పుంగన వెళక 
'శేదారగాప 
నొళంగనాట 
మంగళకర 
కౌందోధి 

ఖ్రైరవి 

వరాళి 


(12 


18 


శ 
157 
౭12 

తేట 

శ షి 
/ 


హు! 


|] 


సంకీర్తన రాగము పుటనంఖ్య 
ఎక్షునింతి పలచుపే ల... మాళవిగాః ల 20 
ఎశెరపుగాను వేను న కన్నడగొళ . 
నకేమయ్యా నీకు , పద్ధవసంతం 4 
సచిత్తము కొల(దింతే . లైరవి  . 
ఏతలనే చేంగెనా నిన్ను షు నాదరామ్మకియ 32 
ఎతలనే వేగెనా నెట్టు స్‌ నాదరామ్ముకియ కస్‌ 
నతోడి విరహానను జ ఆహిరి జ 68 
లోడి సాములకు వరా 241 
ఏ చేపని నిన్ను నేరము న్న శామ్మక్రియ. ల. కిటి 
ఎమీ(ది అలపాంతనే ॥ కేసాళం య ॥0$ 
ఎవంటిసతులతో సామంతం ్గ ఏ0 
ఆవ రనింత ( పొడి ఖా 18( 
ఎవల్లం కొత్తగాదు నాదరామ్మా క్రియ మ స్‌! 
“వాడినచే దూట కంక రాభరణం స్‌ ](1 
వింత యలుగుదురా కేదారగా? 1 130 
విభుండు వచ్చుదా(౯ + సొమంతం . 76 
వదిభున్నవియ ములు కొందోరి లు 
ఎప పింతవాండవో కేదారగాళ 318 
ఎవెరగవటవయ్యా రామ్మక్రియ థి 
౨ వెల్రితన మెంతునో నామంతం శి 
వె విచేయవయ్య 3ంకరాభరణం ఆం లీ 
వే జాణవెతే శా రామ్మక్రియ 7 
నవే యింత 'నేతుపట ్గ మువధాౌరి | గ 
నవే విచాంంచుకొమ్మా సుజ్జరి ళ్‌ ॥? 
ఎవైన విన్నవించవే ల హొందోళవసంతం "14 
ఎవోజ నేనెరంగనా శామశ్రియ ః శ 
నెపములన్నియు నీవు జ్‌ శ్రీరాగం జ 184 
నెలమూండు శోభనాలు పరాళి [7 
శేండు గొ త్తగాదు తొల్లే ః సౌరాష్ట్రం . 
నేనింత నేసితినంటా టో  . 
నేనూ నిచేవులనే మువారి 78 
నేనెజంగనా నీ నేరుపు న్‌ బౌళి యం త 


నేనెఅ(గనా వోయి న వాడి జై [| 


సంకీర్తన 


నేనే యింతసులభిమా 
నేనే వింతగా 

నేము నీవారమే 

నేమే దొరసొనులము 
నేరము రంచే డెల్లా 
నేరుచుకొంటి వే 
నేరపరివౌదుడే 
వంచుక అనుభపించ 
పంతపు( జెటులలోన 
పంతము నే నాడుకొన్నా 
పట్టిన చలము] 2 
పడ(లికిని నాయకు(డ 
ఫగ(తి చందములు 
పడ(తికో నీవేల 

పెత్తి, బొనీ విరహాన 
పదియాట వేలు నిన్ను 
పలుమారు వలపుల 
పిలివీ రాగదవే 
పున మాటలివి 
పరుష విరహమింఠత 
పూవుందోణుల కొలువే 
పైండికతవంటిదాయ 
పొంచి నాచన్నులంపేపు 
పౌంచినే వారికి నెల్లా 
పౌంచి యెమరుకట్లకు 
హౌత్తులమగువలకు 
సొద్దువోదా నీక దేమి 
పోపో అచేంటిమాట 
పోపో వీకిదియేమిపాద్రు 
పోపో నీకిదియేమిపొట 
బలిమి సేయక నీవు 
బలువీ నేమము 
దాప్పబాప్పు నాతవసు 


రాగము 


ణ్‌కి 
రవ 
హూ 
సొమంతం 
ముధారీ 
హిందోళం 
పాడీ 
బౌళిరామ్మక్రీియ 
సామంళతం 
మధ్యమావతి 
ల్రైరవి 
వరాళి 
హ్‌ట్లీద 
డ్‌ 
సౌరాషం 
కా 
గుండక్రియ 
సొట 
సామంతీం 
బౌళిరామ[క్రియ 
సొమంఠం 
సామంకం 
సొళంగనాట 
న! 
ల్రైరవి 
శంకరాభరణం 
మంగళకోశిక 
శేదారగా? 
సౌరాష్ట్రం 
టి 
రామకియ 
శంకరాభరణం 
రామ్మకియ 
బద్ధపసంతిం 
శుద్ధవసంతం 
సౌరాష్ట్రిం 
థ్రీకాగం 


118 
లి? 
! 
171 

శ్‌ 
004 
ల] 
లై01! 
802 
110 
317 
26 
224 
లి? 
28/1 

88 
20? 
111 
831 
[080 
155 

శక్‌ 
205 

[1 


. 


204 
164 
108 


సంక్రీ ర్త 
కాపురే నేమెచ్చితిని 
బుచ్చి చెప్పవే సతికి 
మిద్ధినేము చెప్పనా 
చౌమ్మల జంకించెనంగా 
భావము, దెలియరే 
ఫావయిర(గనివారు 
భమయకు చెలువడ 
మంకుగొల్లదారై తేనే 
మంకు ₹ల్ల( బినిలే గే 
మండాట మింతట 
మ॥;వొ(డిన మెరిగి 
మగువలలోరి దేల 
మవనుని తండ్రికి 
మన్నించి నన్నేలుకోర 
మరగి నాపొందె 
మరలి యే/(టిమాట 
మరి(గించ మరిచేవా 
మరిగేమీ నెల(గను 
మఖఅచితినంటా నివు 
మబటియే(టి విన్నపము 
మీయే(టినుస్టులు 
మటియేమి యెట(/:ను 
మాటలు నేడతువే 
మాతోడి నవ్వలు 
మానరే ఆతనినేల 
మాపు దాణా తోలి 
మౌప్ప దా(కొ నమర 
చూపుదా/కొ వట్టి 
మాచూటవిని నీవు 
మాటు మోమి దే(టికి 
మించెనివెనీంగారాలు 


$॥ 


గి 


శ్రీరాగం 
నోదరామ[కియ 
శంకరాభరణం 
పొడి 
నాదరామక్రియ 
మాళవిగా? 
మంగళ కౌశిి 
థ్టైరవి 

గౌ 

రామ క్రియ 
సామంతం 
సాళంగనాట 


శ్రీ రాగం 
దేశాక్షి 
శేదారగాళ 
మధ్యమావఠీ 


పుటస౦ంఖ్య 

గ] 
196 
శశ 
శి 
వ! 
[1 
180 
శస 
41 
॥08 
1. 
| 
| 


81 
౫08 
వర్‌ 


సంకీర్తన 
మిక్కిలి నేర్పరి 
మీరిన సీతురుము 
మీటి వచ్చిన పవిర్‌ 
ముప్పిరిగొనె.గా మేలు 
మెత్తని మనసున 
మేకులు నావరనే 


మేడ లెక్కి సిన్ను( =-చో' 


మేరమీరి నడచితే 
మేలయ్య సిచే/తలు 
మేలుగా నీమేకులు 
మేలుమేలు యిందుకిపే 
మేలుమేలు రా(గా 
మేనే జాణవౌకువు 
మొక్కేనే వే (వే+ ఖి 
మొగదాకీరివా/డవు 
రళ్లై తిమన్నిటాను 
రమణి నూరడింతుపు 
రమణుంయ రూచు(గాని 
రమణులము గేమింళ 
రసికు(డ తిరుపతి 
రో(గదవే యి(5౪నెల 
రావయ్య చూతువుగాని 
రావయ్య నిశేరి 

తేవే యెక్కడ:ండ్రి 
తోశముల జొడలివి 
వచ్చినవోరమిదివొ 
వట్టీ దీమసములే* 
వట్టీయలుకల స్‌ 

వట్టి నిగ్గులింక నేల 
వద్దనేమా నేము వలపన 
వద్దనేమా నేము వలసిన 


/|॥ 


రాగము 


నామంతరథా' 
శ్రీరాగరా 
దేసాళరా 
ముఖారి 
శ్రీరాగ౮ా 


రాశింగనాటా 


చేనాశంంయాలపదొలు... 


వరాఫ 

డేని 
బొళరామ,కియ్లా 
శేదారగొళ 
రామకేయా 
వరాళి 

ముథార్‌ 

లలిత 

దేనాళం 
శ్రీరాగి౮ - 
శ్రీరాగం" 
వాడీ 
రామ్మక్రేయ 
నాదరామ్మక్రీయా 
నాళశంగనాటి 
మధ్యమావతి 
10% రాభరణం 
మధ్యమావతి 
సాశంగనాటి 
మౌ?వి 
చేడారగొన 
ఖ్రైరవి 
కొంచొటి 
భెరని 


124 

24 
$46 
126 
104 
112 
851 


నంకీర్తన 
వద్దు చలమింతటను 
వవీళపాలికిని 
వనిళల కల(ప్పుణ 
వరుసకు మాసటంత 
వరుసతో సాసముఖా 
వలచినదాన( దొళ్లే 
వలప్పలు వలపులు 
వా(డీవో కంటిరటరే 
వారిధివంటిది 
వింతగా నానతీవయ్య 
వింతవా(డా తొనేమి 
వింఠవారై తే నిన్ను 
విచ్నేయరాదా వెల(ది 
వినుమా అపెచేతనే 
విన్నపము ఇల్ల నాచే 
ఏడెమింగ కోనయ్య 
వెరపు విచారించుకొంపే 
'వెలందీ చక్కి(దనము 
వెలంచి నిన్నీడశే 
వెల(దిధావము సీకు 
వెల(దిసింగారము 
వేగిరమా యిష్పుదేమి 
వేసనంతానేల డొలి 
వేడుకిపదేను 
వేజీ నేమూరకుండిన 
చేసంగికొలమున 
వేసాల్లు వేయ(గనేచ 
వొడ(బ్లరచ(గనేలే వౌడ్డే 
శ్రీ వేంక శేళ్లరునికి చెలి 


న. 
౪౫8 7-55 


$85 


రాగము 
ఆహిరి 


థ్రీకాగం 

గొళ 

శంక రాళరణం 
కొంటోరి 
కన్నడగొళ 


శంకరాళరణం 


నాట 
లైరవి 
దేని 
ముఖారి 
నారాయణీ 
పొడీ 


+ ముధ్యమావరి 


కిన్నడగ్‌? 
శంకరాభరణం 
భ్రీరాగం 
నాదరాద్యుక్రియ 
మధ్యమావతి 
రామ్మ్రియ " 
గ్‌ 

కౌాంచోరి 
కాంటోఏ 
శేదారగా? 
సౌశాష్ర్రం 


సంకీర్తన 
సంళలోని జాణపు 
సందడెంగై నా(గలదు 
నందు సుడివలవుల 
సరికిటేనికి 
సొ రెసా రెకును నేల 
గిగ్గరికొ (డత(డు 
నిగ్గరి సెంగ్లీకొంతుడ 
నీసులు పెడక్షవయ్య 
నిస్ధలీల లోనికి 
నీగ్గువడ( 'జ్రోశ్రేను 
నుదతి నీంగొరాలు 
సూడువ ప్లేనని మీమ్ము 
సొరిది మీసరితెలు 
హోరి యేమనెనే 


|| 


రాగిము 


ఆహిరి 
శంకరాభరణం 
సొమంళం 
వరా? 
థ్రీరాగం 
మాళవి 
అఆహి8ి 


ప్పుళంరి ఖ్య 
127 
ట్ల 
టి 
607 


. 
ఖ 
800 
181 
[4 
181" 
$1 


శిడమల తిరుపతి చేవస్థానముల (పెన్‌, తరువథి, కా, 800. 18-88, 


770. 291010౪9 58199 10 - 539 శిగంం 2. 26-00 





౧111664 & 0010066 0౪ 50% 16.2. 02146 !.4.5., 56044౪48 0౦6, 
గాత 240! రిలంట20పంు 206 ౧0166 4 [గల 096 కల, 
420121020బు. ౯%: 23888 


